


“= : * = హైదరాబాద్‌ 














పరిశోధన వ్యాసమంజరి 


కృతికర్తలు 
శేషాద్రి రమణకవులు 


ప్రధాన సంపాదకులు 


డా॥ సి.నారాయణరెడ్డి 
అధ్యక్షుడు, తెలంగాణ సారస్వత పరిషత్తు 


సంపాదకులు 


డా॥ జె.చెన్నయ్య 
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ సారస్వత పరిషత్తు 





తెలంగాణ సారస్వత పరిషత్తు 
తిలక్‌రోడ్‌, ఆబిడ్స్‌ 
హైదరాబాద్‌ - 500001 
ఫోన్‌ : 040-24753724 


PARISODHANA VYASAMANJARI 
By Seshadri Ramana Kavulu 


2017 


© Telangana Saraswatha Parishath 


Copies: 500 


Price : 200/- 


For Copies 

Telangana Saraswatha Parishat 
Tilak Road, 

Abids, Hyderabad - 500001 

Ph : 040-24753724 


DTP : Lakshmi Srinivas 
9885021639 


Printed at 

Sai Likhita Printers 
Khairatabad, Hyderabad 
Ph: 040-65545979 








తెలంగాణ సారస్వత పరిషత్తు 
తిలక్‌రోడ్‌, హైదరాబాదు - 500 001. 
ఫోన్‌ : (ఆ) 24753724 





అవతారిక 


నిజాం పాలనలో తెలుగు నిరాదరణకు గురి అయింది. ఈ దుస్థితిని 
అంతమొందించి తెలుగు పునరుద్దీపనానికి ఉద్యమించిన మాతృసంస్థ తెలంగాణ 
సారస్వత పరిషత్తు. సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, కాళోజి 
నారాయణరావు, లోకనంది శంకర నారాయణరావు, కోదాటి నారాయణరావు, 
భాస్కరభట్ల కృష్ణారావు, గడియారం రామకృష్ణశర్మ, బుక్కపట్నం రామానుజాచారి 
వంటి సాహితీమూర్తుల (ప్రేరణతో పరిషత్తు ఆనాడు తెలంగాణలో అగ్రేసర సాహితీ 
సంస్థగా విశిష్టస్థానం వహించింది. మాన్యమిత్రులు డా॥ దేవులపల్లి రామానుజరావు 
గారు యావజ్జీవం పరిషత్తు అభివృద్ధికి (శ్రమించినారు. పరిషత్తు బహుముఖీన 
కార్యక్రమాలు చేపట్టి దక్షతతో నిర్వహిస్తూ అందరి ప్రశంసలందు కుంటున్నది. 
పరిషత్తు ప్రాథమిక, ప్రవేశ, విశారద తెలుగు పరీక్షలు జరపడంతో పాటు, తెలుగు 
పండిత శిక్షణ కళాశాలను, ప్రాచ్య కళాశాలను నిర్వహిస్తున్నది. పరిషత్తు ఏర్పాటు 
చేసే సాహితీ సభలు, గ్రంథావిష్కరణలు, సమావేశాలు, ప్రసంగాలు, సదస్సులు, 
ఉత్సవాలు, చర్చాగోష్టులు, పరిణతవాణి ప్రసంగాలు, ప్రసంగాత్మక ప్రదర్శనలు, 
మొదలైనవి సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ వైశిష్టానికి అద్దం పడుతున్నవి. 
పరిషత్తు ప్రచురించే గ్రంథాలను సాహితీలోకం అభిమానించి స్వాగతిస్తున్నది. 
ఇంతవరకు దాదాపు 300 గ్రంథాలను వెలవరించింది. 2018లో పరిషత్తు సప్తతి 
మహోత్సవాలను ఘనంగా నిర్వహించింది. 

ఈ పరంపరలో భాగంగా పరిషత్తు “పరిశోధన వ్యాసమంజరి” ప్రచురిస్తున్నది. 
కృతికర్తలు శేషాద్రి రమణకవులుగా ఖ్యాతిగాంచిన శతావధానులు, పండితులు, 
విమర్శకులు, ఉపాధ్యాయులు - దూపాటి శేషాచార్యులు, దూపాటి వెంకట 
రమణాచార్యులు. తెలంగాణ చరిత్రకు, శాసనాలకు, సాహిత్యానికి సంబంధించి 


వీరు విశేష పరిశోధనలు జరిపి అనేక అమూల్యాంశాలను వెలుగులోనికి తెచ్చినారు. 
హనుమకొండలో వీరు స్థాపించిన “చారిత్రక పరిశోధక మండలి వీరి దీక్షా నిబద్ధతలకు 
నిదర్శనంగా భాసిస్తున్నది. నాటకం, నవలా రచనలో సహితం వీరు సిద్ధహస్తులు. 

ప్రస్తుత గ్రంథంలో కాకతీయ వంశంపైన, నిజాం రాష్ట్ర వాజయంపైన రచించిన 
పెక్కు వ్యాసాలు వీరి పరిశోధనాచణతను నిరూపిస్తున్నాయి. నేలకొండపల్లి, 
రామప్పగుడులు, గుప్తసామ్రాజ్యం తదితర వ్యాసాలు ప్రతిభాన్వితంగా వున్నాయి. 
ప్రతి వ్యాసంలోను పరిశీలనా పాటవం వ్యక్తమవుతున్నది. సమగ్ర సమాచారంతో 
పాటు ఉత్తమ విశ్లేషణ, ప్రామాణిక నిర్వహణ వ్యాసాలకు మరింత సార్థక్యం 
సంతరిస్తున్నాయి. నేను కరీంనగరు ఉన్నత పాఠశాలలో ఏడవ, ఎనిమిదవ తరగతుల 
విద్యార్థిగా రాసిన పద్యాలను వెంకట రమణాచార్యులు చదివి ప్రోత్సహించిన 
గురువర్యులు. ఆయన బోధన కదళిపాకాన్ని తలపించేది. 

పండితులకు, పరిశోధకులకు, చరిత్రాభిమానులకు అత్యంత ప్రయోజనం 
చేకూర్చే ఈ వ్యాసాలను భద్రపరచిన దూపాటి కుటుంబీకులు అభినందనీయులు. 
పరిషత్తు ప్రచురిస్తున్న ఈ గ్రంథం అందరి మన్ననలను పొందగలదని విశ్వసిస్తున్నాను. 


3౮ 


హైదరాబాద్‌ (డా.సి.నారాయణరెడ్డి) 
తేది : 04.01.2017 అధ్యక్షులు 
తెలంగాణ సారస్వత పరిషత్తు 





డా॥ జె చెన్నయ్య 

ప్రధాన కార్యదర్శి 

తెలంగాణ సారస్వత పరిషత్తు 
తిలక్‌రోడ్‌, హైదరాబాదు - 500 001. 
ఫోన్‌ : (ఆ) 24753724 





తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్వహిస్తున్న విభిన్నమైన కార్యక్రమాల్లో పుస్తక 
ప్రచురణ విశిష్టమైంది. పరిషత్తు ప్రచురించిన గ్రంథాల పట్టికను చూస్తే ఎంత గొప్పవైన 
ప్రచురణలు వచ్చాయో తెలుస్తుంది. పరిషత్తు ఆధ్వర్యంలో తెలుగు పరీక్షల నిర్వహణ, 
భాషా సాహిత్య సాంస్కృతిక వికాసానికి దోహదం చేసే సదస్సుల నిర్వహణ, పెద్దల 
పేరిట నిర్వహించే సంస్మరణ ప్రసంగాలు, పరిణతవాణి ప్రసంగ పరంపర 
కొనసాగుతూ అనుబంధంగా పుస్తక ప్రచురణ జరుగుతున్నది. 2013వ సంవత్సరంలో 
పరిషత్తు అధ్యక్షులు డా. సి.నారాయణరెడ్డి నేతృత్వంలో సప్తతి పూర్తి సందర్భంగా 
ఏడాది పొడవునా అనేకమైన ప్రత్యేక కార్యక్రమాలు పరిషత్తు ఏర్పాటు చేయడం 
జరిగింది. 'తెలంగాణ తెలుగు సాహిత్య వికాసం”, 'తెలంగాణ ప్రాచీన కవుల కవితా 
(ప్రాభవం, 'తెలంగాణ మాండలిక పదాలు- ప్రయోగ రీతులు, 'తెలంగాణ ప్రాబీన 
నృత్య రీతులు”, ‘తెలంగాణ గిరిజన భాషా సాహిత్యాలు”, ‘తెలంగాణ కవయిత్రులు, 
కథయిత్రుల సమ్మేళనం” వంటి అనేక సదస్సులు, ప్రత్యేక కార్యక్రమాలను 
నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం పరిణతవాణి ప్రసంగాలతో కూడిన తాజా 
సంపుటి, తెలంగాణ సాహిత్య వికాసం”, “'వ్యాసగుళుచ్చం” రెండు సంపుటాలు 
ప్రచురించడం జరిగింది. వాటిని పాఠకులు ఆదరించారు. 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ నూతన యుగోదయవేళ 
తెలంగాణకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రత్యేక అధ్యయనం జరగాలి. ఆ 
అధ్యయనానికి కావలసిన పఠనసామాగ్రిని సమకూర్చుకోవాలి. ఇప్పటివరకు ఉమ్మడి 
చరిత్రలో అంతర్భాగంగా వుండి తగినంత ప్రాధాన్యం లభించలేదని ప్రజల్లో వున్న 
అసంతృప్తిని పోగొట్టాలి. ఆ దిశగా తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్వహిస్తున్న 
విశిష్ట కార్యక్రమాల నిర్వహణలో ప్రచురణ ఒకటి. ఆ ప్రచురణల్లో 'తెలంగాణ 
సాహిత్యచరిత్ర', 'తెలంగాణ ప్రాచీనకవుల కవితా ప్రాభవం”, తెలంగాణ మాండలిక 
పదాలు-కావ్యప్రయోగాలు”, కుతుబ్‌షాహీల తెలుగు సాహిత్యసేవ, “మాఊరు 
మాట్లాడింది”, ‘తెలంగాణ గిరిజన భాషా సాహిత్యాలు”, “సురవరం ప్రతాపరెడ్డి 
వ్యాసావళి”, ‘తెలంగాణ ప్రముఖుల పరిణతవాణి”, “బంజారాల వివాహ ఆచార 
పద్ధతులు), 'దా. దేవులపల్లి రామానుజరావు యాభై సంవత్సరాల జ్ఞాపకాలు”, తెలంగాణ 





చరిత్ర, 'తెలుగు జానపద సాహిత్యం- స్త్రీల గేయాల్లో సంప్రదాయం” గత సంవత్సరం 
వెలువడ్డాయి. ఇటీవలే “పత్రికలు, ప్రసారమాధ్యమాల భాషా స్వరూపం' అనే గ్రంథాన్ని 
ప్రచురించింది. 

ప్రస్తుతం శేషాద్రి రమణకవుల “పరిశోధన వ్యాసమంజరి'ని వెలువరిస్తున్నాం. 
శేషాద్రి రమణుల పేర్లు వినగానే తెలంగాణ చరిత్రకు ముఖ్యంగా కాకతీయుల రాలం 
నాటి చరిత్రకు సంబంధించిన అమూల్యమైన విశేషాలను అందించిన పరిశోధక 
వశిష్టులజంట గుర్తొస్తుంది. ఆనాడు వారు ఊరూరా తిరిగి శాసనాలను అన్వేషించి 
చరిత్ర మూలాలను వెలికితీశారు. ఈ గ్రంథంలో కాకతీయుల కాలపు చరిత్రకు 
సంబంధించిన వ్యాసాలతోపాటు నిజాము రాష్ట్ర వాజ్మయానికి సంబంధించిన అనేక 
విలువైన వ్యాసాలున్నాయి. ఈ వ్యాసాలన్నీ ఆనాడు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 
ప్రతి వ్యాసం చివరన పత్రిక పేరు, ప్రచురణ కాలం కూడా ఉన్నది. తెలంగాణ 
చరిత్రను పునర్నిర్మించుకొనే ప్రయత్నాలు చేస్తున్న ఈ తరుణంలో శేషాద్రి రమణకవుల 
కృషికి, పరిశోధనా శేముషికి నిదర్శనాలుగా నిలిచిన మౌలికమైన ఈ వ్యాససంపుటి 
విలువైన ఆకరసామగ్రిని అందిస్తుందని భావించి ఈ గ్రంథాన్ని వరిషత్తు 
ప్రచురిస్తున్నది. పద్యరూపంలో శేషాద్రి రమణులు రాసుకున్న ఆత్మకథ కూడా ఇందులో 
వున్నది. అంతేగాక వారి రచనల సూచిని ఇందులో పొందుపరుస్తున్నాం. ఈ 
గ్రంథంలోనే గాక ఇంకా అనేక పత్రికల్లో దాగివున్న రచనల వివరాలు కూడా ఈ 
వాజ్మయ సూచిలో వున్నాయి. ఈ గ్రంథాన్ని పరిషత్తు తరపున ప్రచురిద్దామని ప్రోత్సాహక 
వాక్యాలతో ముందుకు నడిపిన పరిషత్తు ట్రస్టు కార్యదర్శి ఆచార్య ఎల్లూరి శివారెడ్డిగారికి 
కృతజ్ఞతలు. ఇందులోని వ్యాసాలను పరిశీలించి (శ్రమతో క్రమాన్ని కూర్చడంలో 
సహకరించిన ప్రముఖ సాహితీవేత్త ఆచార్య ఎస్వీరామారావుగారికి, ముద్రణకు 
సిద్ధమయ్యే ముందు సాకల్యంగా పరిశీలించి లోటుపాట్లు సరిచేయడమేగాక 
ప్రత్యేకంగా ఒక వ్యాసాన్ని కూడా అందించిన ప్రముఖ పరిశోధకులు కుర్రా 
జితేంద్రబాబు గారికి కృతజ్ఞతలు. ఈ సంపుటిని వెలుగులోకి తేవడానికి దోహదపడిన 
శేషాద్రి రమణకవుల మనవడు దూపాటి శేషుకుమారాచార్య, ఇతర కుటుంబ సభ్యులకు 
కృతజ్ఞతలు. పరిషత్తు కార్యక్రమ సలహాదారు శ్రీ గోవిందరాజు రామకృష్ణారావుగారికి, 
డిటిపి చేసిన శ్రీమతి లక్ష్మీశ్రీనివాస్‌కి, అందంగా ముద్రించిన సాయిలిఖిత ఆఫ్‌సెట్‌ 
ప్రింటర్స్‌ అధినేత వై. వెంకటేశ్వరరావుగారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. 


3. 
ఆ dr, 
(డా॥ జె.చెన్నయ్య) 
ప్రధాన కార్యదర్శి 
తెలంగాణ సారస్వత పరిషత్తు 


10. 
TL 
12. 
13. 
14. 
15. 
16. 
17. 
18. 
19. 
20. 


21. 


విషయసూచిక 


కాకతీయ సామ్రాజ్యము ...............2౭౭౭౭జ౭జలలలలలలలలలలలలలల లలల 9 
కాకతీయ, వంశము: స nite 24 
కాకతీయ Pa ase తెర 
కాకతి ప్రోలరాజు చరిత్రము ..............౦ ౦౦౦ లల లలల ర్‌4 
కాకతీయుల చరిత్రము - విశేషాంశములు ..................... 65 
కాకతీయుల ఆంధ్రభాషాసేవ ..............౨౨౨ లల 74 
రుటములేపి అ a 79 





ప్రతాపరుద్ర చక్రవర్తి . 





దకపెడడీయం... tn i! 108 
తవపౌతవాతకుు =. sR 115 
రుద్రదేవుని అనుమకొండ శాసనము .............౦౦ 125 
గంగాధరుని శిలాశాసనము .....6.=2౬2౬౬ 222౬022 లందంబంం 136 
రరాజ = గోము. nn 142 
భీమకవి నివాసస్థానము ............౨౨౦ లం 152 
కామినేని మల్లారెడ్డి .........౨ లలల 163 
సురభి మాధవరాయకవి......... 6022660000000 170 
నిజాము రాష్టాంధ్రకవులు.. 

తూము రామదానకవి. మ సం డయ 192 
నిజాము రాష్ట్రమునందలి ఆంధ్రులు ...........౨౨౨౨౨౨౦౦౨ 195 


నిజాము రాష్ట్రము - వాబ్మయచరిత్రము - 1 





నిజాము రాష్ట్రము - వాజ్మయచరిత్రము - 11... 221 


22. నిజాం రాష్ట్రము - పరిశోధనోద్యమము ...................... 235 
ఏమీ పరిశోధక నివేదిక: జంట మతం REE 245 
24. విసృతక్షేత్రము - పానుగల్లు.......౨౨౨౨౨౨౨౨౨౨౨౦౦ంంలు 261 
25 విరాటరాజు గద్దె. దడ డత తపనకు 267 
న. 270 





27. రామగిరిదుర్గము - మడికి సింగనకవి ... 





28. రామప్పగుడులు ............44402000000 00 లలలలలలలలలలలలలలల లలల 284 
29. సువర్ణయుగము ............. న. 287 
30. శ్రీకృష్ణదేవరాయల విజయయాత్ర... 295 
31. తెనాలి రామకృష్ణకవి... 298 
కలి గుష్తుసాద్రూజ్యము nnn Re 300 
అనుబంధం 

ఆత్మకథ... లలల లలల లలల లలల లలల లలల లలల లలల 306 
శేషాద్రి రమణకవుల వాజ్మయసూచిక ........౨౨౨౨౨౦౦౦౦ట 311 
చరిత్ర పరిశోధక వరేణ్యులు ................=౬2౭౭౭౭౭౭౭౭౭లలలలలలలలలలలలలలలలలలలలలల 





ఆచార్య ఎస్వీ రామారావు. 


తొలి తరం చారిత్రక, శాసన పరిశోధకులు... 
శ్రీ కుర్రా జితేంద్రబాబు 





349 





టన tn టాటాపై 
దూపాటి శేషుకుమారాచార్యులు 





359 





1. కాకతీయ సామ్రాజ్యము 


ఆంధ్ర వాజ్మయాభి వృద్ధికి ముఖ్యస్థానమును దేశీయశూరవర్యులకు 
నిలయమునగు నాంధ్ర సామ్రాజ్యపు జరిత్రము క్రమముగ విస్కృతికి వచ్చుచున్నది. 
ఆంధ్రదేశీయుల పవిత్ర క్షాత్రరక్తము ప్రవహించిన కాకతీయసామ్రాజ్య మహాత్యము 
చేతులార వ్రాసి కృతార్తులము కాందలంచి సంగ్రహముగ నివేదించుచున్నారము. 

ఆంధ్రసామ్రజ్య మని వ్యవహరింపంబడిన పవిత్రక్షేత్రము నిజామురాష్ట్రములోని 
హనుమకొండ ఒరుంగల్లులు ముఖ్యస్థానములుగం జాలకాలము సుప్రసిద్ధమై 
యుండెను. ఈ సామ్రాజ్యమును గాకతీయులను ద్రిలింగదేశవాసులు ధర్మబద్దులై 
పాలించిరి. కాకతీయు లాంధ్రులు. శాసనములలో సూర్యవంశ్యులనియు. 
జంద్రవంశ్యు లనియుం దదన్యు లనియు వ్యవహరింపంబడుచు వచ్చిరి. శూద్రులని 
చరిత్రకారులు విశ్వసించుచున్నారు. ఈ వంశీయులకుం గాకతీయులని 'పేరువచ్చుట 
కొక చిత్రకథం జెప్పుచున్నారు. 'కాకతీయను శక్ష్యనుగ్రహమున గుమ్మడితీంగయందొక 
బాలకుడు జనించెనంట. ఆ బాలకుని వంశము కాకతీయవంశ మని 
ప్రసిద్ధమయ్యెనంట, “కాకతీ'యనునది జైనదేవత యనియు నీవంశీయులలోం 
బూర్వులంద అభాదేవత నారాధించునా రగుటచేం గాకతీయులని 
వ్యవహరింపంబడిరనియుం గొందజు తెల్పుచున్నారు. కథాంశ మెటులున్నను 
గాకతీయులలో గొన్ని పురుషాంతరములవారు జైనులై తదావాదముల నాదరించిరనుట 
విశ్వసనీయాంశము. *ఇట్లు జైనమతావలంబు లైనవారిలో రుద్రదేవుని జనకుండగు 
రెండవప్రోలరాజే కడపటివాండని తెలియుచున్నది. 


మహామండలేశ్వరప్రోలరాజు 


ఇతండు శూరవర్యుండు. త్రిలింగదేశమున నాంధ్రసామ్రాజ్యము నెలకొల్పిన 
యశఃకాముండీ మహామహుండే. ప్రోలరాజనియుం ట్రోలిరాజనియు నీతనినే 





1. కాకలీయ కులోరాజా రంజితాం న్వగ్యుెర్భువం కాకత్చాః వరళక్తో క్రవయా 
కాళ్ళాందవల్లికా కాబిత్‌వ్రత్ర మనూత తదో తత్కుల మనముం కాకలీయ నంజ్రమభూల్‌ 
(చూ అనితల్లి కలువచేజు శాననము) 

2 వానుముకొందలోని వద్దాక్షీయాలయము ముందుం గల కర్ణాటశాననము చూడుడు. 


వ్యవహరింతురు. ఈప్రోలరాజు జనకుండగు త్రిభువనమల్లబేతరాజు చాళుక్యప్రభువుల 
నొద్ద సామంతుండుగ నుండెను. *సమస్తభువనాశ్రయ శ్రీష్పథ్వీవల్లభమహారాజాదిరాజ 
పరమేశ్వర పరమభట్టారక సత్యాశ్రయకులతిలక చాళుక్యాభరణాది బిరుదముల నీ 
త్రిభువమల్లుండు వహించి శూరచూడామణియై యాంధ్రదేశమును బాలించెను. ఇతని 
జనకుందే మొదటి ప్రోలరాజు. దేశచరిత్రములందు శాసనములందు నీతని విస్తరమగు 
జీవితము కానరాదు. పూర్వుల చరిత్రము నింతతో విడచి శాఖాచంక్రమణ న్యాయము 
ననుసరించి మహామండలేశ్వర ప్రోలరాజు జీవితచరిత్రమును దెలిసికొనం 
బ్రయత్నింతము. “ప్రోలరాజు క్రీ.శ ౧౧వ శతాబ్ధారంబమునుండి, సుప్రసిద్ధుండైనటు 
లూహింప వచ్చును. చాళుక్యులకు సామంతులుగం దమపూర్వు లుండిరే గాని 
ప్రోలరాజు మాత్రమటుల నుండలేదు. ఇతండు స్వతంత్రుడై హనుమకొండలో రాజ్యము 
స్థాపించి మిగుల నభివృద్ధిలోనికిం దెచ్చెను. ఈతని జీవితమంతయు విరోధుల కెదురుగ 
నిలుచుటతోడనే గడచినటుల శాసనముల వలనం దెలియుచున్నది. చాళు 
క్యచూడామణియగు తైలపదేవుని యను రాగముతో సంగరమున విడచిపెట్టెను. 
లుంకాక విషయాధీశ్వరుండగు గోవిందరాజును బంధించి విడచి పెట్టెను. 
గుండరాజును సర్వవిధముల నవమానంచి వధించెను. పలువురు మండలేశ్వరుల 
సహాయముతో హనుమకొండ ముట్టడించిన జగ్గదేవుని జయించెను. ఈ విజయము 
లన్నియు హనుమకొండ శాసనములోం జెప్పంబడి యున్నవి. ప్రోలరాజునకుం 
(బతినాయకులు సామాన్యులు గారు. వీరందటు నిజాముదేశములోని 
మండలాధీశ్వరులని సాధనాంతరములచే నిరూపింపవచ్చును. స్థానికచరిత్రములో 
ప్రోలరాజే యోరుగంటిలోం గోటం గట్టింప మంత్రకూటనివాసులగు రామారణ్య 
శ్రీపాదులవారిచే శ్రీవిద్యాచక్రక్రమమున నాకృతిని నిర్మింపంజేసెననియుం 
గోటలన్నియుం గట్టించెనని వ్రాయంబడియున్నది. కాని దానిని విశ్వసింపవీలులేదు. 
సోమరాజీయాది[గ్రంథములలో గణవతిదేవుండే కోటం గట్టించినటుల 
గానవచ్చుచున్నది. ఇదియే విశ్వసనీయాంశమనితోంచుచున్నది. ఇప్పుడు కానవచ్చు 
సిద్దేశ్వరాలయమునకుం జుట్టుం గానవచ్చు కొండలన్నింటిని జరిపేసి పెద్ద 


౨ వద్రైవల్లి చెజువునొద్ధ గల జ్లీర్థతాననము చూడుడు. 

4 శ్రీమత్ర్రోలనుపొల నైన్సవతినా విఖ్బాతవిక్రాంతినా యద్ధెయేన మువోబలేన నివాతే 
మంధన్యగుందాధివః - అను ర్యుదనేనాని శాననమువలనం గాటబచమూవతియే 
గుందాధివుని వధించినటులం దెలియును. 





10 


కట్టపోయంబడియున్నది. ఒకవైపు గొప్పశిలాద్వారము సైతము కానవచ్చుచున్నది. ఈ 
కొండలకు మధ్య సిద్ధేశ్వరాలయము మొదలుకొని పద్మాక్షియాలయమువజకుం గల 
విశాలప్రదేశమే ప్రోలరాజుకాలములో6 గోటగానుండెనని యాస్థలముం జూచినం 
దోంపకమానదు. (ప్రోలరాజు జైనమతాభిమాని యనుటకుం బద్మాక్షిదేవళపుం 
గొండరాళ్లపైం గల జైనవిగ్రహములు నటంగల శాసనముల దోడ్చడంగలవు. 
బద్మాక్షిదేవళముముందు సిద్ధేశ్వరాలయముముందుం గొలంది సరోవరములు 
కానవచుచ్చున్నవి. ఈ సరోవరయుగ్మమధ్యభాగముననే ప్రోలరాజు కోటం 
గట్టియున్నట్టుల నూహింపవచ్చును. ప్రోలరాజు తన జీవిత మంతయు మండలేశ్వరుల 
నెదిరించుటతోం గడిపి యాంద్రసామ్రాజ్యమునొకవిధముగ నిర్మింపంగలిగెను. 
ఈవీరునకు రుద్రదేవుండు మహాదేవరాయలను నిరువురు కుమారులు కలరు. 
రుద్రదేవుండే వయస్సునం బెద్దవాండు. మహాదేవరాయల శాసనములు కానరావు. 
దేవగిరిరాజులతోం బోరిగతించినటుల స్థానికచరిత్రమునం గానవచ్చును. రుద్రసేనాని 
రామప్పగుడుల శాసనములో రుద్రదేవునియనంతరము రాజ్య మల్లకల్లోలమై 
విరోధిరాజులచే నాక్రమింపంబడినటులం దెలియుటచే మహాదేవరాయలు రుద్రదేవుని 
రాజ్యపాలనముకంటె ముందుగా గతించినటులూహింపవలయును. 
రుద్రదేవ చక్రవర్తి 

ఈతండనహాయశూరుడు. యుద్ధక్రియాకౌశలుండు. రుద్రదేవుండు 
నిదురించుతల్లిం దండ్రియగు ప్రోలరాజెందులకో స్ఫృశించెనంట. విభ్రాంతుండై విరోధి 
యనుకొని రుద్రదేవుడు జనకుండగు 'ప్రోలరాజును గత్తితోం బొడచి 
(వ్రమాదమునకుం బశ్చాత్తావ మొందెననియుం (బోలరాజాఖడ్గ వతితో 
మూండుదినములు జీవించి కుమారుడు నిర్జోషి యనియు నది ప్రమాద మనియు 
బౌరులకుం దెలిపి మరణించెననియు స్థానికచరిత్రలోం గలదు. ఇందెంతవఅకు 
సత్యముకలదో నిర్ణయింప వీలుకాదు. *రుద్రదేవుండు పరాక్రమశాలియగు 
దొమ్మరాజును భంజించెను. పొలవాసదేశాధీశ్వరుండు మేళగిదేవుని మేడరాజును 
వధించెను. వర్ధమానపురసంస్థానాధీశ్వరుండు దురాచారుండు మాతృసపత్నీపతియగు 
భీమరాజును రాజ్యమునుండి పాజంద్రోలి వెంటనంటతటిమి వర్థమానపురమును 





5. దుద్రదోవునిం (బ్రతావరుద్రుండని వ్యవహరించుట యివ్పుటి చరిత్రకారుల కలవాటుగ 
నున్నది. కాని శాననములలోననామము కానరాదు. 


1 


దహించి తైలన్ఫపతి రాజ్యమునాక్రమించినందులకుం బగం దీర్చికొనెను. రుద్రదేవుని 
జీవితములో నాంధ్రసామాజ్యము స్థిరవడెను. ఆ రాతిలోకము నశించి 
యాత్మరాజ్యమువృద్ధియై బలవంతమై తనరారుటచే రుద్రదేవుందే కాక 
తీయరాజ్యస్థాపనాచార్యుండయ్యెను. తండ్రివలె నీతండు జైనమతాభిమాని కాండు. 
పాలకుజికి సోమనాథకవి యాతని యాస్థానముననుండియనేక గ్రంథముల రచించి 
జైన మతనిర్మూలనము సైత మీవ్రభుని యాదరణముచే నొనరించి 
రాజ్యమునందంతటను వీరశైవమతమును వ్యాపకములోనికిం దెచ్చెను. జైనగ్రంథము 
లీకాలముననే చాలవణకు నశించియుండును. రుద్రదేవుండోరుగంటిలో 
(ఏకశిలానగరము) ముఖ్యస్థానముగ రాజ్యము బాలించినటులం గొందలు 
బ్రాసియున్నారు. * హనుమకొండయే రాజధానిగం బాలించినటులనితండు స్థాపించిన 
స్వయంభూదేవాలయ శాసనమునం గలదు. రుద్రదేవుండు సమధిగతపంచ 
మహాశబ్దమండలేశ్వర హన్మకొండాపురవరేశ్వర పరమమాహేశ్వర పతిహితచరిత 
వినయభూవణ శ్రీమవోమండలేశ్వరాది బిరుదములు వపొంచి 
యహ్రతిమానపరాక్రమశాలియై నిర్విరోదిలోకముగ (క్రీ.శ౧౧౪౦ మొదలు ౧౧౯౬ 
వణకు) రాజ్యమును బరిపాలించెను. రుద్రదేవుండు సంస్కృత కర్ణాటాంధ్ర భాషలలో 
బండితుండు కవియునై పెక్కుగంథములు రచించెను. విద్యాభూషణబిరుదమును 
వహించి యితండు సంస్కృతమున నాంధ్రమున నీతిసారమను గ్రంథమును 
రచించియున్నాండు. మజియు నీతండు సరస్వతీవిలాసమను న్యాయశాస్త్రమును 
చెప్పినటుల సైతము తెలియుచున్నది*. రుద్రభూపాలకుండు తన పేరుతో 
ననేకగ్రామములంగ ట్రించుటయేగాక రాజధానియగు ననుమకొండలో నొక గొప్ప 
దేవాలయమును గట్టించి, వాసుదేవరను రుద్రదేవుని సూర్యదేవుని బ్రతిష్టించి ముందొక 
సహస్రస్తంభమండపమును గట్టించెను. ఈయాలయములోని శిల్పప్రశస్తి వేనోళ్లం 
బ్రశంసింపందగియున్నది. ఆలయములోని స్తంభములపైనను - ద్వారములపైనను 
- దీర్చిన చిత్తరువులు విగ్రహములు నిరంతర మాంద్రులశిల్పసామర్థ్యము 
నుద్దోషించుచున్నవి. సహస్రస్తంభమండపమునకు నాలయమునకు మధ్య నొక నంది 





6. ర్తక్షళోతని రుద్రదేవజయినో నృత్సత్తుబంధాఃభ్లవాః ఆయాం త్వా విజయ (ియళ్ళ నవిధం 
కీర్త (యాం త్వా దిత్కో తస్వా స్తే నుముకొంద నామనగరీ శ్రీ రాజధానీవ యః - 
డుద్రదోవరాజుల విజయరాజ్బు ముత్తరోత్తరాభివవ్ధమాన మాచంద్రార్దతారముగా అన్మకొంద 
వట్టణమునందు నుఖనంకథా వినోదంబున రాజుముం జేయుచు (చూ, వొనుముకొందళాననము) 
* ఈ సరన్వతీ విలానమును గజవతివ్రతావడుద్రదోవరాజు రబించాదు. ఈ (గ్రంథమును 
ఆంగ్లానువాదముతో కె జితేంద్రబాబు (ప్రచురించారు. 


12 





కలదు. దానిపైం గల హారములు దానియునికి ఆకారపుబింకము దర్శనీయము. 
ఇపుడా మండపము ఆలయము పాడుబడినది. చిత్తరువులన్నియు విచ్చిన్న 
మొందింపంబడినవి. స్మరణీయము లగు నాలయచిహ్నముల తోం బాటు 
పూర్వౌన్నత్యముం దెలుపునొక దీర్ణికయు శాసనము నేంటికి దర్శనీయముగ నున్నవి. 
రుద్రదేవుని యనంతరము రాజ్యము పరనృపాధీన మయ్యెను. "అప్పుడు 
రేచర్లగోత్రికుండును స్వామిభక్తుండును సేనానాయకుండు నగు రుద్రసేనాని విరోధి 
బృందమును జక్కాడి పరనృపహస్తగతయైన రాజ్యలక్ష్మిని బంధోన్ముక్తురాలినిగ 
నొనరించి రాజభక్తినిప్రకటించెను. పిమ్మట గణపతిదేవుని, బితృరాజ్యమున 
కభిషిక్తునిగావించి కాకతీయరాజ్యస్థాపనాచార్య బిరుదము వహించెను. ఈయంశ 
మంతయుం గ్రీ.శ ౧౭౧౩ స్థాపింపంబడినరుద్రసేనాని శాసనమునం గలదు. 
విస్తరమందుం జూడందగును. ఈ ప్రభుభక్తి పరాయణుని సదా గణపతిదేవ చక్రవర్తి 
సాదరమునం దిలకించియుండును కావుననే నాంధ్రలోకమున కంతటి 
కమూల్యభూషణ మనందగు రామప్పగుడులు సాగరమునకుందీసి పోని తటాకము 
నెలకొల్పి రుద్రసేనాని కీర్తిశేషుండయ్యెను. రుద్రదేవ చక్రవర్తి కాలములోం 
గాకతీయసా'మ్రాజ్యమునకుం దూర్చున సముద్రము దక్షిణమున శ్రీశైలము 
పశ్చిమమునం గటకము ఉత్తరమున మాల్యవంతము సరిహద్దులుగా నున్నటులం 
జెప్పంబడెను. 
గణపతిదేవ చక్రవర్తి 

ఓరుగల్లుకోట రుద్రదేవుని యనంతరము గణపతిదేవుండు కట్టించి యట 
రాజధాని నేర్చజిచియుండును. పెదతండ్రి యగు రుద్రదేవుండు స్థాపించిన వడ్డెపల్లి 
వినాయకదేవరగుడి అయ్యనవోలు మైలారుదేవరగుడి హనుమకొండలోని 
పూర్వోక్తదేవాలయము గణపతిదేవుని కాలమున మిగుల నభివృద్ధిలోనికి వచ్చెను. 
రుద్రసేనాని గణపతిదేవుని రాజ్యకాలమున నాలయము స్థాపించియుండుటచేం దండ్రి 
తరువాత గణపతిదేవుని సమ్ముఖమున సైతము సేనానిగ నున్నటు లూహింపవచ్చును. 
ఇటులే రుద్రదేవుని చెంత గణపతిదేవుని చెంత నేకకాలమున నున్న వారిలో 
నామిరెడ్డియను సేనానియొకండు సైతము కలండు. గణపతిదేవుని పాండిత్యాదికములు 


7 గ్రంధాలయనర్దన్దుము మూయవనంవ్రటము ఆజవభాగములోలి డదనేనాని చరిత్రమున 
నీయంతముం దెల్పు రామవుడుడుల వద్ధ గల శానన ముదావొరింవంబడి యున్నది. 





13 


























తెలిసికొను నాధారములు లభించుట లేదు. కాని యుభయ కవిమిత్రుండగు తిక్కన 
సోమయాజి యీతని సమ్ముఖమునకు వచ్చి సత్కృతుండై తన భారతమును వినిపించి 
జైనబౌద్ధమతముల నోడించింయేగినటుల బ్రతావ చరి(త్రమునను 
సిద్ధేశ్వరచరిత్రమునను గలదు. గణపతిదేవుని నామముతోం గట్టంబడిన గణపవరముల 
సంఖ్యకు మితి లేదు. ఇతనియొద్ద శివదేవయ్య మంత్రిగ నుండెననియు 
బండితారాధ్యులవలన శైవమతదీక్ష గ్రహించెననియుం బ్రతాపచరిత్రమునం గలదు. 
శైవగురు పరంపరలోని విశ్వేశ్వరశివదేశికు డితండే యని కొందణ యభిప్రాయము. 
పితృవధాకారకులగు దేవగిరిరాజులతోం దజుచుగ నీతండు సంగ్రామములు జరిపి 
విజయము గడించుచు వచ్చెను. సముద్రములతోం బోల్పందగు తటాకములు పెక్కులు 
నిర్మించి భూమిని సస్యవతీనొనరించి ప్రజారంజకుం డగుటయే గాక పరిమితిగ 
సముద్రవ్యాపారమునకుం బన్నులు విధించి గణపతిదేవుండు సముద్రవ్యాపారము 
నభివృద్ధిలోనికిం దెచ్చెను. గణపతి డేవుని కాలమున రాజ్యము మిగుల నభివృద్ధిలోనికి 
వచ్చెను. మండలేశ్వరులందజు సామంతులైరి. పూర్వము నుండి హస్తగత మగుచుం 
దొలంగుచునున్న కాంచీరాజ్యమును బాలించుట కొకప్రతినిధిని కొలదింబలముతో 
నుంచి పాండ్యరాజులం దతిమివేసెను. శ్రీశైలప్రాంతమునకుం గొణిదెసప్రాంతమునకు 
వేంగినాటికి నల్లగొండ ప్రాంతములకు ప్రత్యేక ప్రతినిధుల నుచితమగు బలముతో 
నియోగించి మండలేశ్వరుల నందజిను సామంతులనుగం బాదపద్మోపజీవులనుగ 
నొనరించి యీ రాజచంద్రుండోరుగల్లులో (ఏకశిలానగరమున) రాజధాని స్థాపించి 
ప్రతిష్ట గడించెను. సాదారణముగ నాంధ్ర దేశమునం బూర్వము స్వంతత్రము 
ననుభవించిన రాజు లందణు సామంతులై మానప్రాణములం గాపాడికొని సురక్షితులై 
జీవించిరి. గంగయసాహిణి, శివదేవయ్య సామంతభోజుండు చాండసేనాని నామిరెడ్డి 
లోనగు నాంధ్రవీరుల గణపతిదేవుని ధర్మపరిపాలనమునకు సర్వవిధములం దోడుపడి 
కాకతీయసామ్రజ్యభారవాహికులై ప్రతిష్ట గడించిరి. గణపతి దేవుడు ధర్మాత్ముండు. 
ఈతనిశాసనము లాంధ్రదేశమునం దంతటను గానవచ్చుచున్నది. గణపతిదేవుని 
రాజ్యకాలము క్రీ.శ.౧౧౯౯ మొదలు ౧౨౬౦ వజకని చరిత్రకారు 
లభిప్రాయపడియున్నారు. గణపతిదేవునకుం బుత్రసంతాన మున్నట్లు తెలియదు. 
ఇతనియనంతరము రుద్రమదేవి రాజ్యమునకు వచ్చెను. 


14 


రుద్రమదేవి రాజ్ఞి 


ఈయన గణపతిదేవుని యనంతర మాంధ్ర సామ్రాజ్యమును మహత్తరముగం 
బరిపాలించెను. గణపతిదేవున కీయమ భార్యయని స్థానిక చరిత్రములయందును 
జరిత్రలయందుం గలదు. కాని కుమార్తె యనుటకే ప్రబలాధారములుకానవచ్చుచున్నవి. 
కక్రావునం గుమార్తె యని విశ్వసింపవచ్చును. మాయూహకనుగుణములగు శ్లోకములు 
కలవు. కాని వ్యాఖ్యాత రుద్రమదేవి భార్యగనే వ్యవహరించెను. ఈయభిప్రాయ 
భేదములకు హేతువు విచారణీయము. రుద్రమదేవి స్వయముగ స్థాపించిన శాసనము 
లభించు వణకు నామావశిష్టమైయున్న భార్యయను వాదము సంపూర్ణముగ 
నంతరింవంజాలదనుట యథార్థము. రుద్రమదేవి వరాక్రమశాలిని తన 
వ్యవహారములను రుద్రదేవుండు నామముతో జరుపుచు విరోధులకు భయంకరముగ 
సామ్రాజ్యము నీయమ పాలింపసాగెను. దేవగిరి యాదవరాజులు దిరుగంబడి 
మహాసైన్యముతో నేకశిలానగరమును ముట్టడింపం జనుదెంచి పక్షముదినములు 
వరోరయుద్ధమును గావించి వరాభూతులై పాటిపోవుచుండ రుద్రమదేవి 
సైన్యమాబలమును దజుముచు మూండు లక్షల పదాతులను లక్ష గుజ్జంబులను 
బట్టి, దేవగిరి సమీపంబున కేగి, కోటి ద్రవ్యంబు లపరాధంబుగ దీసికొనినట్లును 
రుద్రమదేవి యచట జయస్తంభము స్థాపించినట్లును స్థానిక చరిత్రమునం గలదు. 
రుద్రమదేవి తనకొమార్తె యగు ముమ్మడిమ్మకు సత్సంతానముం బ్రసాదింపం గాకతమ్మ 
వద్దకు వడ్డెపల్లి సిద్ధివినాయకుని సన్నిధికి మొగిలిచర్ల యేకవీరాదేవి సమ్ముఖమునకు 
అయినవోలు మైలారుదేవి చెంతకుం బోవుటకుం బురంబువెడల, సవతిపుత్రులగు 
హరిహరదేవుండు మురారిదేవుండు బలో పేతులై యేకశిలానగరముం ప్రవేశించి గౌనులు 
కాచి రుద్రమదేవిని యామె పుత్రిని పరిజనంబును బురిలోనికి రాకుండ నిరోధింపం 
గార్యముమిగిలెనని సామోపాయముతోం గోటలోం బ్రవేశించి సమయానుసారముగ 
రుద్రమదేవి వారలను బలసహితముగా మట్టుపెట్టి సామ్రాజ్యమును రక్షించి తన 
రాజ్యపరిపాలన కౌశలము ప్రదర్శించి శాశ్వత ప్రతిష్టంగడించెను. ఈయమ 





& (1) జాతా తన వయోనిధో రివరనూ శ్రీరుద్రదోనీ నుతా (కొలను పొకతాననము) 
(2) దుద్రబేని నముదణాత్సరణ్యాత్సర్చు భూభ్బుతాం (ముల్మావురము శాననము) (3) 
వీత ద్యువరతో తద్ద దర్శక్షదఖిలాం క్షీతిం శ్రీ బీరరుద్రదోనీ తిదుపొతామపొతా గుణాః 
(అనితల్లి కలువచేజు శాననము) 


15 


రాజ్యకాలము క్రీ.శ. ౧౨౬౧-౧౬౮౫ వఅకని చరిత్రకారులు 
నిర్ణయించియున్నారు. పలువురు రాజులు రుద్రమదేవి పరిపాలనమునం దిరుగబడి 
వరాభూతులై శాంతిగడించి నటుల జరిత్రమునంగలదు. గణపతిదేవుని 
కాలమునందున్న యాంధ్ర సామ్రాజ్యమును జెక్కుంజెదరనీయక కాపాడుటయే గాక 
రుద్రమ దేవి ధనము మిగుల నెచ్చించి యేకశిలానగరపుం గోటను మిక్కిలి యభివృద్ధి 
వఅచెను. రుద్రమదేవికిం బుత్రనంతానము లేదు. ఈయమ భర్త 
యేమండలాధీశ్వరుండో తెలియదు. ఇట్లు కొలందికాలము రాజ్యము పాలింప, 
రుద్రమదేవి రాజ్యభారము వహించు తేజము పుత్రియగు ముమ్మడమ్మగర్భమున 
నభివృద్ధి నొందసాగెను. శ్రీప్రతాపరుద్ర దేవచక్రవర్తి జనించెను. రుద్రమదేవి పుత్రికచే 
నోమించిన వ్రతము లన్నియు ఫలించెను. తన తండ్రి నాట నుండియు మంత్రియై 
దేశీకుడై యున్న శివదేవయ్యచే నాశిశువునకు రక్షార్థము విభూతిం బెట్టించి 
నామకరణము చేయించి రుద్రమదేవి శిశుసంరక్షణమున నప్రమత్తురాలై 
(వ్రవర్తింవసాగెను. *యుక్తవయన్సు వచ్చిన విమ్మట మంత్రి సామంత 
దండనాయకాదుల యభిప్రాయాను సారముగం బ్రతాపరుద్రచక్రవర్తి నొక శు 
భముహూర్తమునం బుత్రునిగా స్వీకరించెను. పిమ్మట నొక యర్హక్రాలమున 
నారుద్రమదేవిరాజి ప్రతాపరుద్రచక్రవర్తి కాకతీయసామ్రజ్యమును బట్టాభిషేకముం 
గావించి కృతార్థురాలయ్యెను. 
శ్రీప్రతాపరుద్ర చక్రవర్తి 
10 రుద్రమదేవి మనుమనికిం పట్టాభిషేకము గావించినదాదిగ నతనిం బుత్రునిగ 

వ్యవహరించినట్లును అతండు రుద్రమదేవిని తండ్రిగ భావించినటులను 
'దెలియుచున్నది. ప్రతాపరుద్రదేవచక్రవర్తి కాలములో దేశమునకు భాషకు సుదినములు 
వచ్చెను. ఆంధ్ర సామ్రాజ్యము, ద్రవిడదేశమును ఓడ్ర దేశమును కర్ణాటదేశమును 
మహారాష్ట్ర దేశమును దన ఛత్రచ్భాయక్రిందికిం జేర్చుకొని ధర్మబద్ధముగం బవిత్రము 

౨ నృక్టతే శతభావే దౌపాతే పొజ్రమాజ్రయా అన్మిన్నిదేహా దౌరేయే గుర్వీ మర్పధురాం... 

(ప్రతావరుద్రయళోభాషణము) 

10. యన్వాః కాకతినంళ మౌక్తీకమణీ శ్రీరుద్రదేనన్సుత శ్రస్మాః కిం కథయాము వైభవ 

మతః శ్రీరుద్రదేవ్భాః వరం (మాల్మావురము శాననము) రాజ్ఞా, క్షలియమౌళిమండనమణో 

స్తాతన్వు సానుగ్రవో (ప్రతావరుద్రయళోతావణము) 





16 


క్షాత్రవంతము నగు నాంధ్ర తేజముచే నిలినాభిరామముగ నేలసాగెను. ఆ కాలమువారు 
ప్రతాపరుద్రుని సాక్షాత్తు రుద్రాంశముగ భావించి దైవమని పూజింపసాగిరి. *ఈభక్తి 
ప్రత్తులలోని మగ్గులై ప్రతాపరుద్రునకు నొసట వేటొక కన్నుంగల దనియుం దానంజేసి 
ముక్కంటి యనునామము సైతమీయనవహించె ననుటయు6 దండకవిలెలలోం 
గాననగును. ప్రతాపరుద్ర చక్రవర్తి జీవితకాలములో జాలభాగము శాంతముగ 
గడచెను. రాజ్యములోని భాగము లన్నింటిని సీమలుగ విభజించి తత్మాలోచితములగు 
పేరులం బెట్టి ప్రతాపరుద్రదేవుండు క్రొత్తనాయకులను నియోగించి వారలకు 
సర్వాధికారము నొసంగి రాజ్యమునంతయు శాంతిమంత మొనరించెను. తొల్లి 
గణపతిదేవచక్రవర్తి యిట్టి పరిపాలనముం గావించెం గాని యందు గొన్ని మార్పు 
లావశ్యకములగుటచే బ్రతాపరుద్రుండనేక విధముల సంస్కరించి నూతనమార్గములం 
గనిపెట్టెను. త్రిపురాంతకాఅంబదేవాదిమండలేశ్వరు లపుడపుడు తిరుగంబడుచు 
వచ్చినను బ్రతాపరుద్రచక్రవర్తి తాను స్వయముగ సంగ్రామమునకు వెడలక సైన్యముచే 
శాంతిని స్థావింవసాగెను. వ్రతావరుద్ర చక్రవర్తి దర్శన్వరూవుండని 
ఖండఖండములయందుం (బ్రతివ్భ పాటంబడెను. ఆంధ్ర సామ్రాజ్యము 
సామాన్యజనుండు మొదలు చక్రవర్తి వణకు నాదర్శప్రాయముగ నుండెను. పూర్వము 
స్వతంత్రులుగ' నున్న దేశాధీశ్వరులు సామంతులై ప్రతాపరుద్రచక్రవర్తికి లోంబడి 
యభిమానమును గాపాడికొనవలనిన యావశ్యకము తటన్థించెను. కాని 
ప్రతాపరుద్రుందేమఅక వేంగులచే రాజకీయతంత్రముల నెలుపుచు నాంధ్ర 
సామ్రాజ్యమును వేయి కన్నులతో గాంచుచు జీవితసర్వస్వమును వెచ్చించి యెట్టి 
కల్లోలములు జరుగకుండ జాగరూకుండై మెలంగసాగెను. కాకతీయ చక్రవర్తులకు 
దేవగిరి రాజులకుం జిరకాలమునుండి ద్వేషము కలదు. పలుమాబ్లు కాకతీయ 
చక్రవర్తుల నెదిరింపం గృతప్రయత్నులై దేవగిరి రాజు లపజయమును నార్జించి 
మిగుల నష్టపడిరి. ఆక్రోధాగ్ని ఆద్వేషవిద్యుత్తు - ప్రతాపరుద్రచక్రవర్తి కాలమున 
సైతమంతరింపలేదు. ** దేవగిరిరాజులు ప్రతాపుని కాలములో సైతము గోదావరి 





11. చూ కొందవీటి సాదూజ్ఞుములోని కాకలీయబచర్యితము. 

12 ల్లో లేరే నేవణ కన్తవాయ మనిదంవారో. దృగర్వో మవోను ఉత్తీడ్డా కిలయేన 
గౌతమనదీ ప్రాప్తో వీ వృత్చోడ్ముఖం ఏషా కాకతివీరరుద్ర ఇతి కిం నాశ్రావి నప్తాక్షరీ 
థక్రుఖ్స జ్రుతివక్ష పార్థివ మవోజూత్యగహోచ్బాటనీ? (వతావరుద్రయళోతూవణము. ) 


17 





దాంటి యాంధ్రసామ్రాజ్యముపైంబడి వరాజితులైనటులందెలియుచున్నది. 
ఆంధ్రసామ్రాజ్యము శాశ్వతముగ నంతకాలమేని నిలుచుటకుం ద్రవ్వని పరిమగనున్న 
గౌతమీస్రవంతియే కారణమనుట నిజము. ఆంధ్రనగరసైన్యము గోదావరి శూలమును 
గాచియుండి సామ్రాజ్య క్షేమము సంతరింపంసాగెను. ఆంధ్రసామ్రాజ్య మెంత 
దుర్భేద్యముగ శత్రుజనాగమ్యముగ నుండెనో ప్రకృతకాలమున జీర్ణమైయున్న యాకోట 
దర్శించినచో పాఠకసోదరుల కుద్యోతకము కాంగలదు. “* ఆంధ్రసామ్రాజ్యమున 
కాకాలమున వచ్చెడి రాబడికి మేరలేదు. ఆదాయము వ్యయము స్థానిక చరిత్రమున 
వ్రాయంబడియున్నది. ఇందతిశయోక్తి యున్నటుల నూహింపంజాలము. 
చాళుక్యరాజుల ముఖ్యస్థానమగు కల్యాణపురి పైకి రామేశ్వర (ప్రాంతమునకు 
విజయయాత్ర కేగి కానుకలతో వెనుకకు మజిలుటయే గాక ప్రతాపరుద్రచక్రవర్తి 





18. కటకవల్లణుండు లోనుగాంగల బిల్లరరాజులు ట్రతివడ్షంబును ఇచ్చు నవ్పునంబులు 
ఇరువై నాల్బుకోట్లు. తనభూమి పాలితంబై రాజ్ఞుందువలన వచ్చు ధనందు ఇర్గవైకోట్లు. 
ఆగ్రహోరంబులు బ్రావ్యణులకుం జెల్లుచుందెదీవి నాల్లువేలు. దోవత్తావైభవంబులకు రెండువేల 
(గ్రామంబులు, ఇదిగాక తన భాందారమునకు వచ్చునట్లు నాల్గుకోట్లు. (శ్వయము) ట్రతివర్షందు 
తులావుడువంబులకు మూండు కోట్ల యేబది లక్షలు. నిత్సవైభవంబునకు వరిమళగంధ 
కర్పూర కాళ్ళీర జవాజి వరిమళంబులకు వంక్తీభోజునందులకు నగరిదీపాలకును 
నానాదోతముల నుండి వచ్చు విద్భాడ్డులకును బంబివెట్టీన ద్రవ్వంబు ట్రతివర్షంబును 
యూందుకోట్లు అరవయిలక్షల యిరువయివేలు. నగరుగాచు నిత్ధంకవల్లుభునకు జీతము 
ట్రతివర్షంబును భటునపొతంబుగా ఎనభై యెనిమిదిలక్షల యిరువదివోలు. అన్నన్యతంబుల 
గణుతి ఒక్ళొక్టు నత్రంబునకు వేయింటి బొవ్పున నూరునత్రంబులు ద్విజులకు ఏడాదికి 
మూందుకోట్ల యెనుబదిలక్షలు. రాజమదగజంబులకును ఉత్తమాళ్ళందులకును 
జీతంబులవారికి రెండుకోట్ల యెనుబిదిలక్షలు. ఏకళిలానగరంబున గల దేవతావైభవంబున 
కొత్తకోటి. రాజుగ్రవౌంబులు కట్టో వనులవారికి వ్రతివర్షంబున నొకకోటియు వారణాని 
విల్దేళ్ళ్చరునకు శ్రీశౌలమల్లికార్డునునకు కాళవొన్తీళ్చరునకు రామేళ్ళుడునకు నానీకా 
త్రంబకేద్టడనక అడణాచలేద్చడనవ కొలిపాక సోయేత్చడనవ ఏకవీరేళ్చడనకు వేములవాడ 
రాజోజ్టడునకు కాళహస్తిముక్తీళ్చదునకు గోక్టోవ్టడునకు వీడమొద్డలైన యీళ్చరస్థానంబులకును 
శ్రీరంగనాయకులు కంచినరదరాజులు శ్రీవేంకటోళ్చుడులు మంగళగిరి శ్చనీంవాస్వామి 
నీంవోచలం ఆదివరావామూర్తి... భ్షదాచలం శ్రీరాములకును... బ్రతివర్షందు మూడుకోట్లు. 
తన భందారమునకు మూడు కోట్లు బెల్లుచుందె. (వ్రతావచరిత్రము) 


18 


మళయాళదేశమేలుముకుందా దేవిని సౌరాష్ట్ర దేశాధీశ్వరులను గెల్చి ఢిల్లీపైకి దాడివెడలి 
సులతానొసంగిన కానుకలతో: గరుణించి వెనుకకు మఅలెనంట. ఈచక్రవర్తి 
కాలములో శ్రీశైలము కాళేశ్వరము త్రిపురాంతకము లోనగు చోటులం గల 
దేవాలయము లమితవైభవముతో నలరారెను. హతశేష మగు జైనమతము సైతము 
చాలవజకితని కాలముననే నశించెను. కొలనుపాక, వేములవాడ, హనుమకొండ, 
లోనగుచోటుల గల జైనదేవళము లన్నియు మార్చి, వానిని పాలించు జైనుల 
దొలంగించి శైవుల యధీనముం జేసి క్షేతమాహాత్యములు నృజించినది 
సైతమీకాలముననే యని యూహింపం బెక్కు లాధారములు కానవచ్చుచున్నవి. 
రాజ్యమునందంతట నాకాలమున (ప్రభుని యాదరణముచే శైవమతమునకే 
ముఖ్యస్థానము లభించెననుట సత్యము. 

ప్రతాపరుద్ర చక్రవర్తి మిగుల సుందరాకారుండు. వివిధాలంకార భూషిత 
మగు నేనుంగుపై నెక్కి యాంధ్రనగర రాజవీధులలో విహరించుచుం బ్రజలకు 
దర్శనభాగ్య మొసంగుచుండెను. రసికతా ప్రచురణమునకుం గాంబోలు నితనికి 
వేశ్యాసంపర్క మున్నటుల గ్రంథాంతరములలో వ్రాసిరి. * కొలందిలోపములం 
బాటిసేయరాదు గాన ప్రతాపరుద్ర చక్రవర్తి ధర్మప్రభువనుటలో నెట్టి సంశయము 
లేదు. ఈ రాజన్యుండు తన పేరుతో నేకశిలానగరమున కీశాన్యమునం బ్రతాపగిరి 
యను నొక దుర్గముం గట్టించెను. రెండు వేలయోడల నిర్మించి ద్వీపాంతరములనుండి 
వస్తుసామగ్రిం దెప్పించుచు సముద్ర వ్యాపారమును మిగుల నభివృద్ధిలోనికి దెచ్చెను. 
ప్రతాపరుద్ర యశోభూషణముం జూడ చక్రవర్తి విలాసపురుషుండనియు స్వైర విహార 
ప్రియుండనియు నూహింప నవకాశము కలుగును. ఇతండు ప్రతిష్టించిన 
దేవాలయములు చేసిన ధర్మములు లెక్కయిడరానివి. ఆంధ్రవాజయమున 
నీయనకాలమున నూతనవికాసము కలిగెననుట సహజోక్తియే. ఈ ప్రభుని 
యాస్థానమున నూటయేబదిమంది బంగారు పల్లకి యెక్కి సంస్థానమునకు వచ్చు 
నుత్తమ విద్వాంసులు, సకల కథా ప్రవీణులగు పరిహాసకు లెనిమిదిమందియు, 





14 ల్లో వీరరుద్ర మధిదూఢనింధురం ద్రష్టు మంధ్రనగరీవురంధ్రయః కుర్వతే 
రబితచండ్రియాత్సరా న్తుంగవద్దుళిఖరాధిరోవాణం. (భతావరుద్ర యళోభూవణము. ) 
విద్యోపాధ్యాయి (వతావరుద్రధరణీళోసాత్త గోక్టీ (వతిష్పాపారీణ నెజుంగనయ్మెదనో 
మాబక్లోని వారాంగనన్‌ (క్రీడాభిరామము) (181) 


19 


నూర్గురు వేదవేదాంగ పారీణులు, ఇన్నూరుగురు కవీశ్వరులు కలరు. భాస్మర 
రామాయణములో గొంతభాగము వ్రాసిన మల్లికార్జున భట్టాకం డాయాస్తానమున 
మిగలు గౌరవము నంది, రాజ్యతంత్రములలోం గూడ పాలుగొనెను. ఇతండు నిరోస్ట్ర 
రామాయణమును సంస్కృతమున రచించినటుల స్థానిక చరిత్రమునం గాననగును. 
ప్రతాపదేవుని యాస్థానకవులలో విద్యానాథుండగ్రగణ్యుండు. ఈయన రచించిన 
యలంకార గ్రంధము సుప్రసిద్ధమగు ప్రభువంశప్రఖ్యాతి వేయువిధముల 
సాటుచున్నది. మటియు నీ చక్రవర్తి యవలంబనములో నుండియే సాహిణిమారన 
భాస్మర రామాయణము, గన్నయసేనాని మార్మండేయ పురాణము నంకితమొంది 
యాంధ్ర వాజ్మయము నలంకరించిరి. రుద్రదేవుండను నొకకవి సంస్కృత 
కర్ణాటభాషలలోం గొన్ని గ్రంథముల రచించెను. ప్రధానమంత్రి యగు శివదేవయ్య 
శివతత్వరసాయన మను నొక యుత్తమకావ్యము నాంధ్రవాజ్మ్యయమున రచించెను. 
ఇటులే యాకాలమున ననేక గ్రంధములు రచింపంబడి _యుండవ్తచ్చును. నిజాము 
రాష్ట్రమున సమగ్రముగ గ్రంధములం బరిశీలించిన నెన్నియమూల్య గ్రంథనామములు 
కవినామములు వెలువడునో? ఆంధ్ర నగరాధ్యక్షుండగు ప్రతాపరుద్రుని జీవిత 
మీకారణముచే నాంధ్ర వాజ్బయమునకు భూషణముగ నున్నది. 
సమాప్తి 

కాకతీయ ప్రతాపరుద్రచక్రవర్తి ఆంధ్రసామ్రాజ్యమును పాలించుకాలమున ఢిల్లీ 
సామ్రాజ్యమున కల్లాయుద్దీను రాజైయుండెను. త్రిలింగ సామ్రాజ్యమును హరించి 
ప్రతావరుద్రుని తనకు సామంతుని జేసికొనందలంచి యతడు చాల 
ప్రయత్నింపసాగెను. దేవగిరిదుర్ణమంతకుమున్నే మహమ్మదీయహస్తగతమై 
యుంటచేతను ఈ దుస్తంత్రమున దేవగిరిరాజు భాగస్వాములై యుండుటవలనను 
అల్లాయుద్దీను దృష్టి - దురదృష్ట దేవతచేత నావరింపంబడిన నాంధ్రసామ్రాజ్యముపై 
ద్వరలో ప్రసరించెను. “మలిక్‌ కావూరు” అనువానితో నుచితమగు బలమునొసంగి 
యాంధ్ర సామ్రాజ్యము ముట్టడింపు మని అల్లాజద్దీను పంపెను. మలికాపూరు రెండు 
మాటు లాంధ్రసామ్రాజ్యము పైకి సంగ్రామమునకు వచ్చి పలాయన మొనరించెను. 
మూండవ మారాంధ్రసామ్రాజ్యము విజయదూరము కానున్నటులం బ్రతాప రుద్రనకు 
దోంచుటచే మిక్కుటముగ మలిక్‌ కావూరునకు రొక్కమొసంగి సంధినొనరించెను. 
మహమ్మదీయబలములు వెనుక కేగెను. ప్రతాపరుద్రచక్రవర్తి తీర్థయాత్రలతో 


20 


రాజ్యమభివృద్ధి నెనర్చుటతోం గాలము గడుపసాగెను గాని మహమ్మదీయ లెన్నటికేని 
రాజ్యచ్యుతుని గావింతు రను నూహ జనింపదయ్యెను. దురదృష్టదేవత నెత్తిపైం 
గూర్చుండి తాండవమాడుచుండ యుక్తాయుక్త పరిశీలన మెక్కడనుండి వచ్చును. 
ఢిల్లీలోని మహమ్మదీయరాజ్యమున నంతలో శాంతి నశించెను. చక్రవర్తియగు నల్లాఉి 
ద్దీనును జంపి మలిక్‌ కావూరు ప్రభువయ్యెను. ప్రభుద్రోహి యగు మలిక్‌ కావూరును 
ప్రజలు వధించిరి. తరువాత ముబారక్‌ రాజ్యమునకు వచ్చెను. వానిని జంపి ఖుస్రూ 
రాజ్యమునకు వచ్చెను. వానిని వధించి గజిబేగ్‌ తుఘ్‌లఖ్‌ రాజ్యమునకు వచ్చెను. 
ఇతనినే గ్యాసుద్దీ నందురు. ఇతండు స్థిరపడి యాంద్రసామ్రాజ్యము పైకి దృష్టి 
ప్రసరింపంజేసెను, ముఖ్య సేనానాయకులతో నమిత మగు బలముతో నలూపుఖానను 
వానిని నితం డాంధ్రసామ్రాజ్యముపైకిం బంపెను. ప్రతాపరుద్ర సైన్యమునకు 
మహమ్మదీయ సైన్యమునకును ఘోర సంగ్రామము జరిగెను. ఆంధ్ర రక్తము 
మహమ్మదీయరక్తము సమముగం బ్రవహించెను. మారణ కాలముతలంపునకు వచ్చెను. 
ఎంత బలమున్న నేమి? బహిరంగ స్థలములలోని రాధారముగ నున్న యవన సైన్యము 
ఏడుకోటల మధ్య సురక్షితమై నున్న యాంధ్రసైన్యముతోం బోరిపోరి విజయము 
గడింపం జాలక వెనుకడుగు వేయసాగెను. ఆంధ్ర సైన్యము యవనదళమును గోదావరి 
వజకుం దణమి వెనుకకు మటిలెను. మహమ్మదీయు లేడు మాటు లేక శిలానగరమును 
ముట్టడించిరని స్థానిక చరిత్రమున గలదు. గాని చరిత్రమున నాల్గుమాజు లనియే 
కలదు. మహమ్మదీయ సైన్యము నాల్గువంతులు నష్టపడి ఢిల్లీకిం జేరెను. ఆంధ్రసైన్యము 
తెజివిలేని నంగ్రామముల వలన విజయయాత్రల వలనను జూలవఅకు 
బలవిహీనమయ్యెను. ప్రతాపరుద్రచక్రవర్తి తన సైన్యపరాక్రమములకు హర్షించి 
బహూకరించి కొలందికాలము వజికెట్టి విప్లవము లుండవని విశ్రాంతి నొసంగెను. 
అలూపుఖాను హతశేష మగు సైన్యము ఢిల్లీకేగి పరాభవము సెతింగింప మిగుల 
నాగ్రహించి బలము నంతయుం గొనిపోయియేని యాంధ్ర సామ్రాజ్యము రూపుమాపు 
మని సులతా నాజ్ఞనొసంగెను. విధిలేక విశ్రాంతిపైనందీసికొనక, వెంటనే 
అలూవుఖాను మవూర్వముకంటె నెక్కుడు బలముతో నాకన్మికముగ 
నాంధ్రసామ్రాజ్యమును ముట్టడించెను. ప్రతాపరుద్రచక్రవర్తి విశ్రాంతిగొనుచున్న 
సైనికుల సమావేశపఅచి రణోన్ముఖులను గావించెను. కోటబైట మహమ్మదీయులు, 
లోన నాంధ్రుల నిలచి ఘోరముగం బోరాడిరి. ప్రతాపరుద్రునకనేకములు 


21 


యపశకునములు స్ఫురించెను. ఆంధ్రసామ్రాజ్యమంత మొందినటులే భావించి 
అన్నమరాజు వీరపాండ్యరాజు తేరాల బచ్చారెడ్డి సరపతిరాయలు లోనగు 
యోధాగ్రేసరులకు సైన్యాధిపత్యమొసంగి గజారూఢుండై ప్రతాపరుద్ర చక్రవర్తియు 
సంగ్రామరంగమలంకరించెను. రణము కోటకన్ని ప్రక్కల ఘోరముగ భయంకరముగ 
జరుగసాగెను. అన్నమదేవుండు వీరపాండ్యరాజు బచ్చారెడ్డి నలపతిరాయలు 
సమానముగం తురుష్మసైన్యమును బ్రతిఘటించి యప్రమత్తులై రణము చేయింపసాగిరి. 
అంతలో నాకస్మికముగ సంగ్రామమునకు సైనికుల నియోజించు ప్రతాపరుద్రదేవుని 
ఉలూపు ఖాను బంధించి శిబిరమునకుం గొనిపోయి యటనున్న నేమి యాపద 
వచ్చునో యని యాత్మసంరక్షణమునకు వలయు బలముం జేకొని నాంటీరాత్రినుండియే 
ఢిల్లీకి ప్రయాణమయ్యెను. ఆంధ్ర సామ్రాజ్యమునం జక్రవర్తి పట్టుపడెనను వార్త 
వ్యాపించెను. జనులందలు హాహాకారములు చేయసాగిరి. సేనానాయకులు 
సంగ్రామరంగము వదలి ప్రతాపరుద్రుని గొనిపోవు మహమ్మదీయ సైన్యము 
వెంటంబడి పడిరెండామడలదూరమున నున్న రామగిరి యొద్ద మహత్తరముగ 
నెదిరించిరి. ఉభయదళంబుల కట మజల ఘోరసమరము జరిగెను. ఈ సంకులసమర 
సమయమున విజయవార్త ముందుగ ఢిల్లీశ్వరునకుం దెలియనంపి ఉలూపుఖాను 
కొలందిబలముతోం బ్రతాపరుద్రుని ఢిల్లీకి బంపివేసెను. ఆంధ్రవీరులందరు 
మహమ్మదీయబలమును నిర్మూలనముం గావించి వెదుకగా చక్రవర్తి కానరాండయ్యెను. 
ఆంధ్రవీరులిట్లు ప్రతాపరుద్ర సంరక్షణమున కేగుటం జూచి కోటను జుట్టియున్న 
యవనసైన్యము నిరాతంకముగ నేకశిలానగరమునం బ్రవేశించి రాజగృహముల 
విపణులందోంచి, రాజమందిరముల నాలయముల రూపుమాపి, ఢిల్లీపురాభిముఖులై 
వెడలిపోయిరి. ఢిల్లీనవాబు ప్రతాపరుద్రుడు పట్టుబడెనని విని మిగుల సంతోషించి 
రాజ్యమున నుత్సవములం జేయించి యాతని చెజిసాలలో నుంచి ఆంధ్రసామ్రాజ్యము 
తన హస్తగతముం గావించికొనెను. “ఇంతతో నాంధ్రసామ్రాజ్య మంతరించెను. 
ఆంధ్రసామ్రాజ్య మవిచ్చిన్నముగ రెండువందల సంవత్సరము లేకధాటి నభివృద్ధి 
నొంది యంతరించెను. ప్రాచీనాకారమును దలపింపం జేయుచు నాంధ్రవీరపవిత్ర 
క్షొతరక్తముచేం బూతమైన యా యేకశిలాపురనగరము ఓరుగల్లను పేరున 








26 బ్రతావరుద్రుని రాజ్యసాలనకాలము క్రీ ళం౨౯౫ మొదలు ఉీళం౩౨౧ వణకని 
చరిత్రకారుల యభిప్రాయము. 


22 





నాంధ్రజనుల యిశ్రుతర్చణములతోం దృప్తినాందుచు నేంటికినిం గానవచ్చుచున్నది. 
సోదరా! నీ వాంధ్రుడవు. నీ వాజ్మయ మాంధ్రము. నీ దేహమునం ప్రవహించునది 
ఆంధ్రరక్తము. ఒక్కమాజు నామావశిస్టమై యున్న నాంధ్ర నగరమును స్మరించి 
సందర్శించి, కృతార్థుండవు కాంగూడదా? 
ఉ. “కాకతిరాజ్యవైభవ వికాసము సర్వము శూన్యమయ్యె భా 

వాకలితంబు లయ్యె భవదంచితభోగ సమృద్దులెల్ల నీ 

ప్రాకటపూర్వభాగ్యపరిపాటిం దలంచిన, “నాంధ్రరాజ్యల 

క్షీ!” కఠినాత్మకుం డయినం జింతిలి నీరయి పోకయుండునే?” 


- ఆంధ్రపత్రిక దుర్మతి సంవత్సరాది సంచిక (ఏప్రిల్‌ 1921) 


23 


2. కాకతీయవంశము 


ఆంధ్రరాజులలో గాకతీయులు మిగులబలవంతులు స్వకార్యనిర్వహణధర్యులు, 
యశస్మాములునై యుండిరి. పడమట యాదవవంశస్థుల యుట్ర్రయము 
తూర్చునంగాంకతీయుల యుచ్చ్యయముతో సమకాలికముగా నుండెను. ఒక కాలమం 
దీకాకతీయులరాజ్య మాంధ్రదేశమంతయుగాక ద్రావిడదేశములో6 గూండ 
గొంతభాగమువరకు వ్యాపించి యుండెను. ఈ కాకతీయులవంశమం దసాధారణా 
నేకశక్తిసంపన్నురాలు, సకలరాజ కార్యనిర్వహణధౌరేయురాలునగు నొక ప్రీయును, 
బహుసంగ్రామజేతలగు ననేక మహాశూరులు నుద్భవిల్లిరి. ఈ యాంధ్రదేశము 
కాకతీయుల పరిపాలనములో రాజకీయ సాంఫికమత విద్యాదిశాఖలలో 
నానావిధములైన మార్పులజెందెను. తెలుగుజిల్లాలలోం బ్రసిద్ధి కెక్కిన జమీందారీ 
కుటుంబములనేకములు కాకతీయచక్రవర్తుల దగ్గర పని చేసిన యుద్యోగస్థులవలన 
జనించినవి. కాకతీయులు రాజ్యవద(భ్రమ్యలుకాగా దూర్చుదక్కనులో 
మహమ్మదీయాధికారము స్థిరీకృతమైనది. 

తూర్పు చాళుక్య రాజ్య చోళరాజ్యములు రెండును కలిసి యొక రాజుయేలుబడి 
క్రింద రావడము మనమిదివరకే చూచియున్నాము. చోళరాజులుం దెలుగు దేశమందు 
రాజప్రతినిధులవలన రాజ్యమేలించుట తెలుగుదేశము యొక్క విభాగమునకు 
గారణమైనది. అందువలన ననేక వంశములు గొప్పతనము నొందినవి. 
కల్యాణిలోనున్న పడమటి చాళుక్యుల దండయాత్రలకు దేశములోంబడెను. దేశ ప్రజలు 
చోళరాజుల వలన సహాయము నొందుటకుందగిన స్థితిలో నుండలేదు. 
చోళరాజ్యమునకుం జెడుకాలము వచ్చుటకు సిద్ధముగా నుండెను. ఇట్టిస్థితిలో 
రాజ్యపరిపాలనాధికారము నాక్రమించుటకు, స్వతంత్రసంస్థానములను స్థాపించుటకు, 
పెద్ద రాష్ట్రములనుబెంచుటకు నవకాశము గలిగెను. అట్టి సమయమువలన 
నుపకృతులై నవారిలోంగా కతీయులు మిక్కిలి గొప్పవారైరి. కాకతీయాధికారమును 
స్థాపించినవాడు బేతరాజు. అతండు నైజాము రాష్ట్రములోని అనుమకొండకుం 
బరిపాలకుండై యుండెను. అతండు కల్యాణి రాజైన యారవవిక్రమాదిత్యు 
నభియోగములను మొదట కొంతమట్టుకెదిరించెను. కాని కొనకు వానికిలోంబడెను. 
అతండు జైనులకు మిత్రుండైయున్నట్లు తెలియవచ్చును. ఇతండు సుతునకు తన 


24 


రాజ్యము నొప్పగించి 1117లో మృతినొందెను. ఈ ప్రోలరాజు రాజ్యతంత్రజ్ఞుడైన 
మహాయోధుడు. ఇతండు తనతండ్రి మృతినొందినపిదప రాజ్యభారమును బూని 
పశ్చిమచాళుక్య చక్రవర్తియగు నారవ విక్రమాదిత్యునికి సామంతమాండలికుండై 
యాతని మహాప్రధానులలో నొకడుగానుండి యాచక్రవర్శి స్వర్గ్ణతుండదైన పిమ్మట 
స్వతంత్రుడై యాంధ్రరాజ్యమును స్థాపించుటకు (బ్రయత్నించెను. పశ్చిమచాళు 
క్యరాజులను లక్ష్యపెట్టక స్వతంటత్రరాజునని ప్రకటించెను. అనుమకొండను 
ముట్టడివేసిన చాళుక్యపక్షీయుండైన జగద్దేవుని సంపూర్ణముగా నోడించెను. ఇతండు 
చాళుక్యరాజులకు గొప్పహానినింగలిగించి వారిని లోబరచుకొనెను. పశ్చిమ చాళు 
క్యచక్రవర్తుల సేనాధిపతియైన గోవిందరాజును జయించెనని అనుమకొండలోని 
రుద్రదేవుని శాసనములో నొక శ్లోకమున జెప్పబడినది. " 

అందులో బేర్మినంబడిన గోవిందరాజు పశ్చిమచాళుక్య చక్రవర్తియగు నారవ 
విక్రయాదిత్యుని సేనాధిపతియెన అనంతపాలుని సోదరిపుత్రుండని శాసనములో 
నున్నది. ఈ గోవింద దండనాయకుండు క్రీ, శ. 1126-27 సంవత్సర ప్రాంతమున 
నాంధ్రదేశములోని కొండపల్లిసీమకుం బరిపాలకుడుగ నుండెను. ప్రోలరాజీతని 
జయించి యితనిరాజ్యమును చోళరాజు కుటుంబములో నొకనికిచ్చి వేసెను. 
నూజివీడుజమీందారీలో నున్న మంతెనను (మంత్రకూటము) సంపాదించి 
కాకతీయరాజ్యముతో గలిపెను. ఇతండు వ్యవసాయదారులను సంపన్నులుగా 
జేయుటయందు మిక్కిలి అభిలాషగలవాడు. వ్యవసాయమున కుపయోగించు నొకపెద్ద 
చెజువును ద్రవ్వించెను. 

ఇట్టిపరాక్రమముగలవాడును బహుసంగ్రామ విజేతయునగు ప్రోలరాజు 
తనకుమారునిచే నిహతుడయ్యెనని యొకకథ కలదు. అది యెంత మట్టుకుసత్యమో 
మనము నిశ్చయింపనేరము. ఒకదివసంబునం బ్రతాపరుద్రదేవుడు దేవాలయంబున 
గాధనిద్రనున్న సమయమున తండ్రియైన ప్రోలరాజతని ప్రక్కనుండి బోవుచుండగా 
నితనికాలతనికిం దగిలెనట. అంతట నతడుమేల్మాంచి శత్రుడెవ్వండో తన్నుముట్టుకొన 





1. “యోకంలోరివతే ర కుంఠవరళ్తుళ్లక్ణూ (గ్రధారోల్లన 
ద్ధారాపొతనిపొతనైక చతురం గోవింద రాజావ్వాయం 
బద్దోన్కుచ్దు తబోదయక్షితిభ్బతో రాజ్యం దదౌ లీలయా 
లుంఠాకోనిషయన్య తన నమరే న డ్వీరదీక్షాగుడుః” 


25 


వచ్చెననియెంచి తనమొలలోనున్న ఛురికముచే నతనినింబొడిచెను. అంతట తండ్రి 
నేలంగూలజూచి తెలివినొంది చేసిన పితృవధ కర్మకు బశ్చాత్తాపుండై దుఃఖింపసాగెను. 
ఇది భ్రమప్రమాదవశమున సంభవించినదని యెజింగినవాడై ప్రోలరాజు కుమారుని 
శిక్షింపక యోదార్చి రాజముద్రికనొసంగి రాజ్యము నొప్పగించి ప్రాణములను విడిచెను. 

వాని తరువాత రాజ్యమునకు వచ్చినవాండు రుద్రదేవుండు. ఇతడు 1160 
మొదలుకొని 1196 వరకు రాజ్యమేలెను. ఇతనినాడు కూడం బశ్చిమచాళుక్యులతో 
యుద్ధమను వృత్తమయ్యెను. దొమ్మ అనువాని రాజ్యమును దనరాజ్యముతోం 
గలుపుకొనెను. భిల్లమ అనువానికి ముందువాడైన మల్లుగియను యాదవరాజును 
జయించెను. ఈతనికిం బ్రతాపరుద్రుడని నామాంతరముకలదు. ఇతడు 
పరాక్రమమునందు తండ్రినిసయితము మించినవాడు. ఈ రుద్రదేవుడు చాళుక్య 
సైన్యపాలకుడైన తైలపదేవుని, కర్ణాటకచోడులైన భీమచోడ ఉదయ చోడులను, 
మంత్రకూటాధీశుడైన గుండమనాయని తక్కిన శత్రు రాజవర్గమును జయించి, 
యాంధ్రదేశమందు పశ్చిమచాళుక్య చక్రవర్తుల పరిపాలనమునకు లోబడియున్న 
భూభాగములనన్నిటిని స్వాధీనము చేసికొని, మహామండలేశ్వరుండై రాజాధిరాజై 
పాగడ్రకెక్కెను.” 

కాకతిరుద్రదేవుని రాజ్యము తూర్పున సముద్రము వరకు, దక్షిణమున 
శ్రీశైలమువరకు, పడమట కటకమువరకు, ఉత్తరమున మాల్యవంతమువరకు, 
విస్తరించి యుండినది. 


ఇతని కాలమందు శైవమతము మిక్కిలి వృద్ధినొందెను. శైవులమతబోధనములను 
విని శైవమతమం దభినివేశము గలవాడయ్యెను. నిర్నిమిత్తముగా దానుతండ్రినిజంపిన 
మహాపాప మెట్లుపోవునో దానికి తగిన యుపాయములజెప్పుడని శైవగురువులనడిగెను. 
వారు “ఓయి ప్రోలమహారాజా! దేశాటనము సలిపి దివ్యనదులగ్రుంకి, లింగముల 
బ్రతిష్టింపించి, పంచామృత దివ్యతీధ౯ముల సేవించి, దివ్యలింగముల బ్రతిష్టింపించి 
పంచామృతముతో సదాశివుని కభిషేకముగావించి, భక్తితో సేవించిన సర్వపాప 





2 ల్లో రాజ్ఞంప్రాచ్భాం లవణజలభే న్తీరవర్పంత మన్వు శ్రీ 
శైలాన్తం బ్రచలతి నదా దక్షిణన్యాం నమగ్రం 
పాలీచ్బాన్తా కటకనికటుస్థాయినీ రాజ్యులక్ష్రీః 
కౌబేర్భాశాతట విలనీతా మాల్మవంతం (వవేదో / 


26 


హరంబగు”నని చెప్పిరి. అందుపై రుద్రదేవుడు నూరుగురు బ్రాహ్మణోత్తరములను 
గాశికి బంపించి యచట విశ్వేశ్వరున కభిషేకము జేయ నియమించి విశేష 
ధనంబులొసంగి వారలచే దనకుగాను పితృతర్చణము జేయించెను. తన రాజ్యములో 
'బ్రతిగామమందు శివాలయములను నిర్మించి వానిపూజాదుల కొరకు 
భూములనొసంగెను. 

ఈతడు సంసృతాంద్రకణా౯ట పండితుల రావించి యాదరించుచు, 
పండితపక్షపాతియై తానును వండితుడు కవియునై, బవొుగ్రంథములం 
బఠించుటయేగాక గ్రంథరచన యందు గూడ ప్రొఢత్వముగల వాడై యున్నట్లు 
కానవచ్చుచున్నది. ఇతనికి విద్యావిభూషణుడను బిరుదుకూడగలదు. ఇతడు 
నీతిసారమను నొక గ్రంథము నాంధ్రభాషలో రచించినటుల దెలియవచ్చుచున్నది. * 

కాకతిమహాదేవరాజు - ఇతడు కాకతి రుద్రదేవుని తమ్ములలోం బెద్దవాడు. 
ప్రోలరాజు ద్వితీయపుత్రుండు. తనయన్న యగురుద్రదేవుడు 1196 వరకు రాజ్యము 
చేసిమృతినొందగా మహాదేవరాజు సింహాసనారూఢుడై, మూడు సంవత్సరములు 
మాత్రమే రాజ్యమేలెను. ఇతడు తన యన్నగారైన రుద్రదేవ రాజు తండ్రిని జంపి 
రాజ్యము చేయుచున్నాడను ద్వేషముచేత నతని జంపి రాజ్య మాక్రమించు 
కొనవలయునని పలుమారు ప్రయత్నించెను. గాని యట్టివైపరీత్యము జరుగకుండ 
మంత్రులు మొదలగువారు వారించుచుండిరి. తన్ను జంపుటకై తమ్ముడుచేయు 
దురాలోచనలను సహించి రుద్రదేవుడు వానిని క్షమించుచువచ్చెను. అట్లుసైచుట 
యుక్తము కాదని మంత్రి వురోహితాదిజనంబు లెంతచెప్పినను రుద్రదేవుడు 
వారిమాటలను బెడచెవినిబెట్టి తమ్ముని నాదరించుచు వచ్చెను. రుద్రదేవుని 
యనంతరము మహాదేవరాజు రాజ్యభారమును వహించి మూడు సంవత్సరములు 
మాత్రమే రాజ్యముచేసెను. 

శౌణదేశాధీశ్వరుండైన జైత్రపాలుడను యాదవరాజు తన తండ్రియగు 
సింగభూపతి యనంతరము 1199 సంవత్సరమున రాజ్యభారమును వహించి త్రిలింగ 





& “చ వడువడి నాంధ్రభావగల బద్ధెవనీతియు నంన్ఫ్రతంబులో 
దిరంగదబతావడుద్ర నరపాలునిబో రబియింవబిడ్డ యా 
నరవడు నీతిసారము వినం జదువం గడు మంచిదంచు బౌ 
వైర వినీతివద్ధతులు చేనె వినోదము బాలబోధకున్‌/” 


27 


దేశముపై దండెత్తి వచ్చెను. అప్పుడు జైత్రపాలునకు మహాదేవ రాజునకు జరిగిన 
ఘోర యుద్ధమందు మహా దేవరాజు చంపంబడెను. 


యుద్ధములో మహాదేవరాజు మృతినొందిన తరువాత నతనికుమారుడైన గణపతి 
దేవుడు రాజ్యబారము వహించెను. ఇతడు మహాదేవరాజునకు బయ్యమాంబికవలన 
జనియించినవాడు. ఇతడు తన జ్యేష్ట పితృవ్యుడైన రుద్రదేవునిచే స్థాపింపంబడిన 
త్రైలింగ సామ్రాజ్యమును నల్గడల విస్తరింపజేసి, చక్రవర్తి పదమును వహించి, 
సప్తమచక్రవర్తి యని యాంధ్రభూస్థలి నంతట శ్లాఘింపబడుచుండెను. యుద్ధములో 
నితండు శత్రువులచే జిక్కువడి, విడిచిపెట్టబడిన తరువాత నాయవమానమును 
సహింపజాలక అసంఖ్యాకములైన సైన్యములం గూచు౯కొని యాదేశముపై 
దండెత్తివెళ్ళి, యాదవులతో యుద్ధము చేసి శౌణభూపతిని జయించి, యతనివలన 
నమూల్యములైన రత్నరాసులను ధనములను బడసి, నిజరాజధానికి మరలివచ్చెను. 
అప్పటినుండియు యాదవు లనేకపర్యాయము లాంధ్రదేశము నాక్రమించుకొనుటకై 
ప్రబల ప్రయత్నములు చేయుచువచ్చిరిగాని తెలుగువారు వారిని గోదావరినదిని దాటి 
దిగువకు రానియ్య నాపివేసిరి. పశ్చిమచాళుక్య సామ్రాజ్య మంతరించిన వెనుక 
కణా౯ాటదేశమున కధిపతులైన భళ్ళాణరాజులుసైతము తెలుగుదేశమును 
వశపర్చుకొన వలయునని ప్రబలప్రయత్నములు గావించిరి, గాని తెలుగువారి 
పరాక్రమముముందట నవియన్నియు భగ్నములైపోయినవి. గణపతిదేవుడు సింహాసన 
వాక్కిన తోడనే మండలేశ్వరం లనేకులచే బరిపాలింవబడుచున్న 
యాంధ్రదేశమునంతయు నేకచ్చత్రాధిపత్యము (క్రిందికిదీసికొని రావలయునని 
నిశ్చయించి తదనుగుణముగా సమధు౯లైన మంత్రులను సేనాధిపతులను గూర్చుకొని 
వారలసాహాయ్యముచే దండయాత్రలు ప్రారంభించి యొక్కొక్క మండలేశ్వరుని 
జయించి వశపర్చుకొని, సామంతునిగ జేసికొనుచుండెను. గణపతిదేవుడు 
రాజ్యతంత్రజ్ఞానము గలవాడుగావుననే పని ప్రారంభించిన నతనికి విజయమే 
లభించుచుండెను. 

ఈ గణపతిదేవుడు వ్రాయించిన యనేక శాసనములు దక్షిణహిందూ స్థానమందు 
బహుళముగా గానవచ్చుచున్నవి. ఇతడు మహాపరాక్రమశాలి గొప్పవారైన 
యాంధ్రదేశపు రాజు లందరితోను వివాహ సంబంధములను జేసెను. వారంద రితనికి 
యుద్ధములయందుదోట్సాటు గావించుచుండిరి. దక్షిణపు జిల్లాలపై దండెత్తి వెళ్లి 
కొణిదెన, అద్దంకి, ములికినాడు, పొట్టపినాడు, రేనాడు, గండికోట జయించెను. 


28 


ఈ నమయమందు చోళరాజ్యము గందరగోళములో నుండెను. 
పలుమారుత్తరముగా దండెత్తివెళ్ళి నెల్లూరును కూడ బట్టుకొన్న పాండ్యులను 
'ఘోరముగా పరాభవించెను. ఇదివరకే రాజధానియెయున్న ఒరంగల్లులో నొక గొప్పకోట 
గట్టెను. ఇతడు తన రాజ్యమందు పూణ౯మైన స్వాస్థ్యమును నెలకొల్పి అవ్యాహతముగా 
దనయాజ్ఞ చెల్లునట్లు చేసెను. మంచిబాటలను సత్రములను నిర్మించెను. ఇతడు 
శైవమతావలంబి జైనమత విరోధి. జైన భక్తుల ననేకుల గఠినముగా హింసించి 
చంపెను. వారు నివసించు ముప్పదియారు గ్రామములను, వారి దేవాలయములను 
నశింపజేసెను. అతని రాజ్యపాలనవరకును కంసాలివారు గ్రామకరణములై యుండిరి. 
తరువాత వాండ్రు జైనమతస్థులని తెలుసుకొని, వారి నాయుద్యోగములనుండి 
తప్పించివేసి, వారి స్థానమందు నియోగిబ్రాహ్మణులను బెట్టెను. ఇప్పటికి నివారన్ని 
తెలుగుజిల్లాలలోను కరణములుగా నున్నారు. అతడు చేసిన యన్నిపనులలోను 
సమధు౯లైన మంత్రులు, యిప్పటికి ననేక ప్రదేశములయందు గానవచ్చు 
శాసనములను వ్రాసిన పండితులు, సహాయమొనర్చిరి. అతడు వణిక్కులకు గొప్ప 
మిత్రుడై యుండెను. పూర్వశతాబ్దములయందు వాణిజ్యస్థలముగా బ్రసిద్ధికెక్కినది 
కృష్ణానదీ ముఖద్వారమం దున్న మోటుపల్లెయను సముద్రతీర పట్టణము. నౌకాచోర 
(Pirates) బాధచే బాడయ్యెను. గణపతి యాస్థలమందున్న వర్తకులను గాపాడుట 
కనేక ప్రయత్నములను గావించెను. ఎగుమతీ దిగుమతులమీద పనులను తగ్గించెను. 
గంధపు చెక్కలు, కర్పూరము, పన్నీరు, గజదంతములు, పరిమళ ద్రవ్యములు, రాగి, 
సత్తు, సీసము, పచ్చలు, పట్టుబట్టలు, మొదలయినవన్ని యుదూరదేశముల నుండి 
యీ రేవు పట్టణముద్వారా దేశములోనికి బంపబడుచుండెను. గణపతి విద్వత్పోషకుడు. 
అతడు మంత్రులలో నొకడైన శివదేవయ్యచే పురుషాధ౯సారమనెడు నొక 
శైవగ్రంథమును వ్రాయించెను. 

క్రమముగా గణపతిదేవమహారాజు కీర్తిశేషుడయిన పిమ్మట నతనికుమార్తె 
రుద్రమదేవి సింహాసనము నెక్కెను ఈ గణపతిదేవునికి పుత్ర సంతానము లేకపోవుటచే 
నీమెనే పుత్రునిగా జూచుకొనెను. పూర్వగ్రంథకర్తలు, నూతన గ్రంథకర్తలు రుద్రాంబిక 
గణపతిదేవుని భార్యయని భ్రాంతినొందిరి. మల్లినాథసూరి పుత్రుడగు కుమారస్వామి 
ప్రతాపరుద్రీయమునకు వ్రాసిన వ్యాఖ్యలో నొకచోట. 

“పురాకిల కాకతికులసంభూతే గణపతి నామ్ని మహారాజే దుహితృమాత్ర సంతానే 
కదా చి ద్దైవయోగేన కాలపరిపాకము పేయుషి, తన్మహిషీ రుద్రమదేవీ నామరాజ్డీ 


29 





బహువషా౯ణిత్రదాజ్య మకంటకం పరిపాల్య పరిణతాసతీ, దౌహిత్రే ప్రతాపరుడ్రే 
రాజ్యధురాం నిదధే. తామిమాం కథాం మనసి నిధాయాహ 'యోరుద్ర ఇతి” 

రుద్రమదేవి గణపతిరాజు భార్యయని అనేకులు భ్రమపడిరి. విద్యానాథుడు 
వ్రాసిన ప్రతాపరుద్రీయమును జక్కగా బరిశోధించి రుద్రాంబిక గణపతిదేవుని 
కుమార్తెయని మొదట గనిపెట్టినవాడు 1111230% అను జర్మనీ దేశపు పండితుడు. 
ఈ విషయమే ప్రతాపరుద్రీయములో నాటక ప్రకరణముందున్నది. 

కావున గణపతిచక్రవర్తికి రుద్రాంబిక కూతురనియు, పుత్రులు లేనికారణమున 
నామెను పుత్రునిగా జూచుకొనియాతడామెకు రుద్రదేవుడనియే పురుషనామ 
ముంచెననియు, స్పష్టమగుచున్నది. 

ఈమె తండ్రిచే శిక్షింపబడినదియె రాజ్యపరిపాలనమందు మిక్కిలి ప్రసిద్ధికెక్కిన 
సామధ్య౯ముగలదియైయుండెను. ఈమె రాజ్యపరిపాలనారంభమందే యాదవరాజు 
వరంగల్‌ పైకి సైన్యముతో దండెత్తివచ్చి, యసంఖ్యాకములైన సైన్యముతో రాజధానిని 
ముట్టడివేసెను. పదునైదు దినములు జరిగిన ఘోరసంగ్రామమందు యాదవరాజు 
సైన్యములు పరాజయమునొంది కాందిశీకులైనవి. యాదవరాజు బలమైన 
నష్టముతెచ్చుకొనెను. ఆ సొమ్ములో గొంతభాగము వరంగలును సామధ్య౯ముతోం 
గాపాడిన ధైర్యవంతులైన సైనికుల కిప్పించబడెను. ఆడుది రాజ్యమేలుచున్నదియని 
కొందరు గొప్పవారనూయావిప్పులై రుద్రమదేవి మీద తిరుగబడిరి. కాని యామె 
వారినందరినీ అణగగొట్టెను. 

ఈమెకు సమధు౯లైన మంత్రులు సేనాధిపతులు ననేకులుండిరి. వారిలో 
ముఖ్యులు జన్నిగదేవసాహిణి, గంగయసాహిణి, త్రిపురాంతకదేవ మహారాజు, 
గోనగన్నారెడ్డి, నాగదేవమహారాజు, మొదలగువారు. 





4. “శ్లో యోరుదో రజతాచలే నీతి మగా దర్జాంగ నారి వురా 
సోయం నంధ్రతికాకలీ శ్వరకులో నర్వాంగనారిః స్థితః 
స్థానో యద్వవమావలోకన కళామాగ్రోణ భిస్ఫీర్భతా 
న్మాన శ్రైరవరాణి బిత్రమధునా ఖడ్లే విషంధార్పతే/” 

౯ మంత్రిణః “పవమ్నేవైతత్‌ అన్హధా కధమీళ్ళరస్తు ట్రసాదాద్ధుతోనిరంకుళం గ్రీవ్వక్త్‌ 
వికేష నృలోకాధివత్సం వవంమానువళంభనా గణవతి మవోరాజోన అభ్యంతర స్వానుభవ 
మవొమ్ముః నద్దళ మత్రవుత్ర ఇతి వృవవోరు కృతః తదనుగుణా చ రుద్ర ఇతి వువవోరు తతః 
తదనుగుణా చ రుద ఇత్వాఖా/ 


30 


రుద్రాంబిక రాజ్యపరిపాలన కాలమందే మార్కొపోలో అనునాతడు 
ఆంధ్రదేశమునకు వచ్చెను. అతడు తనప్రయాణ వృత్తాంతములను దెలియజేయు 
పుస్తకములో నాంధ్రదేశ వృత్తాంతమును జక్కగావివరించెను. తండ్రివలెనే రుద్రాంబ 
శైవులమీద నిష్టముగలది. ఈమెకాలమందు రంగనాథ రామాయణమను కావ్యము 
రచింపబడెను. రంగనాథుడను నాతడు రామాయణమును ద్విపదకావ్యముగా 
రచించెను. కనుకనే యాగ్రంథమునకు రంగనాథ రామాయణమని పేరు కలిగినది. 
కాని గ్రంథాంతమందు గోనబుద్ధరాజు రచించినట్లు గానవచ్చుచున్నది. మనుమూరి 
సంస్థానాధిపతియగు బుద్ధరాజున (క్రాశితుడైన రంగనాధుడు దీనిని తన ప్రభువుపేరిట 
రచించెనేకాని బుద్ధరాజు రచింపలేదనియు, బుద్ధరాజు రచించియుండెనేని బుద్ధరాజ 
రామాయణమనుపేరే యీ గ్రంథమునకు వచ్చునుగాని రంగనాథ రామాయణమను 
పేరు కలుగుటకు కారణము గానరాదనియు గొందరు చెప్పుదురు. ఎవ్వరు రచించినను 
యిందలి కాండాంతమున నిట్లున్నది.* 

గోనబుద్ధరాజు తన తండ్రి విర్ధలధరణీశుపేర రచియించినట్టే వ్రాయబడి 
యున్నది. 1291 సంవత్సరములో రుద్రమదేవి స్వర్గతినొందెను. 

ఈ మహారాజ్జికి దరువాత ఇట్లు పదమూడవ శతాబ్దము నంతమున 
రుద్రమదేవికి దౌహిత్రుడును దత్తపుత్రుడునైన వీరప్రతాపరుద్ర దేవమహారాజు ఆంధ్ర 
సామ్రాజ్య భారమును వహించెను. ఇతడు 1295 మొదలుకొని 1323 వరకు 
రాజ్యమేలెను. ఇతడు రుద్రమదేవికాలమందు దేశమునకు బాధగలిగించు సామంత 
నృపతులను జయించి, యాంధ్ర సామ్రాజ్యము వృద్ధినొందునట్లు చేసెను. ఈతని 
రాజధానియగు నేకశిలానగర మాకాలమందుత్తర హిందూ దేశంబునందు 
మహమ్మదీయుల రాజధానియగు ఢిల్లీపురముకంటె నధికైశ్వర్యసంపన్నమై 
ప్రకాశించుచుండెను. 

ప్రతాపరుద్రుని మంత్రులలో ముఖ్యుడగువాడు నాగయగన్నమంత్రి. ఇతనికి 
యల్లయనాయకుడు మేచయనాయకుడు నని యిరువురు సోదరులుండిరి. వీరిద్దరు 





6. “అనియాంధ్రభావ భాషాధళవిభుడు, వినుత కావ్యుగము విమలమాననుడు 
పాలితాబాడు దపారధళరధి, భూలోకనిధై కోన బుద్రభూవిభుడు 
తమతండ్రి వితల ధరణీథవేర నాభంద్రతారార్డు మైయొవ్చుమీర 
ననమానలలిత శబ్దాల సంగతుల, రనిక మైబెలువొందు రామాయణంబు 
వరగనలంకార భావనల్‌ నిందు గరమర్థి.............. కాందందు నెవ్పై” 


31 








గూడ ప్రతాపరుద్రునికి సేనాధిపతులుగ నుండిరి. ఈగన్నయమంత్రి మడికిసింగనకవి 
విరచితమైన పద్మపురాణకృతికి భర్తయైన కందనమంత్రికి చిన్న తాతయని 
శ్రీవీరేశలింగముపంతులుగారు ఆంధ్రకవిజీతములలో మడికిసింగనకవి గూర్చి వ్రాయు 
సందర్భమున జెప్పిరి. ఈగన్నయమంత్రిని వారునియోగి బ్రావ్మణుడని 
యభిప్రాయపడిరి. కాని యదిసరికాదు. ఈగన్నయమంత్రి చతుర్ధకులజుడని 
మారనట్రాసిన మార్మండేయపురాణములలో స్పష్టముగా దెలుపబడియున్నది. ఇతనికి 
నాయకత్వము ప్రతాపరుద్రునివలననే లబ్ధమైనట్లు మార్మండేయ పురాణమున 
జెప్పబడియున్నది. 7 

ప్రతాపరుద్రుని సైన్యాధ్యక్షులలో నొకడుగా నుండి, యోరుగంటియొక్క 
తూర్పుగవని మొదలుకొని తూర్పున సింహాచల పర్యంతము గల భూభాగమున కంతకు 
రాజప్రతినిధియె పరిపాలనము చేసినట్టు గనబడుచున్నది. * 

ప్రతాపరుద్రుని మహామాత్యులలో నొక్కడగు నీ రుద్రరాజునే కొలనుప్రతాపరుద్రు 
డందురు. కొలను అనునది కృష్ణామండలములోని యేలూరుకు నామాంతరము. 

కాశ్యపగోత్ర సంభూతుడైన పోలయామాత్యునకు ద్వితీయపుత్రుడైన బెండపూడి 
అన్నయమంత్రి వీరప్రతాపరుద్రుని రాజ్యభార ధురంధరులలో నొకడు. శ్రీనాథమహాకవి 
తన భీమఖండమును ఈ యన్నయమంత్రి మనుమడును అల్లుడు వీరభద్రారెడ్డి 
మంత్రియునగు అన్నమంత్రి కంకితము చేసెను. 

భాస్మరరామాయణ కృతికి బతియైన సాహిణిమారుడు ప్రతాపరుద్రుని 
యశ్వసైన్యంబున కధ్యక్షుడుగ నుండెను. 





7 చ/ ఎలమి బైతావరుద్ర మనుజోంద్రునిబోం బడనేం అ్రవీణుండై 
కొలిచియు శౌర్తులీల రివుకోటి రణావని గీటడంచియు 
శృలరివుతుల్యవిక్రముడు నాగయ గన్నవిభుండు తేజము 


న్విలనీత రాజచిన్నాములు వ్యితతలక్షియు నాయకత్పముక / 
ఇమార్హుందోయవురాణము॥ 
& తే॥గ॥ అనఘచరితుడు కొలనిరుద్రావనీత 
దఖిలజనులును వినుతింవ నమలమపొమ 
జాలగి యేకళిలావరి నింవాకుధర 
వరిమితాగ్తర భూభాగ భరముదాట్టె/ 4ళివయోగసారము/ 


32 


ఈ ప్రతాపరుద్రునిరాజ్యము తూర్పున సముద్రమువరకును, దక్షిణమున 
కాంచీపురము వరకు, పశ్చిమమున గల్యాణ కటకము వరకు, ఉత్తరమున కళింగ 
దేశములోని సింహాచలము వరకు, వ్యాపించి యుండెను. 

1308 సంవత్సరములో మహమ్మదీయులు కాకతీయరాజ్యముపైకి దండెత్తి 
వచ్చిరి. కాని వర్షాధిక్యముచే మార్గమందు వారికి ప్రబలమైన ఆటంకములు 
గలుగుటచే నేమియు జేయనేరక ఢిల్లీకి మరలిపోయిరి. 1309లో మహమ్మదీయులు 
రెండవసారి పెద్ద సైన్యముతో దండెత్తివచ్చి తెలింగాణా సరిహద్దులవిడిచి, వారి 
మార్గమందనేక స్థలముల బట్టికొని, కొనకువరంగలునెదిరించిరి. ఆ కోటకన్ని 
ప్రక్కలను ముట్టడి వేసిరి. ఆకోటను గాపాడు సైనికులు తమ శక్తి వంచన లేకుండ 
తమ భుజశౌర్యమును గనపర్చిరి. గాని మహమ్మదీయ సైనికులు లక్ష్యము సేయక 
ముందుకు ద్రోసికొనివచ్చి కొన్ని పరిఖలను దాటివచ్చి కోటయొక్క లోపలి భాగములను 
బట్టుకొనిరి, అందుపైం బ్రతాపరుద్రుడు జయాశను బొత్తిగావిడిచికొని ఢిల్లీ చక్రవర్తికి 
లోంబడెను. సాంవత్సరికకరము నిచ్చుటకు బ్రతిజ్ఞచేసెను. దానికి మొదటివాయిదాగా 
నమితమైన ధనమునొసంగెను. ఈపని జరిగిన వెంటనే ఒరిస్సా రాజైన గజపతి 
వరంగల్‌ మీదికి యుద్ధమునకు వచ్చెను. అతడు పరాజయము నొందెను. ఇంతలో 
ద్రవిడదేశపు పరగణాలలో కొన్ని అల్లరులుపుట్టెను. కేరళదేశపురాజైన రవివర్మకుల 
శేఖరుడు కాంచీపురమును బట్టుకొనెను. 1316 సం॥లో ప్రతాపరుద్రుడు 
మువ్పిడినాయకుడను తనదళవాయిని దాక్షిణాత్య శత్రువుల పైకిబంపి, 
వారువశపర్చుకొన్న దేశభాగమునంతయును మరల స్వవశము జేసికొనెను. 
చోళరాజ్యములో నవశిష్టభాగమును, పాండ్య దేశములోని కొన్ని భాగములను, తన 
రాజ్యములో గలువుకొనెను. ప్రతాపరుద్రుడు కొంతకాలము క్రిందట ఢిల్లీ 
చక్రవర్తికిచ్చెదనని వాగ్జానము చేసిన పన్నును చెల్లించుట మానివేయునంత 
బలవంతుడయ్యెను. 

ఈ సమయమందు ఢిల్లీలో కిల్టీవంశమువారు తుగ్రకువంశమువారికి తావిచ్చిరి. 
మొదటితుగ్లక్‌ చక్రవర్తియగు గాజీఉద్దీన్‌ ప్రతాపరుద్రునితో యుద్ధముచేయుటకొక 
లక్షపదాతి సైన్యమును, పదివేల గుజ్జపుదండునిచ్చి తన కుమారుడైన ఉలుగ్‌ ఖానుని 
పంపెను. 1828 సం॥లో వరంగల్‌ పట్టణమును జయించి, మహమ్మదీయులా 
దేశమునంతయును యధేచ్చముగా దోపిడిజేసిరి. ఇట్టి సమయమందు బ్రతాపరుద్రు 


33 

















| 
| 


డెవ్వరికి జొరశక్యముగాని వరంగల్‌ కోటలో దాగియుండి ప్రాణములను 
గాపాడుకొనెను. దానినిగూడ శత్రువులు ముట్టడించిరి. ఆయుద్ధమం దుభయపక్షముల 
వారునుం జయాశతో ఘోరముగా బరాక్రమించిరి. రెండు పక్షములవారికి 
నమితనష్ట్రములు కలిగినవి. అట్టి సమయమందు ఢిల్లీ చక్రవర్తి మృతినొందెనని 
యొకకింవదంతి ఆకస్మికముగా వ్యాపించెను. ఇదివరకే ఆ మహమ్మదీయులు రోగముల 
వలనను, శీతబాధవలనను, దుస్సహపీడనొందిరి. అందుచే వారతిశీఘ్రముగా దేవగిరి 
మార్గము గుండా స్వస్థానమునకు బోవలసివచ్చెను. 

కొన్ని నెలలతరువాత ఉలుగ్‌ ఖానుడు పితృమరణ వార్త కల్లయని తెలిసికొని 
మునుపటి కంటె బలీయమైన యుద్ధసన్నాహము గల సైన్యములదోడ్కొని వరంగలుకు 
వచ్చెను. ఇది వరకే పట్టుపడిన వరంగలును ముట్టడించి తెలింగానా సరిహద్దుననున్న 
బీదరుదగ్గిర పటాలములనుంచెను. వెలమలు, పద్మనాయకులు, కమ్మలు, రెడ్లు 
మొదలగు నన్నిజాతులవారు నైకమత్యమునొంది మహాశౌర్య ధైర్యములను వెల్లడించుచు 
నొక మనుష్యునివలె విదేశీయ శత్రువులతో బోరాడిరి, కాని శ్రమమంతయు 
వ్యర్థమయ్యెను. ఫిరంగిగుండ్ల వర్షమును గురిపించి దుర్భేద్యమైన వరంగల్‌కోటను 
ధ్వంసముచేసి లోనికిబ్రవేశించి ప్రతాపరుద్రుని యతని కుటుంబజనమును ఖయిదీలగా 
బట్టుకొని ఢిల్లీకిగొనిపోయిరి. ఖయిదీగా జేయబడిన యీ మహారాజు 
గోదావరియొడ్డుకు వచ్చినపుడు విడువబడెననియును, విరక్తుడై నిజాయుశ్ళేషము 
నంతయును బైరాగియై గడిపెననియు నొకయైతిహ్యము గలదు. అతని రాజ్యము 
తుగ్లకురాజ్యములో గలిపివేయబడెను. స్వతంత్రాంధ్ర రాష్ట్రము యొక్క కీర్తి ప్రతిష్ట 
లతనితో నస్తమించినవి. 


- కాకతీయ సంచిక 


3. కాకతీయ రాజులు 


కాకతీయరాజు లాంధ్రులకుం జిరస్మరణీయములు. ఏనాండో విసృతమైన 
యాంధ్రసామ్రాజ్యమును బునరుద్ధరించి చెదరిన యాంధ్రతేజమును గేంద్రీకరించి 
లలితకళలం బునరుద్ధరించిన యాంధ్రభూపతులగు కాకతీయుల చరితామృతము 
తనివిదీణం గ్రోల నేయాంధ్రుం డుత్సాహపడండు. 

చరిత్ర పరిశోధనమునం దీవ్రకృషి జరుపంబడు నీ నవయుగము నంగూడం 
గాకతీయుల చరిత్రమును గూర్చి సరియగు పరిశోధనము జరుగలేదు. నిజాము 
దొరతనమువారి పరిపాలనముననున్న యాంధ్రదేశము నందలి వేలకొలంది 
శాసనమలు లింకను బ్రకటితములు కాలేదు. నాంటి సారస్వతవికాసము దెలుపు 
గ్రంథరాజము లింక నుపలభ్యములు కాలేదు. అజ్ఞాతవాజ్మయమున మటుగుపడియున్న 
కాకతీయరాజుల చరిత్రమునకుం బునాదులు వేయు చరిత్రజిజ్ఞానుల 
యుపయోగమునకై సందిగ్ధములగు నంశములను గొన్నింటినిమాత్రమిపుడు 
సమన్వయించెదము. 


కాకతీయుల యాచారములు 


కాకతీయులలో రాజ్యస్థాపకుండ మహామండలేశ్వర (ప్రోలరాజు. ఈతని భార్య 
ముప్పమ. చరిత్రకారులీతని జైనుండని వ్యవహరించిరి గాని యది సత్యమని తోంపదు. 
ఈతండొనరించిన భైవరప్రతిష్టలం దెలుపు శాసనము ఇనుగుర్తి గ్రామమునంగలదు. 
ఆర్ష మతమునందును జైనమతమునందును నీతనికి సమాన గౌరవభావము కలదు. 
మొదటి నుండియుం గాకతీయరాజులు పశ్చిమచాళుక్యులకడ సేనానాయకులుగ 
నుండి వారివలెనే వరాహలాంఛనులైరి. కాననే కాకతీయుల శాసనములలో 
వరాహస్తుతియు వరాహముద్రము జెప్పంబడినది. ప్రోలరాజు సంగరమున గుండరాజు 
నోడించి వానియురమున వరాహముద్ర వేసినటులు అనుమకొండ శాసనమునం 
గలదు. వరాహాంకులనుట కిదియె తార్మాణము. * 





* కాకలీయులు వరావాలాంధనులనుటకు 
శ్రీచుత్సాకతినంళస్పు యోవిణుర్వీరలాంభనమ్‌ / తద్దుడుర్చనుదోద్ధార వరావానువునాతుదు 
= తుందవరతాననము 


35 


ప్రోలరాజు కాలమున కాకతమ్మదేవాలయములు ఆంధ్రదేశమునం 
బెక్కులుగలవు. పదమూండవ శతాబ్దమునాంటికిం గాకతమ్మగుడి ఓరుగంటిలో 
నున్నటులం గ్రీడాభిరామమువలనం దెలియును. కాకతమ్మ కథను గొల్లలు చెప్పుదురు. 
అందామె పార్వతి యవతారాంతరముగం జెప్పంబడినది. మెదకుమండలములో 
అల్లాదుర్గము చెంత నొకగుట్టపై కాకతమ్మగుడి కలదు. విగ్రహములు భిన్నమైనకతన 
కాకతిదేవి స్వరూపము గుర్తింప నవకాశము చిక్కలేదు. ఒరంగల్లులో కాకతమ్మ 
బావి కలదు. బహుశః కాకతీదేవియాలయ మాటప్రాంతముననేయుండి యవన 
దౌర్జన్యముచే నశించియుండుననియు నూహింపనగును. ప్రోలరాజు శాసనములలోం 
'బ్రధానమైనది పద్మాక్షి దేవళమునందలిది. అందలిలిపి చాళుక్యరాజుల యాంధ్రలిపిని 
బోలియున్ఫది. వర్ణములు వట్రువగ లేవు. పశ్చిమచాళుక్యులకడ నితండు విశేషకాలము 
శిక్షితుండగుటయే యిందులకుం గారణముకానోపు. ఈయనకుం బ్రత్యర్థులుగ తైలప 
దేవుండు, గోవిందరాజు, గుండరాజు, జగద్దేవుండు హనుమకొండ శాసనమునం 
బేర్కొనంబడిరి. వీరలగూర్చిన వివరములు మున్నోకమాటు నవిన్తరముగ 
వ్రాసియుంటిమి. అనుమకొండ రాజధానిగ నుండందగిన తావుగాదని ప్రోలరాజు 
రామారణ్యత్రిపాదులవారి ప్రోత్సాహముచే ఒరంగల్లు అను పురరాజమునుగట్టింప 
నారంభించెను. ఈతనికాలమునం బూర్తికాలేదు. ప్రోలరాజునకుం జరిత్రమునం 
బ్రసిద్దులగు కుమారులిద్దణు. మొదటివాండు రుద్రదేవచక్రవర్తి; రెండవవాండు 
మహాదేవరాయలు. 

రుద్రదేవుని చరిత్రము 

తండ్రియగు ప్రోలరాజుకాలమున ననుగ్రహపూర్వకముగ విడువంబడిన 
తైలపదేవుని రుద్రభూపతి తెగటార్చెను. మైళగిదేవుని జయించి పాలవాసరాజ్యము 
గైకొనెను. దొమ్మరాజును వధించెను. చోడోదయుని జంపెను. భీమరాజును 
సంహరించెను. ఈ ప్రత్యర్థి రాజుల చరిత్రము చరిత్రకారుల కింకను స్పష్టముగాం 
దెలియలేదు. 

మైళగిదేవుండు కరీమునగరు జిల్లాలోని జగిత్యాలతాలూకాకు జేరిన పాలవాస 
రాజధానిగంజేసికొని గోదావరి ప్రాంతమంతయుం బాలించిన రాజు. ఈతండు 
నెలకొల్పిన ధర్మములందెలుపు శాసనములు కాళేశ్వరము, మంధెన, ధర్మపురి 


36 


ప్రాంతములలోం గలవు. పశ్చిమచాళుక్యులకు రాజప్రతినిధిగ నీతని పూర్వులుండిరి. 
రుద్రదేవుని కాలమున నీతండు రాజ్యము కోల్పోయెను. అంతతో నీతని కుటుంబ 
మంతరిచెంను. 
రుద్రదేవుని ప్రత్యర్థులలో మేడరా జొకండు. ఈ మేడరాజు ప్రోలరాజుకాలము 
నందుంగూడం 'బ్రసిద్ధండైయుండి ప్రతిఘటించి నిలిచిన ధీరుండు. ఈయన 
మంత్రియగు నాగదేవరాజు స్థాపించిన గోవిందాపురము (పాకాలతాలూకా) శాసనము 
వలన మాధవవర్శ్మవంశమున దుర్గరాజు జనించెననియు నతనికి మేడరాజు జగ్గరాజు 
పుట్టిరనియు కలదు. రుద్రదేవుని ప్రత్యర్థియగు నీ మేడరాజు క్షత్రియవంశజాతుందు. 
వీరి మంత్రియగు నాగదేవరాజు శా. శ. ౧౦౪౯ ప్లవసంవత్సర పాల్గున శుద్ధ ౩ వ 
(కీ.శ. ౧౧౨౭) పార్వ్వజినేశ్వరాలయము స్థాపించి భూదానము గావించెను. ఆ 
శాసనారంభమున జినదేవపాదస్మరణ మీ క్రిందివిధముగాం గలదు- 
జే శ్రీమన్నరే£_.0ద్ర ముకులోజ్వలరత్న భూషా 
నాగేంద్రహస్త సరసీరుహకర్ణపూరా 
విద్యాధరేంద్ర రచితో త్తమకుంకుమావీ 
భూయాత్‌ శుభాయ జినదేవపదాంబుజ శ్రీః 
మేడరాజుకూడ జైనుండని విశ్వసింపవచ్చును. ఈతని శాసనముల కొఅకింకను 
నన్వేషింపవలసియున్నది. 
రుద్రదేవుని ప్రత్యర్థలలో ఉదయచోడుం డొకండు. ఇతండె చోడోదయుండని 
శాసనములలోం బేర్కొనంబడెను. ఉదయ చోడుండు నల్లగొండచెంతనున్న పానుగల్లు 
పాలించు ప్రభువు. మల్లికార్జున పండితారాధ్యులవారికి సమకాలికుడు. ఈతని 
శాసనము లిపుడు పానుగంటిలోం గనిపించకున్నను ఉదయసముద్రమను తటాక 
మీతని కీర్తి చిహ్నముగానున్నది. ఉదయావనీవుని మంత్రియగు గోవిందప్రధాని 
శాసనములు పానుగంటిలో6 గలవు. రుద్రదేవుండీ రాజ్యమును లోంగొనినవెంటనే 
తంత్రపాలు మల్లినాయకుండు ఛాయాసోమేశ్వరాలయమున నొకశాసనము స్థాపించెను. 
అందు ఉదయాదిత్యసముద్రమను తటాక ప్రశంస గలదు. శా.శ.౧౧౮౯ ప్రభవ 
సంవత్సర అధికజ్యేష్ట ౧౫లునాంటి శార్భ పాణిరాయలశాసనమున ఉదయసముద్ర 
ప్రశంనగలదు. శా।॥శ ౧౪౯౨ నంవత్సరమునాంటి నయిదుసాదాతు 
సయదుశాహామీరు వేయించిన తెనుంుశాసనమున ఉదయసముద్ర ప్రశంస గలదు. 


37 














ఈ యుదయసముద్రము ఉదయాదిత్యుండు, ఉదయ చోడుండు అను నామములు 
గల పానుగంటిపాలకునిచే స్థాపింపంబడినది గాన రుద్రదేవుని ప్రత్యర్థియగు ఉదయ 
చోడుండు నల్లగొండ చెంత గల పానుగల్లువాసియనుట స్పష్టము. పండితారాధ్య 
చరిత్రము గూడ నీయంశమును స్థాపించుచున్నది. 

కాకతీయరుద్రునకుం 'బ్రబల ప్రత్యర్థి భీమరాజు. ఈతండు దురాత్ముండు. 
సోదరుండగు గోకర్టుని నీతండు చంపినటుల అనుమకొండ శాసనములో స్పష్టముగా 
గలదు. 


“భీమేన భీమనకులేన కులేనహీనో 
గ్రస్తో మమార గృహమూషకవత్‌ క్షణేన 
మార్జాలడింభకవరేణ మహాన్థకారే 
గోకర్ణ నామభుజగో భువి శూరమానీ 
భీమరాజును భయంకరమగు ముంగిసచే శూరుండగు గోకర్ణుండగు పాము 
అంధకారమునం బిల్లిచే నెలుకచంపంబడినటులం జంపంబడెను.” 
భీమరాజు భ్రాతృహంతయనువంశమును “హంతాభ్రాతృవరస్య భోజనవిధౌ” 
అను శాసనశ్లోక భాగము బలపఅచుచున్నది. గోకర్టుండు, భీమరాజు ఏకగర్భజనితులు. 
భీమరాజు స్వలాభపరాయణుండై తమ్ముండగు గోకర్టునితోం గపటస్నేహముకల్చ్పించి 
మోసమునగ వధించియంతతోం దృప్తుండయ్యెను. 
భీమరాజుగోకర్ణుల వృత్తాంతము అమరాబాదుతాలూకాలోని మామిళ్ల పల్లి 
నృసింహాలయమునందుం గలదు. అందీ క్రింది విధముగా వంశవృక్షముగలదు. 
మార్యవంశమున కలియుగకర్ణుండగు గోకర్ణ జనించి ప్రతిష్ట నార్జించి 
సంగరరంగమున మరణించెను. ఆయనకుమారుం డుదయాదిత్యుండు. ఈతండు 
చోడవంశతిలకుండు. ఈయనకుమారులే భీమరాజు, గోకర్టుండు. వీరియెకమత్యము 
శాసనమున నీ క్రిందిరీతిగాం బ్రశంస గావింపంబడెను. 
శ్లో అథ తతతినక్షత్రగణ ప్రగుణచేతసౌ, 
భీమగోకర్ణ భూపాలౌ సూర్యచంద్రావివోదితౌ. 
శ్లో॥ నిస్సీమ ప్రేమబుద్ధేన సమానసుఖయాద్యయోః 
ఐకాత్యం మన్యతేలోకా యథా పురమురద్విషోః. 


38 


రుద్రదేవుని శాసనమువలనం దేలనియంశము లీశాసనమువలనం దేలినవి. 
గోకర్ణుండు, భీమరాజు అన్నదమ్ములు. భీమరాజు వధించినది తమ్ముండగు గోకర్టునె. 
లోకప్రతారణమునకె భీమరాజు తనతమ్మునితో నఖండస్నేహముగ నున్నటులం 
జెప్పుకొనెను. భీమరాజు తైలపదేవుని రాజ్యము హరించెను. సవతితల్లితో దుస్సాంగత్య 
మొనరించెను. తమ్మునిజంపెను. అందులకనియే రుద్రదేవుండీతని సాధింపం 
బట్టుపట్టెను. భీమరా జఖండపౌరుషశాలి. అఖండ రాజ్యలక్ష్మీ సంపన్నుండు. ఆతని 
జయింప రుద్రదేవుం డపరిమితబలముతో దండయాత్రకేగి రాజధానియగు 
వర్ధమానపురమును' ముట్టడించెను. భీమరాజు పరిజనముతోం బారిపోవ రుద్రదేవుండు 
శక్తికొలది తటిమి ఉదయచోడుని రాజ్యము వర్ధమానపురము గైకొని తన ప్రతినిధిగా 
నచట మల్యాలగుండ నాయకుని నియమించెను. ఈ వర్థమానపురము నిపుడు 
వడ్డమానియని వ్యవహరించుచున్నారు. ఈ చరిత్రన్థలము మహబూబు 
నగరమండలములో నాగరకర్నూలు తాలూకాలో నున్నది. రుద్రదేవుని 
యత్యద్భుతవీరజీవిత మీ జీర్ణనగరముగాంచిన కొంతవజకు బోధకాం గలదు. ఛందో 
గ్రంథము వ్రాసిన గోకర్ణుండీ భీమరాజుతమ్ముండు కాండని యుం దదన్యుండనియు 
మాతలంపు. 

రుద్రదేవుని ప్రత్యర్థియగు ఉదయచోడుండు కందూరుపాలకుండును జటచర్ల 
శాసనమునం బేర్కొనినవాండును నగు నుదయచోడుండు గాండు. రుద్రదేవుని 
శాసనమునకు నితని కందూరిశాసనమునకు ౨౬ దినములె వ్యవధిగానను 
బూర్వజితుండగు నీ యుదయచోడుం డొకవేళ భీమరాజుగోకర్ణుల తండ్రియైనం 
గావచ్చును. లేదా పానుగంటి యుదయాదిత్యుండు కావచ్చును. మహబూబు 
నగరమండలమున చోడరాజుల శాసనములు పెక్కులు గలవు. వాని నన్నింటిని 
సమన్వయించిన గాని యాయంశము నిశ్చితముకాదు. 


రుద్రదేవుని కళాకౌశలము 


అనుమకొండలో నీతండొక యపూర్వశిల్పరమణీయమగు త్రికూటాలయమును 
గట్టించెను. ఆలయమున కెదురుగా సహస్ర స్తంభమండపము గట్టించెను. 
ఆలయమునందలి లతావేల్లనములు స్రీ పురుష విగ్రహముల విధము, పురాణకథా 
ప్రతిమల విలాసము చూచి తీరవలసినది. మహమ్మదీయుల కుఠారఘాతములకాగి 
పూర్వ ప్రశస్తి చిహ్నములు నిలుపుకొన్న యీ సుందరాలయము శిల్పకళోపాసకులకు 


39 


ధ్యేయముగనున్నది. ఇందె రుద్రదేవుని సంపూర్ణ విజయముల దెలుపు రామేశ్వరదీక్షిత 
రచితమగు శాసనరాజము గలదు. రుద్రదేవుని కాలమునుండి యాంధ్రలిపి కొకనూతన 
వికాసము వచ్చినదనుటకీ శాసనలిపియె తార్మాణకాంగలదు. నీతిసారమను గ్రంథము 
నీతండు రచించినటులం గొందలు వ్రాసిరి. అది ప్రతాపరుద్రనరపాలకృతమని 
చెప్పంబడినదిగానం గర్భత్వ మితని కారోపించుట ప్రమాదము. కాని రుద్రదేవుండు 
వైదుషీభూవషణుండు. సారన్వతతం(తజ్ఞండు ననుట కాధారములు 
అనుమకొండశాసనమున లేక పోలేదు. 

నానాశాస్త్రవిచారణైక చతురుండు, బ్రాహ్మీవిలాసాశ్రయుండను విశేషణము లీతని 
సర్వతోముఖసాహిత్యసంపదకు నిదర్శనములు. పిత్రనంతర మితండు ఒరంగల్లు 
రాజధానిగాం జేసికొనెను. శైవులకును, బౌద్దులకును, జైనులకును దనరాజధానియం 
దనుకూలములుగ నుండు నాలయరాజములను బెక్కింటిని నిర్మింపంజేసెను. 
ద్వారములపై గజ లక్ష్మి విగ్రహములం బాదుకొల్చి మరుభూమియనందగు దుర్గమధ్య 
ప్రదేశమునందు నగాధములు నపరిశోష్యజలములు నగు కూపరాజములను బెక్కింటిని 
ద్రవ్వించి తన దిగ్విజయచిహ్నములుగం బెక్కుజయ స్తంభముల నాటించెను. నాంటి 
కూపములలో నిప్పటికిని కాకతమ్మబావి, గడియారములబావి, దేవతలబావి, 
అకృచెల్లెండ్రబావులు దర్శనీయములుగా నున్నవి. శోభనాలబావియను 
రాజకుటుంబినుల క్రీడాసరస్సు చాలవణకు నశించినది. ఒరంగల్లు కోటలోని నాలుగు 
శిలాద్వారములును ఐనవోలులోని శిలాద్వారములు రుద్రదేవుని కాలమున 
నెలకొల్బంబడినవె. ఎడతెగని సంగరయాత్రలతో దిన మొకయుగముగా గడపుచు 
సామ్రాజ్య క్షేమమునకుం బాటుపడుచు ఆంధ్రశిల్పములకుం బేరెన్నికగాంచిన 
యాలయముల నిర్మించిన రుద్రదేవుండు ఆంధ్రులకుం జిరస్మరణీయుండు. 
రుద్రదేవుండు నామిరెడ్డి, కాట్రడ్డి, బేతరాజు, బల్లాలుండు మున్నగు సేనానాయకుల 
తోడ్చాటుతో రాజ్యమేలుచు ప్రోలరాజు కట్టింప నారంభించిన నూత్న దుర్గము పూర్తిచేసి 
అనుమకొండ నుండి ఒరంగల్లునకు రాజధానిని మార్చెను. ఒరంగల్లునకు 
కాకతిపురమనియు, ఆంధ్రనగరమనియు, ఏకశిలానగరమనియు నాకాలమున 
వ్యవహార నామములు గలవు. కుందాంబిక స్థాపించిన కుందవరశాసనములో 
ఒరంగంటిని రుద్రదేవుండు రాజధానిగంజేసెనని కలదు. వైక్కంటి గాహిచరావు 
శాసనమునంగూడ నీయంశము స్పష్టముగాంగలదు. శివతత్త్వసారావతారికలో 


40 


నీయంశము చెప్పంబడినది. ఒరంగల్లునకుపూర్వప్రశస్తియు మ హైశ్వర్యసంపదయు 
నీరుద్రదేవుని కాలమునుండియే యేర్పడియుండును. 

రుద్రదేవునకు నితనితండ్రియగు ప్రోలరాజునకును సమకాలికుండుగ నుండిన 
తైలపదేవుని చరితము |గహింపందగిన శాసనములు కొన్ని నిజాము రాష్ట్రమున 
లభించినవి. తైలపదేవుండు కోడూరు పాలించు (ప్రభువు. ఇతండు చాళుక్యుండు. 
బూదుపూరు నెక్కొండలలో నితని శాసనములు గలవు. అవి చాళుక్యశకము 46 
లోనివిగాన కీ.శ. 1124 ప్రాంతమున తైలపదేవుండను కాకతీయసామ్రజ్య ప్రత్యర్థి 
కోడూరు రాజ్యము పాలించుచుండెననుట సత్యము. రుద్రదేవుడు తైలపదేవుని 
రాజ్యము భీమచోడుని రాజ్యము తన సామ్రాజ్యములోం గలువుకొని 
యాంధ్రసామ్రాజ్యము విస్తరింపంజేసెను. 

ఆ కాలపుం బరిస్థితులు 


రుద్రదేవుని కాలమున ఆంధ్రదేశపరిస్థితు లల్లకల్లోలముగా నుండెను. 
సుప్రసిద్ధములగు జైనక్షేత్రములు వైదికాలయములుగా మార్చంబడెను. బసవేశ్వర 
డాకాలమున విజృంభించి వీరశైవమతము నెలకొల్పి బిజ్జలుని సామ్రాజ్యము 
కూలంద్రోచెను. మల్లికార్జున పండితారాధ్యులు వీరశైవమతము నుద్ధరింపం దీవ్రకృషి 
గావింపసాగిరి. రుద్రదేవుండీ కాలమున శైవమతము నాదరించి జైనులనొత్తిడి 
చేయసాగెను. ఆకాలముననే చాళుక్యరాజధానులలో నొకటియుం (బ్రసిద్ధజైన 
క్షేత్రములలో నొకటియు నగు కొలనుపాక శైవక్షేత్రముగా మార్చంబడెను. ప్రచారకులకు 
నెలవుగానున్న మతములన్నియు జైనులనుండి తొలంగింపంబడి వీరశైవుల 
కొసంగంబడెను. పలువురు కాకతీయసా[మ్రాజ్యమును గూలద్రోయ యత్నించుటకు 
ప్రధానహేతువు రుద్రదేవుండు జైనవిద్రోహియనియే. రుద్రదేవుని కాలమున 
నాంధ్రదేశమున జైనమతము సన్నగిల్ల నారంభించెననియు ఆర్ష మతస్థులు 
జైనాలయములను గొలందిగ సంస్కరించి వైదికాలయములుగా మార్చిరనియు 
నిశ్చయించుటకుం గొన్నికొన్ని యాధారములందందు నేంటికిని గోచరించుచున్నవి. 


రుద్రదేవుని యంతము 


విశాలాంధ్రదేశమున కధిపతియై యప్రతిహతపరాక్రమముతో జిరకాలము 
రాజ్యమేలి రుద్రదేవుండు రాజ్యతృష్ణాధురంధరుండగు మహదేవరాయలను తమ్మునిచేం 


41 


జంపంబడెను. భ్రాతృహంతకుండగు నీతండు రాజ్యమునకు వచ్చుటకుం బౌరు 
లంగీకరింపలేదు. కుమారుండగు గణపతి దేవుండె తండ్రియుండంగ రాజయ్యెను. 
రుద్రదేవుని యనంతరము రాజ్యమల్లకల్లోలమైనట్లు రామప్పగుడులలోని 
శాసనమునందుం గలదు. అపుడు రు[దసేనాని జీర్ణాం[ధ సామ్రాజ్యమును 
బునరుద్ధరించెను. యా శానమునందలి శ్లోకమువలన గ్రహింపనగును. రుద్రదేవుని 
మంత్రివర్గము పరిపాలన విశేషములు కుటుంబస్థితులు కాలగర్భమునంబడి నేంటికి 
విస్మృతములైనవి. నేంటివణకు సుస్థిరముగా నెలకొనిన ఆంధ్ర వ్యక్తిత్వమునకు 
రుద్రదేవుని మహత్తరరాజ్యనిర్మాణమె ప్రధాన హేతువనుట మజువరానియంశము. 
కుందాంబికాశాననమునందు రుద్రదేవుని యనంతరము మహాదేవరాయలు 
రాజ్యమేలినట్లుకలదు. 

“తస్మాదనంతరం తస్య మహాదేవో మహీపతిః, 

అనుజో మనుజాకారమహాదేవో మహీ మధాత్‌” 

మహాదేవరాయలు బయ్యలదేవీవల్లభుండు. ఈ దంపతుల పుత్రుందే 

శాంతిస్థాపకుండును ధర్మనిర్ణేతయు సత్ర్రభుండు నగు గణపతిదేవ చక్రవర్తి. 


గణపతిదేవుండు 


గణపతిదేవుండు రాజ్యమునకువచ్చునాంటి కాంధ్రసామ్రాజ్యము నకుం దూర్చు 
దిక్కున సముద్రము, దక్షిణమున శ్రీశైలము, పశ్చిమమున కళ్యాణపురము, ఉత్తరమున 
మాల్యవంతము సరిహద్దులుగా నుండెను. ఈమధ్యభాగమున నున్న రాజులందజు 
నంకితులై కాకతీయరాజ్యము నకు బన్నుంజెల్లించుచుండిరి. విశాలమగునాంధ్ర 
దేశమున నాతని కత్తి కెదురులేకుండెను. గణపతిదేవుడు గౌడదేశమునందలి రాధా 
మండలములోని పూర్ణ గ్రామవాసియు ధర్మశంభుని కుమారుండును నగు విశ్వేశ్వర 
శివాచార్యులయొద్దం జన్మయదీక్షబడసెను. అనంతరము గణపతిదేవుడు తన 
రాజ్యమునిండ శివాలయములు గట్టించుటయే గాక శైవుల కండగానుండి 
జైనబౌద్ధమతములు రూపుమాపుటలో మిగులం గృషి చేసెను. విశ్వేశ్వరశివదేశికుండు 
నిజాము రాష్ట్రమునం బ్రసిద్ధ క్షేత్రమును ద్రిలింగస్థానములలో నొకటియు నగు 
కాళేశ్వరమున ఉపలమఠమును, మంత్రకూటమున శైవమఠమును స్థాపించెను. ఈ 
దేశికులు గణపతిదేవునికెగాక మాళవప్రభువునకుం గాలచురినృపాలురకు దీక్షా 


42 














ప్రదాతగనుండుటయే గాక రాజ్యాంగవేత్తయై కాక తీయసామ్రజ్యాభ్యున్నతికింగూడ 
సర్వంకషముగాం దోడ్చడెను. అందులకనియేకానోపు గణపతిదేవుడు తా 
నీశివదేశికుని పుత్రుండనని కంఠోక్తిగాం జెప్పుకొనెను. మందడముశాసనములోని 
విధముజూడ నీవిశ్వేశ్వరశివదేశికుం డఖండరాజ్యతంత్రకుశలుండనియు గణపతి దేవుని 
శైవమతప్రచారమునకు నీయనయే కారకుండనియు నూహింపనగును. ఈయన 
ప్రోత్సాహమున గణపతిదేవుని యాస్థానమునం దిక్కనసోమయాజి యాదరసత్మారము 
లొందియుండును. 

గణపతిదేవుడు ఆంధ్రసామ్రాజ్యమును సుభిక్షముగావించెను. ఈయన 
కాలముననే రామప్పచెజువును రుద్రసేనానియు, పాకాలచెజువు జగదాళముముమ్మడి 
నాయకుండును, నామసముద్రమును నామిరెడ్డియు, ఎజకసముద్రము ఎల్జక్క 
సానమ్మయు, చౌండసేనాని చౌండ సముద్రము నిటులే సేనానాయకు లొక్కొక్మరు 
దమ పేరనఖండములగు తటాకములు నెలకొల్పిరి. గణపతిదేవుండు పాకాల 
సమీపమున గణపుర మను గ్రామమును గట్టించి యపూర్వశిల్పాఖి రామములగు 
రెండు దేవళములు నిర్మింపంజేసి తన పేర విశాలతరమగు నొకతటాకము నెలకొల్చెను. 
ఇంతయేల, నిజాము రాష్ట్రములోని విశాల తరతటాకములును, మనోహరశిల్పములగు 
దేవళములు చాలవజకు గణపతిదేవుని కాలములోని వనుట యతిశయోక్తి కాదు. 
ప్రోలరాజు రాజ్యస్థాపనమునకై జీవితము వ్యయము గావించెను. రుద్రదేవుడు 
రాజ్యము విసృృతమొనర్చుటలో జీవితము వెచ్చించెను. గణపతి దేవుండు 
పితృదత్తరాజ్యము నిష్కంటకము గావించుటయే పరమార్ధముగం బెట్టుకొనుటయేగాక 
ఓరుగల్లుదుర్గమునకు జాతికోటగట్టించి ప్రతిపక్షులగు దేవగిరియాదవులు, చోళులు, 
చాళుక్యులు తన యాజ్ఞాబద్ధులగునటులం గట్టడి గావించెను. 

గణవతిదేవుని కాలమున ఓరుగంటిలో న్వయంభూదేవాలయము 
అపూర్వశిల్పవిన్యాసములతో నద్భుతకరముగాం గట్టంబడెను. కాకతీయుల 
కీయీశ్వరుండే యిలవేల్పు. ఆదర్శప్రాయమై యాంధ్రదేశమునకు మకుటరూపముగా 
నున్న యీ దివ్యనుందరాలయము వపదమూండవ శతాబ్బమునం బూర్తిగా 
రూపుమాపంబడినది. ఈ మహత్తరశిల్పచిహ్నములు గట్టునపుడును యవనులు 
యధేష్టముగా నువయోగించుకొనిరి. ఈదైవత(వ్రశంన విశేషముగాం 
బ్రతావరుద్రీయమునం గలదు. ఇష్టదైవతమగు నీన్వయంభూదేవునకుం 


43 


గాకతీయురాజులు సమస్త వైభవులు సమకూర్చిరి. ఆంధ్రదేశమున నింతటి 
యాలయము లేదనిపించిరి. ఐనఫలమేమి యవనాటోపమునం బ్రథమాహుతి 
యయ్యెను. 

ఇపుడీయాలయస్థలమున నాంటి విగ్రహశకలములు నంది విగ్రహములు 
దర్శనీయములుగా నున్నవి. ఈ కాలమునం గల్పింపం బడిన యాలయములలో 
పిల్లలమళ్జి నామిరెడ్డిదేవాలయములు పాలెముపట్టులోని రుద్రసేనాని దేవాలయము, 
కొడిశాలలోని రుద్రరెడ్డి దేవళము, కొండిపర్తిలోని చౌండసేనాని కాటచమూపతుల 
దేవళములు ప్రశస్తతరములు. ఈ కాలమునం బ్రతిసేనానాయకుండును శక్తికొలంది 
దేశకల్యాణముకొణకుం బాటువడి దుర్గములు నిర్మంచియుం దటాకముల నెలకొల్పియు 
దేవళములం ్రతిష్టించియు నాంధ్రదేశమునం దంతటను ఆర్షమతమునకు 
స్థిరవసతుల నెలకొల్పిరి. నామిరెడ్డి బేతిరెడ్డి కామిరెడ్డి ప్రముఖులు నల్లగొండ 
మండలమునను, రుద్రసేనాని, గణవతినాయకుండు, బొప్పనాయకుండు 
మానుకోటనీ మయందును కాటసేనావతి, చౌండసేనాధీ శ్వరుండు 
కొండిపర్తిీసీమయందును బల్లాలుండు, గదాధరుండు కొలనుపాక ప్రాంతములందును 
గొయ్యరాహుతు, బయ్యరాహుతు గాహిచరావు వెదకు సీమయందును 
రాజప్రతినిధులుగా నుండియు, సేనానాయకులుగ నుండియు గణపతి దేవపాదపద్మోప 
జీవులమని చెప్పుకొని స్వామిభక్తి వెల్లడించిరి. ప్రజావిశ్వాసముల నీవిధముగాం 
జూరకొని సర్వసమ్మతముగాం జిరకాలము రాజ్యమేలి కృతార్థుండైన సార్ధకజీవనులలో 
గణపతిదేవుం డగ్రగణ్యుండు. ఆంధ్రదేశమునందలి ప్రతిప్రసిద్ధ స్థలమునను 
గణపతిదేవుని కీర్తిచిహ్నము లేకపోలేదు. చేబ్రోలు త్రిపురాంతకము, కాళేశ్వరము, 
శ్రీశైలము, వాడపల్లి, ఏలేశ్వరము, అలంపురి, మున్నగు ప్రసిద్ధ క్షేత్రములలో 
గణపతిదేవుని శాసనములు పెక్కులు గలవు. 

గణపతిదేవుని సేనానాయకులు 

ఈ వీరవతంసుండు దేవగిరియాదవుల విజృంభణము నడంచి యంతతోం 
దృప్తినొందక కొందజు మహారాష్ట్రల వెంటంగొని యాంధ్రదేశమునం దనకుం 
బ్రతినిధులుగా నెలకొల్పి వారలకు బిరుదము లొనంగి గౌరవించెను. 
పానుగంటిస్థలాధిపతియగు శార్‌బ్బపాణి దేవుండు, వైక్కంటిపాలకులగు కల్వణాదులు, 
అద్దంకి పాలకుండగు మాధవనాయకుండు మున్నగువారలు ప్రముఖులు క్రమముగా 


44 











వీరి వంశజులు ఆంధ్రులలోంగలసిపోయిరి. గణపతిదేవుని కాలమున సమస్త వర్ణముల 
వారును ఆంధ్రదేశమునెడను గణపతిదేవుని యెడ నభిమానించి రాజ్యక్షేమమునకుం 
బాటుపడియుండిరి. గణపతిదేవునికడ విశ్వేశ్వరశివదేశికులును, వాణసవంశజుండును 
మొలుగూరు దుర్గాధివతియు నగు నన్నయ్య మంత్రి గంగయసాపొణి, 
సామంతభోజుండు, చెన్నాప్రగడ గణపామాత్యుండు, మున్నగువారలమాత్య పదవి 
నధిష్టించి యవసరసమయములలో దండనాయకత్వము వహించి యాంధ్రసామ్రాజ్య 
క్షేమమునకు నర్వంకషముగం గృషి చేసిరి. ఇందులూరి సోమమంత్రి 
యనునియోగివీరుండు గణపతిదేవుని కడం జిరకాలము మంత్రిగానుండి రాజ్య 
క్షేమమునకై భయంకరనంగరముల యందుం బాల్గొని ఓరుగంటికిం 
దూర్చుభాగమునందున్న విశాలాంధ్ర దేశమంతయు లోంగొని గౌతమీతీరమున వసించి 
ప్రతినిధిపదవి జయప్రదముగ నిర్వహించెను. మల్యాలవంశజులు, రేచర్లవంశజులు, 
వల్యానివంశజులు, విర్యాలవంశజులు విశేషించి ఓరుగల్లు ప్రాంతములలో 
సామ్రాజ్యరోణమునకు నియోగింపంబడినట్లు కనిపించుచున్నారు. ఒకానొక 
శాసనమున “రేచర్ల గోత్రం తే ప్వేకం కాక తీయనృపార్చితమ్‌” అని యుంటచేం 
జిరకాలము నుండి కాకతీయులకు రేచర్లగోత్రీయులకుం బాలకపాల్యసంబంధము 
కలదని తెలియుచున్నది. రేచర్ల గోత్రీయులు కాకతిప్రోలరాజుకంటె ముందు కాలము 
నుండి కాకతీయులకుం బ్రతినిధులుగ నుండిరనియు నందు బ్రహ్మయసేనాని యను 
ప్రముఖుడు కాంచీరాజలక్ష్మిని కాకతి రాజునకు గైవసము గావించెననియు 
రామప్పగుడుల చెంత గల రుద్రసేనాని శాసనమునం గలరు. నాటనుండి 
యీవంశజులు వృద్ధి నొంది గణపతిదేవుని కాలమున నాంద్ర దేశమునందలి యన్ని 
భాగములలోం, (బ్రతినిధులుగనుండి స్వామిభక్తి ప్రకటించి యసామాన్య యశము 
నార్జించిరి. 
గణపతిదేవునినాంటి విద్వాంసులు 

'ప్రతాపరుద్రీయనాటక ప్రకరణమువలన నాకాలమున నెందటో ప్రసిద్ధ విద్వాంస 
లున్నటులం దెలియుచున్నది. గణపతిదేవుని సోదరియగు కుందమాంబ కుందవరమున 
నొక శాసనము స్థాపించుచు సామంతశూరుండను గణపతి దేవుం డొకశాసనము 
ప్రకటించుచు బ్రతిగ్రహీతలగు పండితుల నామములం బేర్మొనెను. వీరలు గాక 
అభినవమయూరకవి, దామోదరకవి, నాగదేవుండు, బాలభారతి, మైలారనూరి, 


45 


మార్మండేయ పురాణకర్తయగు మారయ, కుమారసంభవకర్తయగు నన్నెచోడండు, 
(వార్థకావస్థలో) పాలకుటికి సోమనాథుండు, చక్రపాణి రంగనాథుండు, కేతన, తిక్కన 
సోమయాజి, రంగనాథ రామాయణ ప్రణేతయగు గోనబుద్దారెడ్డి, నీతిశాస్త్రముక్తావళి 
వ్రాసిన భద్రభూపాలుండు మున్నగు ప్రసిద్ధ కవులు గణపతిదేవచక్రవర్తికి సమకాలికలుగ 
నుండి వాజ్మయము సేవించి ధన్యులైరి. వీరల కావ్యరచమునకు గణపతిదేవుని 
సత్పరిపాలనమె కేలూంత నొసంగెననుట మటువరాని యంశము. శివదేవయ్య 
పరతత్త్వ రసాయనము రచించెనని (గ్రంథాంతరములలో6 గలదు. ఈతండు 
గణపతిదేవునికిం జన్మయదీక్ష నొసంగిన విశ్వేశ్వరశివదేశికుండె కానోపు. ఏలయన 
నీయాచార్యుండు బాల్యముననె గణపతిదేవుని యాదరసత్మారాదుల నొంది రుద్రమదేవి 
కాలమునం గూడ నుండెం గాన ప్రతాపరుద్ర చక్రవర్తి జనన మీయన యెఅుంగును. 
గ్రంథ సాధనములు లభించువజకు నీయనయే పరతత్త్వరసాయనకర్తయని 
విశ్వసించుట ప్రమాదము కాంబోదు. 
గణపతిదేవుని పరిపాలనము 

క్రీ.శ. ౧౧౯౯ మొదలుకొని ౧౨౬౧ వజకీయన రాజ్యము 
పరిపాలించినటులంగలదు. స్థానిక చరిత్రములందును నిటులె గలదు గాని 
రుద్రమదేవి రుద్రదేవుం డను పేరుతో స్థాపించిన శాసనములు ఈమధ్యకాలమునకుం 
జెందినవి కొన్ని యటీవలి పరిశోధనమున బయటపడినవి. అవి గణపతిదేవుని 
రాజ్యపాలనకాలమున రుద్రమ దేవి రుద్రదేవుండని వ్యవహరించుచు వేయించినవి 
కానోపును. గణపతిదేవుం డాకాలమున రాజ్యవ్యవస్థల సాక్షిమాత్రుండై తిలకించుచు 
శైవాచారరహస్యముల నెజుంగుచు వానప్రస్థాశమమునంగాలము గడుపుచుందెనని 
యూహింప వచ్చును. గణపతిదేవుని తోంబుట్టువగు కుందలదేవి నతవాటిరాజుల 
కీయంబడుటచేం గలిగిన బాంధవ్యము కాకతీయ సామ్రాజ్యమునకు బలకరమయ్యెను. 
ఈకుందాంబకు నతవాటి రుద్రరాజుతో జరిగిన వివాహాదికము ఈయమ నెలకొల్పిన 
కుందవరపు శిలాశాసనమున నీక్రిందివిధముగాం బ్రశంసింపం బడియున్నది. 

శ్లో వరాయ సద్వంశవరాయ దాతు మేనా మనేకస్సచివై రమంస్త । 

శ్రీనాతవాటీ నరనాథ వంశం తత్మాకతీశస్య కులానురూపం. ॥ 


46 











శ్లో  శ్రీకాకతీశ వంశేన తదేవ విమలం కులం, 
అలంకలయితుం స్థానే స్వర్ణే సన్మణిసంగమః. 


శ్లోః . ....రుద్రనృపతే రదదాన్మహాదేవన్ఫపః 


దీనింబట్టిచూడ మవోదేవరాయలకు ముందు దుర్ణయవంశజులగు 
నతవాటిరాజులకుం గాకతీయులకు నంబంధబాంధవ్యములు లేవనియు 
మహాదేవరాయలు కులశీలగౌరవాదులు విచారించి మంత్రుల యాలోచనము 
ననుసరించి యారుద్రదేవునితో బంధుత్వము నెజపు కొనెనని యూహించుట 
కీళ్లోకములు తోడ్చడుచున్నవి. ఇనుగుర్తిలోని నాగరలిపి శాసనములో బుద్ధరాజునకు 
ముప్పాంబకుంగుమారుండగు నీరుద్రదేవుండు గణపతిదేవుని సోదరియు 
బయ్యాంబావహ దేవరాయల పుత్రియగు మైలాహ్వయమపహాదేవిని బెండ్లాడినటులం 
గలదు. కుందలదేవియే ముదునూరుశాసనములో కుందాంబయని చెప్పంబడినది. 
మైలాహ్వయదేవియే మైలాంబయనుపేరుతో రుద్రదేవుని భార్యననియు 
సంతానవతిననియు అమరావతిశాసనము నందును త్రిపురాంతకశాసనమునను 
జెప్పుకొనెను. కుందలదేవి మైలాంబిక యొకతెయో భిన్నులో నిరూపింప వీలుకాలేదు. 
ఎట్లయినను ఈనూతన సంబంధము నతవాటివారితోం గాకతీయులకు 
మహదేవరాయల కాలములో జరిగిన దనుట సత్యము. నతవాటిసీమ పాలకులగు 
రుద్రదేవుని వంశజు లంతటితోం గాకతీయుల కంకితులై సాగివంశజుల వలె 
ఆంధ్రసామ్రాజ్యవృద్ధికిం బాటుపడియుందురు. * 


గణపతిదేవుని పరిపాలనము 


గణపతిదేవుండు ప్రజాహితముగం బరిపాలించిన రాజులలోం బ్రథమగణ్యుండు. 
ఆకాలమున జైనులకు బౌద్ధులకు నీయన కొంచెముగనొ గొప్పగనొ యొత్తిడి 
గలిగించినమాట సత్యదూరము కాదు. అంతమాత్రమున నీతండు ప్రజారంజకుండగాం 
డన వీలుండదు. విద్యానాథుడు గణపతిదేవుని మానుసశంభువని ప్రశంసించెను. 





* ఆంధ్రుల చరిత్రమున సాగినంళమునకుం జెందిన గొంకబోరవరాజు వేర్చానయడాను, 
శాననములలో నాతని బ్రతంన “త్యాగోంక దోరాధిమ” అని గలదు. త్యాగము బివ్నాముగాంగల 
దోరవరా జని యట భావము. గొంక దోరవరాజునుట (ప్రమాదము కానోన్రు. 


47 


**కాన్ని శాననములలో గణవతిదేవుండు నవ్తమచ(క్రవర్తియనియు 
శివావతారమనియుం (బ్రజాపాలనచతురుండనియు సత్యహరిశ్చంద్రుండనియుం 
బేర్కొనంబడెను. ఈయన ఓరుగంటి చెంతంగల కోనేంటి వద్ద వేయించిన 
శాసనస్తంభము వలన వర్తకమునకెంత సౌకర్యములు గలుగంజేసి నదియుం 
దేటతెల్లము కాంగలదు. గణపతిదేవుండు గణపేశ్వర మను ప్రసిద్ధ క్షేతరాజమును 
గట్టించి యందు బహుసంఖ్యాకులగు విద్వాంసుల నుంచెను. ఆగణపేశ్వర దైవతము 
ప్రభావమున కాకతీయకులదైవతమగు స్వయంభూనాథున కనురూపుండని 
ప్రతాపరుద్రీయ నాటక ప్రకరణము నందుంగలదు. ఈదివ్యక్షేత్రమును గూర్చిన 
వివరములు స్థానిక చరిత్రమునందు విపులముగంగలవు. ఇతర దేశాగత వర్తకుల 
వలన వచ్చు సుంకములను గణపతిదేవుం డీదేవాలయములకె కట్టడిగావించెను. 
ఆపన్నులు గూడం జాల సులభముగ నుంట నీతని సత్పరిపాలనమునకుం దార్మాణము. 
కర్పూరమున వీసెకు రెండు చిన్నములు, కస్తూరి నూజు చిన్నములకు రెండు 
చిన్నములు, పట్టుమాలియందుం దులమునకుం జిన్నము, దంతము, దూనూరిపట్టు 
పచ్చ పట్టందుకోటబాదిక, చందనము, ముత్యము, రుద్రాక్ష గాణబూస మొదలుగాంగల 
మణిబండారములం దెల్లాను మాడకు వీసము... ఇట్లు పన్నులు వ్యాపారవృద్ధికరముగా 
విధింపంబడుటయే గణపతినృపాలుని ప్రశస్తపాలనమునకుం దార్మాణము. 


గణపతి దేవుని వంశము 
గణపతిదేవుని భార్య సోమదేవియని ప్రతాపరుద్రీయమున స్పష్టముగా 
జెప్పంబడినది. 
“సైవోమాచేతి నిర్దిష్టా సోమాచేతి ప్రథా మగాత్‌, 
తవమాతా శివాసాక్షా ద్దేవో గణపతిః పితా.” 


ఈయనకు కుందలదేవి, మైలాంబ యను నిరువురు సోదరీరత్న ములుగలరు. 
శాననాంతరములవలన గణవతిదేవునకు. బిన్నచోడుని కుమార్తెలగు 





*౫* ...వరను మాహేళ్చ్సర శ్రీ నయంభూనాథ దోవదివు శ్రీపొదవద్భారాధక (వత్సళ్ల 
(బ్రమధగణావతార లాదబోదకఓటకచూణకాణమన్లియ బేంటకాజు, కదనవ్రచంద భలమర్తి గండ 
విభవ దేవేంద్ర నత్పవారిళ్ళుంద్ర చతున్సముద్ర వరమ దిక్సూరితకేర్డి నష్తమచ్యకన్తర్తి ఉవమన్యు 
(బ్రముఖాది నకలభోక్త జనానందకారణ వైరినంవారణ ఆదిరాజబాడు చరిత్ర నుజనైకమ్యిత 
నున్ధిరనిజ రాజాన్వయ నామాది నమస్త ధ్రత్తి నపాతం శ్రీకాకతియ్యగణవతి దోవరాజులు... 


48 





నారాంబపేరాంబలు కూడ భార్యలని కలదు. పట్టపు రాణిమాత్రము సోమదేవియనుట 
నిస్సందేహము. ఈమెయందు గణపతి దేవునకు రుద్రమదేవియను పుత్రికయు 
గణపాంబయను పుత్రికయు జనన మొందిరి. రుద్రమదేవి చాళుక్యవంశజాతుండగు 
వీరభద్రునకును గణపాంబ ధరణికోటపాలకుండగు కోటబేతరాజున కొసంగి 
పరిణయము గావింపంబడెను. రుద్రమదేవి బాల్యావస్థనుండియును రుద్రదేవుండను 
వ్యవహారనామముతో రాజ్యవ్యవస్థలం దిలకించుచుండెను. గణపతిదేవుండు 
రుద్రమదేవిని పుత్రభావముతోం జూచుచు తనయులు లేరన్న కొజంతదలంపక 
కాలము గడిపెను. గణపతిదేవుండు రుద్రమదేవిని పుత్రుండని వ్యవహరించినటులం 
బ్రతాపరుద్రీయమునందలి యీక్రింది పంక్తు లాధారములు కాంగలవు. 

“అన్యథా కథ మీశ్వరప్రసాదాదృతే నిరంకుశం గ్ర్రీవ్యక్తి విశేషస్య లోకాధిపత్యం? 
ఏవం మానుషశంభునా గణపతిమహారాజేన అభ్యంతరస్యా౭_ నుభవమహిమ్నః 
సదృశమత్రపుత్ర ఇతివ్యవహారఃకృతః” 

(ఈశ్వరుని దయయే లేకపోయినయెడల ఒక యాండుదాని కడ్దుకలేని లోకపాలన 
మెట్లు చేకూరును? ఈవిధముననే మనుజ శివుండగు గణపతిమవారాజు 
అంతరంగరహస్యవేత్తయై కొడుకని వ్యవహరించుట తగియున్నది. ) 

కొందజు రుద్రమదేవి బాల్యమున మగవాండుగ వ్యవహరింపం బడుటచే నొక 
కన్యనిచ్చి పెండ్లిచేసిరని యేమో వ్రాసిరి. రుద్రమదేవిని గణపతిదేవుడు పుత్రియనియె 
వ్యవహరించెను. సమకాలిక శాననములలో గ్రీగనే వ్యవహరింపంబడెను. 
రాజ్యవ్యవస్థల యందు మాత్రము రుద్రదేవుండని వ్యవహరించియుండు ననుట 
వాస్తవము. రుద్రమదేవి చాళుక్యవీరభద్రున కొసంగి పరిణయము గావింపం బడుటయు 
నామెకు ముమ్మడాంబ, రుయ్యాంబ యను నిరువురు తనయలు గలుగుటయుం 
బ్రసిద్ధమైయుండ “రుద్రమదేవిని గణపతి దేవుండు పురుషుండని వ్యవహరించి 
లోకమును నమ్మించుటకుం గన్యనొకతెం దెచ్చి బెండ్లి తంతునడిపెననియుం 
'బ్రసాదాదిత్యుండు రుద్రమదేవిని ఖండించెననియుం గల కట్టుకథల విశ్వసింపం 
బనిలేదు. గణపతిదేవుని పుత్రికారత్నము లిరువురును రాజనీతికుశలురాండ్రు కావున 
గణవతిదేవుని యనంతరము కాకతీయసామ్రాజ్యమును రుద్రమదేవియు 
ధరణికోటరాజ్యమును భర్తనంతరమును లోకోత్తరముగాంబరిపాలించి ప్రీలయందు 
సామాన్యముగాం గానరాని యనన్యసామాన్యపరిపాలన కౌశలమును బ్రకటించిరి. 


49 





గణపతిదేవుని మహత్వము 


అఖండశివనిష్టాగరిష్టుండగుటచే నీతని దైవాంశసంభూతునిగ లోకులు విశ్వసించి 
పితృభావముతో వర్తించిరి. కాంచీమండలము వణకు నొకమాటు దండయాత్రకేగి 
యఖండవిజయనంవన్నుండై రాజధాని చేరెను. రాజ్యమేలిన యణువది 
సంవత్సరములలో నీతండు పరాజయ మెటుంగండు. ఆంధ్రసామ్రాజ్య మీతని 
కాలమున సర్వవైభవసంపూర్ణమై దినదినాభివృద్ధితో నఖండప్రశస్తి గడించె ననుట 
సత్యము. గణపతిదేవుడు నూర్యవంశజుండని పాకాల శాసనమునందు. 
జెప్పంబడెను. చంద్రవంశజుండును జాళుక్యుండును నగు వీరభద్రునికి గుమార్తెయగు 
రుద్రమదేవి నొసంగెను. అంతమాత్రమున గణపతిదేవుండు క్ష్మత్రియుండనుట 
కవకాశము లేదు. చతుర్ధవంశజులని చెప్పుకొన్న రాజకుటుంబములతో సంబంధ 
బాంధవ్యములు కనిపించుట యీతని క్షత్రియత్వమునకు విరోధము. కాకతీయులు 
తాము క్షత్రియేతరుల మని చెప్పికొనినుటల శాసనాధారములు గలవు. అనుమకొండ 
శాసనములో నున్న రుద్రదేవుని “క్షు ద్రక్షత్రకులోన్నతి క్షయకృతః అను విశేషణము, 
ప్రతాపరుద్రీయములోని ప్రతాప రుద్రుని విశేషణములగు “క్షుద్రక్షత్రియపక్షశిక్షణ 
విధౌ”,“సోమార్మాభిజం తమద్యజయతి శ్రీకాకతీయాన్వయం”, “అత్యర్మేందుకుల ప్రశస్తి 
మసృజద్యం కాకతీయేశ్వరం”, “సూర్యసోమాన్వయామాత్య మహాత్తా౭. ద్యాధరీకృతా” 
అనునవి కాకతీయనంశము సూర్యచంద్రవంశములకు భిన్నమైనదనియు, 
క్షత్రియేతరమనియు విశ్వసింప నవకాశము నొసంగుచున్నవి. 

క్రీ.శ. 1260 ప్రాంతమున నీవీరవతంసుండు ఆంధ్రలోకము పారశోకాంబురాశిని 
ముంచి దివంగతుండయ్యెను. పితృసన్నిధిని పరిపాలనరహస్యముల గబచిన 
యఖండశేముషీధురంధురురాలగు రుద్రమదేవి చిరకాలము రాజ్యమేలి 
పితృయశమునకు వన్నె పెట్టెను. గణపతిదేవునితోం గాకతీయవంశ మంతరించెనని 
చెప్పవచ్చును. రుద్రమదేవి చాళుక్యరాజుల ఇంటికోడలుగావున నాయమను 
కాకతీయరాజ్ఞయన వీలులేదు. ఆయను పుత్రియగు ముమ్మడమ్మయుం గాకతీయుల 
కొసంగంబడినది కాదు. ఆయమ భర్తయగు మహదేవరాయలు కాకతీయే తరుండనుట 
స్పష్టము. ఈ పరిస్థితులలో సామంతులు, ఆస్థానకవులు, విద్వాంసులు రుద్రమదేవిని 
ప్రతావరుద్రుని కాకతీయవంశజు లనుటకుం గారణము మృగ్యము. 
కాకతీయసామ్రజ్యమును బాలించుచున్న కతన కాకతీయ ప్రభువు లనుపించుకొందురు 


50 


గాని రుద్రమదేవి, ప్రతాపరుద్రుండు కాకతీయవంశజు లనిపించుకొనుట పొసంగదు. 


కాకతీయ సామ్రాజ్యము మహామండలేశ్వర ప్రోలరాజుతో నారంభమై 
గణపతిదేవునితో విచ్చిన్నమైనది. అన్యగోత్రీయ యగు రుద్రమదేవికతనం బెంపొంది 
ప్రతాపరుద్రదేవుని కాలము నంతరించినది. ప్రోలరాజును రుద్రదేవుడు చంపుట 
రుద్రదేవుని మహదేవరాయలు చంపుట మున్నగు సత్యాచారములచే నీకుటుంబము 
మధ్యమధ్య రాజకీయ విష్లవములకు లోనయ్యెను. రుద్రదేవచడ్రవర్తిని 
మహదేవరాయలు వధించిన పిదప భ్రాతృహంతకుండని యాతని రాజ్యమునకు 
సేనాపతులు రానీయక పోయిరి. ఈయవకాశమును బురస్మరించుకొని ప్రత్యర్థి రాజులు 
కాకతీయసామ్రజ్యమును నాశనముగావించి స్వవశము గావించుకొనంగా రేచర్ల 
రుద్రసేనాని సామ్రాజ్యము నుద్ధరించినటుల రామప్పగుడిశాసనమునందు స్పష్టముగాం 
గలదు. ఇంకొకమాటు కాక యసామ్రజ్యమునం బురుషసంతతి లేకపోవుటచే 
వితియాల కామసాని తన కుమారుని నొసంగి కాకతీయరాజ్యము నిలిపినటుల 
గూడూరుశిలాశాసనములోని యీక్రిందిపద్యములవలనం దెలియవచ్చును: 
చ. అనుపమ దుర్ద్ణయాన్వయసుధాబ్ధి ననేకులు రాజనందనుల్‌ 
సనిన బొఅంది వెన్నడనుసంభవుడయ్యె నతిప్రసిద్ధుడై 
వినుతవిరోధిమండళిక వెన్నడు వెన్నుడ వోలె వానికిక 
ఘనుడగు నెట్ట భూపతి జగద్విదితుం డుదయించె గీర్తితో. 
ఉ. భావితకీర్తి నాతనికి బాండవమధ్యమ భీముడో యనం 
గా విజియాల బీమన్రిపఘస్మరుడై యుదయించె వానికిక 
భూవినుతుణ్డు మండళిక భూషణుడెట్టనరేం[ద్రు డుత్తమ 
శ్రీవినుతుండు బంధుజనసేవ్యుడు దానుదయించె నున్నతిన్‌. 
చ. అతడనిబొట్టచేత వసుధాధిపుజేకొని వాని వైరి ను 
చ్చిత్రమున జంపి యాకొజవిదేశమునందు బ్రతిష్ట సేసిత 
త్తనయు సమేతు డోడగలి.... యము బిట్టణ గద్యవంబున 
ప్రతిముండు వానితా మొగడు పర్సియు పండ్రడు నెజ్జిడాప్తుడై. 
చ. అరుదగునట్టి ఎజ్జనిపు నంగన కామమసాని మే 
ల్లరదని బేత భూవిభుని గాకతివల్లభుజేసి వానితా 


51 





బరగగ జేతబెట్టి ఘను బల్లవరాయని నాగిచొచ్చె భా 
స్మరనిభ చక్రవర్తిగనికాకతినిల్పుట కోటిసేయదే. 

చ. కారకకాలుడై పడుసె గాడయ నాయకు జంపి సూరడ 
వ్వేలుపుగొండ రవ్వనిపువేలుపు గొండననిల్సి వానిచే 
మేలుగమూడ ముప్పయిని మేలుగ నేరెడు బోదిపాడునుం 
వేలుగ బేకుమావిడ్లు మేలుగరెండెయ రాజుసంగడై. 


ఈ శాసనశిలపయి చాళుక్యరాజగు సోమేశ్వరుని శాసనమొక ప్రక్మగలదు. 
వేజొకవైపు విజియాలవంశజులగు సూరవిభుండు, వానికొడుకు బేతన, కోడలు 
బెజ్జమాంబికల ప్రశంనయు ఈదంవతులకొడుకు మల్లనపేరు గలదు. 
కన్నడపద్యమయమగు నీశాసనభాగమున శతాబ్దిములేదు. ఇంకొకవైపు చాళుక్య 
సోమేశ్వరుని సంబంధియగు నిమ్మభీముని శాసనముగలదు. ఇవియన్ని యుం 
బదునొకండవ శతాబ్బమునాంటివని లివివలన నెణుంగనగును. వీని 
సమకాలికమునగు ఉదాహృతపద్యశాసనము పదియవ శతాబ్దములోనిది కావచ్చును. 
ఆ కాలమునంగల దుర్భయవంశము, అందుం టబ్రసిద్భులగు ఎజ్జిభూవతి, 
వితియాలభీముండు జనించుటయు, విజయాలభీముండు బొట్టబేతరాజును జంపి 
కొజవిదేశము గైకొనుటయు, ఎజ్జభూపతి భార్య కామమసాని పల్లవరాయని 
విజృంభణమాపి, తనకరదనిచే (బేతరాజుచే) కాకతీయవంశము నుద్ధరింపం 
జేయుటయుం జరిత్రమునకు (గ్రొత్తయంశములు. శాసనస్థాంశముల బలపటు 
పనింకంగొన్ని సాధనాంతరములు గావలసియున్నది. బేతభూపతి కాకతీయవల్లభు 
నెట్లు చేసెనో కామసాని పూర్వోత్తరము లెవ్వియో బేతభూపతి కాకతీయ రాజులలో 
నేపేరంబరంగెనో భావిపరిశోధనమునంగాని తేలదు. ఇది గణపతిదేవుని కాలపు 
శాసనముగానను విజియాలవంశ మాకాలమునం బ్రసిద్ధముగ నున్నందునను 
గణపతిదేవున కీయంశమేమైన యవ్వయించునేమో యని మాయనుమానము. 


పరిశిష్టము 
సూర్యుండన్తమించినంతనే అంధకారము జగము నా్యశమింపదు. 


మనోహరసాంధ్య మరీచు లాకాలమున నేత్రపర్వ మొనర్చును. సాంధ్యరాగతమస్స 
మ్మేళనము నయనానందకరముగ నుండును. అటులే గణపతిదేవ భాస్మరుం 


52 





డస్తమింపంగనే ఆంధ్రదేశ మంధకార బంధురము కాలేదు. రుద్రమదేవిపరాక్రమము 
దిశలరేయెండవలె లోకానందకరముగ నుండెను. తేజస్తమోఘట్టనమె ప్రతాపరుద్రునికి 
యవనులకు జరిగిన సంగరము. అంతతో ఆంధ్రసామ్రాజ్యభానుండు అవశిష్టదీధితుల 
నాకర్షించుకొని చిరకాలమున నిశాగర్భమున నిమిడి విద్యానగరసమీపస్థమగు 
బుష్యమూకగిరిపై నుదయించెను. ఇది ప్రసంగాంతరము. 
గణపతిదేవుండు నిర్మించిన యాలయములు నశించినవి. అతండు నెలకొల్పిన 
తటాకములు మవోరణ్యగర్భితములై నవి. ఆనాంటి కీర్తిచివ్నాములు 
యవనపదాఘాతములకుం దాళజాలక భూగర్భగతములైనవి. ఐననేమి గణపతిదేవుని 
యాంధ్రవ్యక్తిత్వపునరభ్యుదయదీక్ష కాలగర్భమును జీల్చుకొని యాంధ్రదేశమును ఆంధ్ర 
వాజ్మయమును నలంకరించు శుభకాల మాసన్నమైనది. ఈ శుభావసరమున 
మాటువడిన పశ్చిమాంధ్ర దేశమునందలి (నిజాము రాష్ట్రములోని) శాసన 
సముదాయమును సేకరింపంగలిగితిమేని ఆంధ్రసామ్రాజ్యచరిత్రము భవిష్యత్పోదర 
సంతతి కర్పింపంగలుగుదుము. సందిగ్ధములగు చరిత్రగ్రంధులు విచ్చిపోవును. 
ఆంధ్రసోదరులు కాకతీయ సామ్రాజ్యచరిత్రమునకు సేవజేయుట జాతీయ సేవయను 
కొనందగును. అక్కతన పరిపాలనవశమున భిన్నములగనున్న బ్రిటిషునిజాము 
దేశములయందలి ఆంధ్రదేశమున కవి నాభావమగు సంబంధ మేర్చడును. *పరిశోధక 
యువకుల శుభాగమమునకు అభ్యుదయాకాంక్షితమగు నిజామురాష్ట్ర 
మపేక్షించుచున్నది. 
తే. అడంగిపోయిన కాకతీయాంధ్రచరిత 

మంతరించునె యాంధ్రు లున్నంతవణకుం 

బ్రశిథిలాంధ్రశరీరాస్థిపంజరమున 

రాజకుండునె పూర్వపరాక్రమాగ్ని ! 





* చరిత్రకారులు స్థానికుల ద్రవాదముల వైనను, జరిత్రానుభవము శాననవఠనాభ్బానము లేని 
టేజలవైనను ఆధారవడుటచేం జరిత్రాంశములు తారుమారగుచున్నని. కొండివర్తి దుర్దాధవతి 
యగు చౌండనేనానిని అతండు స్థావించిన చౌండనముద్రమును భాండనేనాని భాండనముద్రమనుటు 
యొకు తార్భాణము. ఈ వ్యానమున నూబించిన శాననములు బాలవణకుం (బికటింవంబదనివె. 
వీని మాత్ళకలు కొన్ని మాయొద్ధంగలవు. 


- ఆంధ్రపత్రిక ప్రజోత్పత్తి సంవత్సరాది సంచిక (1981) 


53 


| 
| 
| 
| 





4. కాకతిప్రోలరాజు చరిత్రము 


చిరకాలము నుండి అనుమకొండపురము మాధవవర్మ, పద్మసేనుండు, 
వెన్నమరాజు, ఎజుకదేవరాజు మున్నగు ఆంధ్ర రాజులు రాజధానిగల బేసికాని 
పరిసరదేశమును బాలించినటుల స్థానిక చరిత్రమునం గలదుగాని విశ్వసనీయమగు 
చరిత్రము లభింపలేదు కాకతి ప్రోలరాజుకాలము నుండి అనుమకొండపేరు 
దేశదేశములందు. టబ్రనిద్ధమైైనది. త్రిలింగరాజ్యమునకు సంబంధించిన 
ఆంధ్రపతాకమును అనుమకొండ శైలశిఖరమునం దొలుతం బ్రతిష్టించిన ప్రోలరాజు 
జీవితచరిత్ర మునంగొన్ని క్రొత్తయంశములు తెలియవచ్చినవి రాజ్యనిర్మాతయు, 
వీరాధివీరుండు నగుప్రోలభూవల్లభుని సంపూర్ణ చరిత్రమున కీవ్యాసము మచ్చుతునక. 


కాకతివంశము 


కాకతివంశమున జనించిన వీరులు పలువురు పశ్చిమ చాళుక్యరాజులకుం 
బ్రతినిధులుగ నుండి యాంధ్రదేశమును బాలించిరి. కాకతీయులు విష్ణుపాదోద్భృవమగు 
జాతిని జన్మించితి మని శాసనములలోం జెప్పుకొనుటచే వీరల నాలుగవ జాతివారిగ 
విశ్వసింపవచ్చును. ఇటీవలి శాసనములలో గణపతిదేవాదుల (బ్రశంసించుచు 
సేనానులు కాకతీయుల సూర్యవంశజులనిరి స్థానికచరిత్రమునం జంద్రవంశజులని 
చెప్పబడిరి సూర్యచంద్ర సంబంధమగు క్షతియవంశములకుం గాకతివంశము 
భిన్నమైనదని ప్రతాప రుద్రయశోభూషణమునందు విద్యానాథుండు పేర్కొనినాండు. 
కావునం గాకతీయులు నాల్గవజాతివారనియె విశ్వసింపవచ్చును. ఇంతవజకు జరిగిన 
పరిశోధనమువలన ప్రోలమరుసు అనువాండు కాకతివంశమునకుం గూటస్థుండనియు, 
అతనికి బేతరాజు జనించెననియు, ఈతనికుమారుండె అనుమకొండరాజ్యస్థాపకుండగు 
(రెండవ) ప్రోలరాజనియు నొకశాసనము పలన న్పష్టముగాం దెలియుచున్నది. 
ఈశాసనమునందు ప్రోలరాజు త్రిభువనమల్ల దేవపాదపద్యోపజీవినని స్పష్టముగం 





౧ తవ్యానమున నుదావ్భాతమలగు శాననములు ప్రాదరాబాదు ఆంధ్రనరి లోధకసంఘుమువారి 
తెలంగానా శానన నంవుటమునుండి యద్రుతములు 
౨ చూ తెలంగానా శానననంవుటము, కాకలీయశాననములు ఖాజివేంటశాననము. 


54 





జెవ్చికొనినాండు అంతియుకాక తాను దుర్భయవంశఃజుండననియుం, 
అన్మకొండపురవరేశ్వరుండ ననియును, బతిహితచరితుండ ననియు జెప్పుకొనినాండు 
ఇందువలన నిస్సంశయముగాం బ్రోలరాజు తొలత క్రీ.శ ౧౦౪౯ మొదలు ౧౧౨౭ 
వణకు రాజ్యమేలిన పశ్చిమ చాళుక్యరాజగు త్రిభువనమల్ల విక్రమాదిత్యునికాలమున 
రాజప్రతినిధిగ నుండి యాతని యనంతరము స్వతంత్రుం డయ్యెనని తెలియుచున్నది. 
ప్రోలరాజుతండ్రి బేతిరాజునకుం ద్రిభువనమల్ల దేవుండనునది బిరుదనామము. 
బేతరాజు, అతనితండ్రి ప్రోలరుసు అనుమకొండం బాలించినటుల స్థానిక 
చరిత్రమునందుం గలదుగాని వారల జీవితచరిత్ర మింతవజకు మరుగుపడియున్నది. 


ప్రోలరాజుమతము 


మహామండలేశ్వరుండగు కాకతిప్రోలరాజు జైనుండు చరిత్ర విదులు తలంచిరి 
గాని యది ప్రమాదము కానోపుని ఒక శాసనములో ప్రోలరాజు ఈశ్వరస్తుతి 
గావించి వరుణప్రతిష్ట నొనర్చినట్లును,” ఇంకొకతావున జలంధరభైరవుని 
బతిష్టించినట్లును జెప్పుకొనినాండు కాన నీతం డార్ష మతమువాం డనియే కంఠోక్తిగం 
జెప్పుకొనినాండు ప్రోలరాజు జైనుండనుటకు6 బద్మాక్షి దేవళముచెంత 
అనుమకొండలోం గల శిలాశాసనమునందలి ఈక్రింది శ్లోకమునందలి జైనస్తుతియు, 
దానికి సంబంధించిన శాసనమును కారణములుగ మనవారు గ్రహించిరి. 
“జే! శ్రీమజ్జినేంద్రపదపద్మ మహేషభవ్యం 
నవ్యత్రిలోక నృపతీంద్రమునీంద్ర వంద్యమ్‌, 
నిశ్ళేషదోషపరిఖండనచండకాండం 
రత్నృత్రయప్రభవ మద్య గుణైకతానమ్‌” 
ప్రోలరాజు ఈపై శ్లోకమున జనేంద్రునిం బ్రస్తుతించియుండుట చేత నీతండు 
జైనమతావలంబకుండని స్పష్టముగా బోధపడుచున్నదని ఆంధ్రచరిత్రమునం 
జెప్పంబడినది ప్రోలరాజు జైనుండనుట కీశాసనమెంత వణకు సహాయపడునో యని 
మేము స్వయముగా నీశాసనముం జదివితిమి. ప్రోలరాజునకుం గులక్రమాగతమంత్రి 
యగు వ్యోజదండాధి పతియు నతని భార్య మైలమయుం గావించిన ధర్మము లిందుం 
బేర్కొనంబడినవి. ప్రోలరాజు జైనుండనుట కీశాసన ముపకరింపదు. ప్రోలరాజు 





౩ బూ ఖాజివేటశాననము. 
౪ చూ ఇనుగ్తుర్తి శానరము. 


55 





శివభక్తి సంపన్నుండగు శైవుండని యతనికుమారుండగు రుద్ర దేవుండు స్పష్టముగా 
“శివపాదపద్మయుగళ ధ్యానామృతానందభూః” అను విశేషణమునం బేర్కొనినాండు 
కావున ప్రోలరాజు శైవుండ నుట సత్యము ప్రోలరాజుమంత్రి వ్యోజదండాధిపుని 
భార్య మైలమ్మ కడూలయను (బ్రతిష్టించెను. కడూలయే పద్మాక్షి కానోపు. ఏలయన 
ఈశాసనముగలతావున జైనవిగ్రహములు పెక్కులుగలవు. స్ర్రీవిగ్రహ మొక్కటియెగలదు. 
నాండు కడూలయగను ఆవల పద్మాక్షీగ నీవిగ్రహమె వ్యవహరింపంబడియుండెను 
పద్మాక్షి జైనదేవత యనుటలో సందియము లేదు. పద్మాక్షీవిగ్రహము గల యఖండశిల 
కిరుపార్వములం జెక్కంబడిన జైనవిగ్రహములెకాక చుట్టునున్న జైనవిగ్రహములు 
గూడ నిందుల కాధారములు. (ప్రోలరాజు సర్వమతసమభావము గల వాండుగాన 
నాతని మంత్రులు జైనులుగ నున్నను సహించె ననియే యీశాసనముసారాంశము. 
ఇంతయేల? ఆత్రేయగోత్రుండును, నియోగి బ్రాహ్మణుండును, అద్వైతియు నగు 
ప్రోలరాజుమంత్రి గంగా ధరుండు జైనప్రతిష్ట గావించితినని యొకశాసనములో 
నీక్రింది విధముగా జెప్పుకొనినాండు. 


కం. పరమేశుండు హరిబుద్ధ 
స్వరూపుండై యప్పురవరుల వచించు జినో 
హరి యనియె పట్టశాలం 
దిరముగ బుద్ధప్రతిష్ట సేసితి భక్తిక 
ఇటుల నెన్నేని జూపవచ్చును. మాధవవర్మవంశజులు ఆర్ష మతస్థులగు 
మేడరాజుజగ్గరాజుల మంత్రియు నియోగియు నగు నాగదేవరాజు గూడ జైనుండె. 
అంతియకాదు; నాగదేవరాజు ప్రోలరాజుమంత్రియగు వ్యోజదండనాథుని 
సమకాలికుడు అతండునూే దన శాసనములో మైలాంబవలె జైనస్తుతి 
గావించినాండు. 
శ్లో; “శ్రీమజ్జినేంద్రమకుటోజ్వలరత్న భూషా 
నాగేంద్రహస్తసరసీరుహకర్ణపూరా, 
విద్యాధరేంద్రరచితో త్తమ కుంకుమాంకా 
భూయా త్సుభాయ జినదేవపదాంబుజ శ్రీః” 


౧ చూ కరీమునగరతాననము 
౨ వరకాలతాలూకా గోవిందావర శాననమునుండి. 





56 


మంత్రుల మతమునుబట్టి రాజుల మతము నిరూపింప వలనుపడదనియు, 
ఆర్షమతమువారుగూడ జైనబౌద్ధమతములయెడ నాదర భావమును జూపిరనియు, 
ప్రోలరాజు శైవుండనియు నిరూపించుట కింకవజికొనర్చిన చర్చ చాలును. 


ప్రోలరాజురాజధాని 


మహామండలేశ్వరుండును, వీరవతంసుండును నగు ప్రోలరాజు వీరభూమియు 
పితృపితామహుల కాణాచియు నగు అనుమకొండలోనె రాజధాని నేర్పణచికొనెను. 
వద్య్మాక్షిగుట్ట నిద్దేశ్వరుగుట్టకు మధ్య గల విశాలమగు ఆవరణమున 
రాజమందిరములను నిర్మించెను. పెట్టనికోటల వలె నున్న కొండలను గలిపి 
తూర్పుదిక్కునకు ఉత్తరదక్షిణములను మహోన్నతములగు కట్టలు పోయించెను. 
రాజమందిరములకుం (బ్రధాన ద్వారము దక్షిణముగ నేర్చణువంబడినది. 
ద్వారరక్షణమునకు దృఢతరమగు జాతికోటయు దానికిం జేరువలో నత్యున్నతమగు 
సింహద్వారము నేర్పజచెను ప్రత్యర్థిరాజులు వశ్చిమదిశనుండి దుర్గమును 
ముట్టడింపకుండ సిద్ధసముద్రము, బాలసముద్రము అను రెండుతటాకములు, 
ఉత్తరదిశనుండి రాకుండ భద్రిసాగరమను నొకతటాకము నెలకొల్చెను. ఈతటాకము 
లాయాదిశలం గాచుటయేకాక యగడ్తలకుం గూడ జలసహాయము గావించుచు 
నగరలక్ష్మికి విహారసరస్సులవలె నుండెను అంతతోం బోక ప్రోలభూవిభుండు 
రాజమందిరములకుం జుట్టునున్న మూండు కొండలపైనను జాతికోటంగూడ గట్టెను 
ఇన్ని సురక్షితసాదనముల మధ్య ఆంధ్రసామ్రజ్యలక్ష్మిని ప్రోలభూపాలుండు ప్రతిష్టించి 
రాజ్యమేలసాగెను. 

ప్రోలరాజు ప్రత్యర్థులు 

చాళుక్యసామాజ్యపతనానంతరము ప్రోలరాజు నూతనముగా ఆంధ్రసామ్రాజ్యము 
నెలకొల్పుట తోడిసామంతరాజులకు బాధగ నుండెను. పలువురు రాజులు ప్రోలుని 
యభ్యున్నతికి సహింపక ఆంధ్ర సామ్రాజ్యమును చిన్నభిన్నము గావింపంగడంగిరి. 
వారిలో తైలప దేవుండు, గోవిందరాజు, గుండరాజు, జగద్దేవరాజు, మున్నగువారు 
ముఖ్యులు, జగద్దేవుండు ప్రోలరాజును బందిగాం గొన నెంచి నానామండలికాన్వితుందై 
అనుమకొండను ఎడతెగని పట్టుదలతోం గొన్ని మాసములు ముట్టడించి తుదకుం 
బరాభూతుం డయ్యెను. సంధి నియమములలో జగద్దేవుడు తన పరిపాలనమునందున్న 


57 





రాజ్యము నంతయు వదలి సామాన్యపౌరునివలె నెందో తలదాంచుకొనవలసి వచ్చెను. 
కావున ఒక శాసనములో జగద్దేవుని యనంతరము ప్రోల భూపాలుండు రాజ్యమునకు 
వచ్చినటుల "నీ క్రిందివిధముగాం జెప్పం బడినది. 
“శ్లో  యస్మాదిభక్తమాలక్ష్యా జగద్దేవా దనంతరమ్‌, 
కాకతీశః ప్రోలభూప స్పోధరాం పర్యపాలయత్‌” 

'ప్రత్యర్థిలోకము వశంవదమగుటతో ప్రోలుని రాజ్యము మిగుల విస్తీర్ణమయ్యెను. 
సంవత్సమృద్ధి యతిశయించెను పరివారము, సైన్యము, ప్రకృతివర్గము మెండయ్యెను. 
రాజధాని అనుమకొండనుండి మార్చినంగాని పురోభివృద్ధి కలుగదని తలంచెను. 
హిడింబతీర్థవాసులగు త్రిదండిమహర్షులను, రామారణ్య శ్రీపాదులను రావించి వారి 
యానచే ఓరుంగల్లు అను తావున మహత్తరమగు కోట గట్ట నారంభించి ప్రోలరాజు 
బొక్కసమున నున్న ధనమంతయు వ్యయపజచెను. అఖండశిల నొకదానిని కర్ణికగా 
నేర్చబచి శ్రీచక్రానుసారముగా చుట్టు ఏడుప్రాకారముల నేర్చఅచిరి. మొదటి 
ప్రాకారము ఇటుకకోట రెండవది జాతికోట. మూండవది పుట్టకోట. దీని కావల 
నింక మూండు మంటికోటలు, పిదప నొక కంచెకోట వేయించెను. ప్రోలరాజు తన 
యవశిష్టజీవిత మంతయు ఓరుంగల్లుకోటను నిర్మించుటకును, అందు 
మనోహరతరములగు వాపీకూపతటాకాలయాదులు నిర్మించుటకును, వినియోగించెను 
ఏకసమయముననే ఓరుంగంట నూతననగర నిర్మాణము, అనుమకొండలో రాజధాని 
నిర్మాణము జరుగసాగెను. 


ప్రోలరాజు పరివారము 


పద్మాక్షీశాసనమునందు ప్రోలభూవిభుని మంత్రి వ్యోజదండ నాథుండని కలదు. 
ఇతండొక సంగరమున మరణించినకారణమున సా[మ్రాజ్యరక్షణమునకై నూతనమంత్రి 
నన్వేషింపవలసివచ్చెను. ప్రోలరాజు వేంగిదేశములోని చెల్లకిపురవాసియు ఆత్రేయ 
గోత్రుండును గోవిందరాజు తురుకమాంబలకుం బుత్రుండును నగు గంగాధరుని 
మంత్రి గాం జేసికొని అనుమకొండలో నాతనికి నెలవొనంగెను. ఈయంశము దెలుపు 
“శాసనపంక్తుల నిట నుదాహరింతుము. 





౧ చూ గణవవరశాననము 
౨ చూ కరీంనగరతాననము 


58 


కం. 


చం. 


కం. 


వెలయంగ వేంగిదేశం 

బులోన నాత్రేయగోత్రపుంగవులు మహా 

తులు చెల్లకిపురంబున 

బలవంతులు పుట్టి పెరిగి పాలించి రనన్‌ 

భూధరధైర్యు నత్యధిక పుణ్యచరిత్రుం డపారకీర్తిల 
క్ష్మీధరమూర్తి శిష్టజనమిత్రుండు గోత్రపవిత్రుం డచ్యుతా 
రాధనతత్సరుండు సురరాజవరుండు మతిప్రభాతిగం 
గాధరుం దిద్ధరిత్రి ననంగా నుదయించి శుభోదయంబునన్‌ 
మాతాపితృవర్గము సం 

ప్రీతిం జదివించి వచ్చి పెంచి లసద్వి 

ద్యాతిశయకుశలుం జేసి వి 

భూతిం బరిణయముసేసి పోషింపంగాన్‌. 

సకలకలావిధిజ్ఞుం డనంజాలి సమస్తజనాలిసద్గుణ 

'ప్రకరము నెప్పుడుక్‌ బుధసభం బ్రణుతింపంగ నున్న యట్టినక 
బ్రకటితకీర్తి ప్రోలజనపాలుండు ఘోరతరాజిలోలుండ 
త్యకుటిలచిత్తుం డీతండని యాదరికక బిలిపించి పంపంగాన్‌. 
చనువుమెయి నగరిలోం దగు 

పను లెల్లను బెంపుమెజసి పరికించుచు నే 

ర్చ్పును భక్తియుక్తి నతిముద 

మునం జేయుచుం దత్సరోక్షమున మతియుం బ్రభన్‌” 


ఈ గంగాధరుండు ప్రోలరాజున కనంతరము రుద్రదేవుని కాలమునంగూడ 
నమాత్యపదవి నిర్వహించి యత్యధికాదరసమ్మానము లొందినటులం బైశాసనముననే 
గలదు. ఈ గంగాధరుడు ప్రోలరాజు కాలమున మంత్రిపదవి నిర్వహించుచు 
సప్తసంతానములొంది యనేక దేవాలయములను అనుమకొండలోం బ్రతిష్టించినాండు. 
డొండొండు అను నగ్రహారము వండితుల కొనంగెను. బౌద్ధాలయము, 
త్రికూాటాలయము, ప్రసన్న చన్నకేశవాలయము, పున్నేశ్వరాలయము, కేశవాలయము, 
భీమేశ్వరాలయము మొదలగు నాలయరాజముల అనుమకొండలోం బ్రతిష్టించినాండు. 

గప్రభుమంత్రోత్సాహశక్తి సంపన్నుండగు నీగంగాధరమంత్రి ప్రోలభూపాలుని కాలమున 


59 


నెట్లు నిర్వహించెనో యట్లె తత్పుత్రుండగు రుద్రదేవుని కాలమునసైతము మంత్రిపదవి 
నిర్వహించి కాకతీయసామ్రాజ్యము చిరస్థాయి యగుటకుం గారకుండయ్యెను. ఈతండు 
గావించిన ధర్మములు కరీంనగరమండలములోని నగునూరులో విశేషించి 
కాంచవచ్చును. భావిపరిశోధనమున నీమంత్రీంద్రుండు ఆంధ్రసామ్రజ్వాభివృద్దికిం 

గావించిన ప్రయత్న పరంపరగుర్తు పట్టుట కవకాశము లభింపవచ్చును. 
ప్రోలరాజు సేనానాయకులలో ముఖ్యగణ్యులు పలువురు గలరు. రేచర్ల 
గోత్రోండగు కామయసేనాని ప్రోలభూవల్లభునకు విశ్వాసపాత్రుండగు దండనాథుండు. 
ఈయన అపరిమిత బలసహాయుండై మంథెన (మంత్రకూటము) పాలించు 
గుండరాజును వధించి యాతని రాజ్యము నాంధ్రసామ్రాజ్యములోం గల్పెను 
ఈవిజయము ప్రోలరాజు దని రుద్రదేవుండును కామసేనాని దని రుద్రసేనానియు 

చెప్పుకొనిరి. 
శ్లో! కృద్ధేనోద్దురమంత్రకూటనగరీనాథాదయో నిస్త్రపో 

గుండః ఖండిత ఏవ ముండితశిరాః క్రోదాంకవక్షస్థలః॥॥ 

రుద్రదేవునిశాసనము 
“జే! శ్రీమత్రోలనృపాల సైన్యపతినా విఖ్యాతవిక్రాంతినా 

యుద్ధే యేన మహాబలేన నిహతే మంథన్యగుందాధిపే” 
రుద్రసేనానిశాసనము 
ఈకామసేనాని లరేచర్లగోతుండు. వంశవరంవరాగతమగుసేనా 
నాయకపదవియందుండి కాకతీయప్రోలరాజును సేవించిన మహావీరుండు ఇంతవజకీ 
మహావీరుని నామము చరిత్రవిదుల కపరిచితముగ మలుంగుపడియుండుట 


సంతాపకరము. 


ప్రోలరాజుసామంతులలో వేమచోలబొడ్డమమల్లి నాయకుండు నతవాటిసీమను 
బాలించువాండు. ఈయన స్వామిభక్తిపరాయణుం డనియుం, గాకతిరాజ్యోద్ధారకుం 
డనియుం బేరుగాంచెను. “అమరేశ్వరాలయము గట్టించి మాటేరులో నీతండు తన 
విజయముల ధర్మముల నచటి శాసనమునం బేర్మొనెను. ఈశాసనము నింక 
శోధించినం గొన్ని చరిత్రరహస్యములు వెల్లడికాంగలవు. సజ్జసేనాపతి, అన్నసేనాపతి, 





౧ చూ, మాబోరుశాననము 


60 





విరియాలవెన్నండు మున్నగు సేనాపతులెందరో ప్రోలభూపతి కాలమునం గలరు. 
మార్మండేయపురాణకృతిభర్తయగు గన్నసేనాని కూటస్థుండగు మల్లసేనానియు, 
రంగనాధరామాయణవంశావతారిక లోని కాటచమూపతియు, శివయోగసారమునం 
పేర్మొనంబడిన ఇందులూరి గౌరనార్యుండు, జ్ఞానవాసిష్ట రామాయణమునం 
బేర్మొనంబడిన మొలుంగూరుపాలకుండగు రుద్రమంత్రియు. (బ్రోలరాజునకు 
సమకాలికులు వీరలందణు ప్రోలరాజునకుం బ్రతినిధులుగ నాంధ్రదేశము నందలి 
పలుతావుల రాజ్యపరిపాలనము గావించిన ప్రసిద్ధులు. వీరల వివరముల దెలుపు 
ప్రత్యేక శాసనములకొఅ కెక్కువ కృషి గావింప వలసియున్నది. 


ప్రోలరాజు లలితకళాభిమాని 


అనుమకొండలోని కోటవ్రైదానమునకుం జేరంబోవునవుడు శిథిల 
ద్వారశకలములు తొలుత గోచరించుచు పిదప మహోన్నతమగు ద్వారము 
గోచరించును. ఈద్వారముప్రక్కనుండి మంటికోటపైకిం బోయి కొండ యెక్క్మినచో 
ప్రోలరాజు కట్టించిన దృఢతరము మనోహరము సువిశాలము దుర్గమము అగు 
ఖాతికోట దృక్పర్వము గావించును. కోటగోడలపయిని వేసిన పరుపుజాళ్ల పొంకము, 
అవి కదలకుంటకై చేసిన సీలసంతెన, నేంటికిని నాంటిశిల్పమును స్మరింపంజేయు 
చున్నవి. కోటమైదానములోని సిద్ధేశ్వరాలయము ప్రోలరాజు నెలకొల్పినదే. ఇందు 
శిల్ప మంతగా లేదుగాని శిలానిర్మాణము, దృఢతరమగు భిత్తికాకల్బనము 
చూడందగినది. బాలసముద్ర మనుపేర నీన్ఫపాలుండు నిర్మించిన తటాకము నేంటికిని 
జెక్కుచెదరని యున్నతమగు కట్టతో అగాధజలవంతమై సుస్థిరముగా నున్నది. 
వీథులలో6ం గమపించు వీరశిలలు, నందులు, జైనవిగ్రహములు, లింగములు, 
లతాకృతులు గల స్తంభులు, శిథిలములై వూండిపోవనున్న వాటిసముదాయము 
నేంటికిని బరిశోధకుల దృష్టి కుత్సాహకరములుగా నున్నవి. ఏకశిలా నగర నిర్మాణ 
మత్యాశ్చర్యకరమైనది. ద్వారములు, మెట్లు, బురుజులు, విగ్రహములు, ప్రోలరాజునకుం 
గల లలితకళాభిరతికిం దార్మాణములు. 

ప్రోలరాజు వాజ్బయమునకుం గావించిన మహోపకృతులు మజచితిమి కాని 
యీతనికాలమున నగునూరు, మాటేరు, గూడూరు మున్నగు తావులం 
దెనుంగుబద్యములతో శాసనములు నెలకొల్పంబడినవి. ప్రబంధకవిత కవి పైచేయిగ 
నున్నవి. అందుచే (బోలభూవిభుండు ఆంధ్ర కవితారనికుం డనియుం 


61 


గవితాకళోద్ధారకుం డనియు జెప్పవచ్చును. ప్రోలభూవల్లభుండు జైనుండు 
కాకపోయినను దన కోటయావరణము లోనున్న జైనవిగ్రహముల సురక్షితముగ 
నుంచి భిక్షుకుల రాకపోకల కనుమతి యొసంగెను. తాను శైవుం డయ్య సిద్ధేశ్వరభక్తుం 
డయ్యు జైనులపైనం గాని, జైనభిక్షులపైనం గాని భిన్న భావము ప్రకటింపక 
కేవలరాజ్యాభివృద్ధయే ప్రదానలక్ష్యముగాం జూచుకొని కాలము గడపెను. ప్రోలరాజు 
విశేషించిన తన రాజధానీనగరమగు అనుమకొండలో సర్పప్రతిష్టలు, భైరవప్రతిష్టలు, 
కాళీప్రతిష్టలు, శివాలయ ప్రతిష్టలు గావించుచు వైదిక మతాభిమానము 
వెల్లడించుచుంటచే జైను లీనృపాలునియెడ భిన్నాభిప్రాయముతో వర్తించుచుండి 
రనుటకుంగూడ నవకాశములు గలవు. 


ప్రోలరాజు కుటుంబము 


ఈనృపాలుని భార్య ముప్పమదేవి చిరకాలమున కీదంపతుల కిరువురు తనయు 
లుద్భవించిరి. జ్యేష్టుండు రుద్రదేవుండు, కనిష్టుండు మహాదేవరాయలు. కుమారు 
లిరువురకు శివనామము లుంచుటగూడ నీతండు జైనుండు కాండనుట కాధారముగం 
దీనికొనవచ్చును. రుద్రదేవుండు భారద్వాజగోత్రుండును, (శ్రాతక్రియాకర్మరుండును, 
సమస్త శాస్త్రపారంగతుండును నగు రామేశ్వరదీక్షితునియొద్ద సమస్తవిద్యలను, రాజనీతి 
శాస్త్రము నభ్యసించి కవితారచనమునందు సైతము నేర్పు గడించెను. ప్రోలరాజు 
తన కుమారుడగు రుద్రదేవుని బాహుపీరికపై రాజ్యలక్ష్మి నుంపకముందె 
అకాలమృత్యువువాతంబడెను. రుద్రదేవుండు పితృమంత్రియగు గంగాధరుండు, 
సేనాపతియగు కాటయనాయకుండు మున్నగువారి సాహాయ్యమున రాజ్యేందిరను 
వరించి ప్రతిపక్షబృందమును వధించి శిల్పమునకుం గవితకుం జేయూంత నొసంగి 
సోమనాథాదిమవో కవులచేం గవితారచనమునకుం (బోత్సపాంవంబడి 
యచిరకాలమున వాణీవిలాసాశయుండయ్యెను. రుద్రదేవుండు తండ్రికాలమున 
నడంగి మడంగియున్న విరోధిబ్బందమును నుక్కడంచి అనుమకొండ రాజధానిగ 
నుంటకుం దగదని యోరుంగంటికిం దన రాజధానిని మార్చికొనెను. ఈయంశము 
శివయోగసారమున సైతము కలదు. 


“అనుమకొండపురంబు గాదని యావిభుం డిల నోరుంగ 
ల్లనుపురంబు ఘటించి యచ్చటి కచ్చుగా నరుదెంచి య 


62 








మ్మనుజనాథుండు నాయకత్వము మల్లమంత్రికిం చిన్నమ 

ల్లనకు ధారుణి పెద్దసంప్రతి నాతతంబున నిచ్చినన్‌” 

అమ్మనుజనాథుండు అనుచో రుద్రదేవుండని పూర్వోక్తపద్యమువలన స్పష్టమగును 
ప్రోలరాజు క్రీ.శ ౧౧౨౬ మొదలు ౧౧౪౦ వజకు రాజ్యమును బరిపాలించెనని 
చరిత్రకారులు నిర్ణయించి యున్నారు. 


అనుమకొండలోని దృశ్యములు 


మాధవర్మమొదలుకొని పలువురు రాజులు అనుమకొండను రాజధానిగం 
బాలించినను ప్రోలభూపాలునివంటి స్వాతం'త్ర్యశీలుండు మున్నెన్నండు అట 
నుద్భవింపలేదు. సమయ మెటింగి ప్రోలభూవల్లభుండు చాళుక్యరాజ్య మస్తమింపంగనే 
ఆంధ్రసామ్రాజ్యమును నెలకొల్పి ఆంధ్రజాతి మఅచిపోరానంతటి మహోపకృతి 
గావించి యాంధ్రవ్యక్తిత్వము నిలువంబెట్టెను. భవిష్యదాంధ్రనగరమునకుం బునాది 
వేసెను. ఆంధ్రజాతియం దంతర్లీనమైన పౌరుషము, రాజనీతి, కార్యజ్ఞత సామ్రాజ్య 
నిర్మాణమునం దన్వయింవంజెసెను. ఈ వీరాధివీరుండు పరిపాలించిన 
ఆంధ్రనగరరాజమగు అనుమకొండపురమున నాంటి ప్రాచీనచిహ్నము లు పేక్షాదృష్టితో 
నాశనము గావింపంబడుచున్నవి. ప్రోలరాజు కట్టించిన యాలయములలో 
సిద్దేశ్వరాలయముదక్క దాదావుగ మిగిలినదేవళము లన్నియు నశించినవి. 
నగరముచుట్టునున్న మంటికోట (క్రమముగా రూవుమాయుచున్నది. 
ఆంధ్రసామ్రజ్యలక్ష్మీ విహార రంగమగు రాజమందిర ప్రధానద్వారము కూలిపోవ 
సిద్ధముగా నున్నది. రుద్రదేవనరపాలకుని బాల్యవిహారభూమియు అశేషభూపాలమౌళి 
రత్నవ్యుణీవేన్చీతమును ప్రోలభూపాలరత్న నింవోనననిలయము నగు 
అనుమకొండకోటమైదానములో నొకప్రక్క శవదహనము, మటియొక ప్రక్క 
శవఖననము, ఇంకొకవైపున మలమూత్రవిసర్షనాయలములు నెలకొనియుంట 
సంతాపకరము. ఆంధ్రుల వ్యక్తిత్వము పదియవశతాబ్దము నుండి సర్వతోముఖముగ 
వెలుంగుట కాస్పదమైన పుణ్య భూమి కానరానంతటి హేయపద మగుటతోంగాక 
యచటి శిథిలములుగూడ భగ్నాతిభగ్నము లగుచుంట చరిత్రవిదుల కెంతేని 
సంతాపకరము లనుటలో సంశయముండదు. ఏనాంటికేని ప్రోలరాజు సమాధి, 
ముప్పమదేవి సహగమన మొనరించినతావు, మాధవవర్మ బాణవిద్య నభ్యసించిన 


63 


నెలవు, కుంతలదేవి మరణించిన ప్రదేశము గ్రంథాంతర సాహాయ్యమున దృఢపడినదో 
విణ్మూత్రాలయములతో శ్మశానవాటికలతో నిండిన కోట మైదానములోని 
యాపవిత్రస్థలముల గురుతింపం గలుగుట యెట్లు? కావున అనుమకొండనగరవాసు 
లీపవిత్రస్థలమును సాదరభావముతోం దిలకించుచు నున్నచో ఆంధ్రులు తమ 
యభ్యున్నతి కాస్పదమగు మాతృమండలసందర్శనమునకు మహోత్సాహముతో 
నుత్సవమునకు వచ్చునట్లు తండోవతండములుగ నేతేంచే నవకాశము 
గలుగంజేసినవార లగుదురు. 


ఆంధ్రసోదరుల విధి 


కాకతీయ సామ్రాజ్యమునకుం బ్రథమస్థానమగు కోటమైదానమునకు ముందున్న 
సింహద్వారములు కూలనున్నవి. శిలాశాసనములు నానావిధముల నష్టములగుచున్నవి. 
వినోదార్థముగ బాలురు అపూర్వ శిల్బరమణీయములగు విగ్రహముల నోపినకొలంది 
పాడుచేయుచున్నారు. జీర్ణాలయములు తమ గృహావరణలో నుండంగాం బలువురు 
రూపుమాని గృహనిర్మాణము గావించుచున్నారు. ఈయకృత్యములు దేశమం దంతటను 
జరిగినటులె కాకతీయాంధ్రసామ్రాజ్య ప్రధాన స్థలమునంగూడ జరుగుచున్నవి. 
సాంత్వనోక్తులతో నిట్టి యకృత్యముల నాంపుట మానవధర్మము ప్రోలభూవల్లభుని 
శాననచివ్నాములు ఆం(ధ్ర దేశమునిండం గలవు. ఎన్నటికేని యం 
దపూర్వచరిత్రస్థలములు చిహ్నితములైనట్లు తెలిసికొంటిమేని శూన్యస్థలములో వాని 
దర్శింపంజాలము. ఏకశిలాశకల మేయపూర్వ చరిత్రసిద్ధాంతమున కాస్పద మగునో 
యని సర్వవిధములం బ్రాచీనచిహ్నములం గాపాడుట మానవధర్మము. 
ఆంధ్రసోదరా! అనుమకొండలోని ప్రోలభూవిభుని స్మారక చిహ్నములయెడ 
నాదరదృష్టి ప్రసరించి దేశచరిత్రము నుద్ధరింపుము. 
తే.గీ. పొడ వడంగిన యాంధ్రుల పూర్వయశము 
మాటువడె భగ్న పాషాణమండపముల 
అరసి పూర్వతరఖ్యాతి కలరుదేని 
యరుగుదె మ్మన్మకొండ కోయాంధ్రపుత్ర ! 


- ఆంధ్రపత్రిక ఆంగీరస సంవత్సరాది సంచిక (1932) 


64 








5. కాకతీయుల చరిత్రము - విశేషాంచములు 
- దూపాటి రమణాచార్యులు 


కాకతీయు లాంధ్రదేశమునకు సంఘమునకుం గావించినసేవ యనల్పము. 
క్రీ.ఈ.1076 మొదలు 1127 వణకు రాజ్యమేలిన (త్రిభువన మల్ల విక్రమాదిత్యుని 
యనంతర మీవంశజులు స్వతంత్రులైరని చరిత్ర విదుల విశ్వాసము. 

కాకతీయులమతమెద్ది? కూటస్థుండెండు? వీరలవంశమెద్ది? యనునంశములు 
సందిగ్ధములుగనున్నవి. వీరికులమును గూర్చి ఇదమిద్ధమను నిర్ణయమింకను 
జరుగలేదు. కొన్ని శాసనములు దుర్భయవంశజుండగు బేతరాజును గూటస్టునిగను, 
మతికొన్ని దుర్భయునితావున బేతరాజునుజెప్పి అతనిపుత్రుండగు ప్రోలరాజును 
గూటస్థునిగం బేర్మొనినవి. ఈషప్రోలునివంశమున రుద్రదేవుడు జనించెననుటచే 
'బేతరాజునకు ముందొక ప్రోలరాజీవంశమున గలండనుట సత్యము. మొత్తముమీంద 
నీభిన్నభావములు సమన్వయించి చరిత్రచతురాననులగు శ్రీ వీరభద్రరావు పంతులువారు 
ఈక్రిందివిధమునం జరిత్రమును నిర్ణయించిరి- 

“దుర్దయుని తరువాత కాకతీయవంశమున మొదటి ప్రోలరాజు జనించెను. 
అతండు అరికేసరియను గొప్ప చెజువు త్రవ్వించెను. ఇతనికిం త్రిభువనమల్ల బేతరాజు 
జనించెను. త్రిభువనమల్లుం డనునది బేతరాజునకు బిరుదనామము.... 
మహామండలేశ్వర కాకతిబేతరాజునకు బిమ్మట రాజ్యభారము వహించినవాం డతని 
కుమారుందైన ప్రోలరాజు.... ఈ కాకతిప్రోలరాజు శాసనమునందు మొదట 
త్రిమూర్తులయిన బ్రహ్మవిష్ణు మహేశ్వరులలో నెవరిని స్తుతింపక శ్రీమజ్జినేంద్రుని 
మాత్రమే స్తుతించి యుండటచేత నితండు జైనమతావలంబియని స్పష్టముగా 
బోధపడుచున్నది.” 

కాకతీయవంశములో రుద్రదేవుని తండ్రి యగు ప్రోలరాజునకుం 
బూర్వచరిత్రము చరిత్రకారుల కింతవజకుమాత్రమె లభించినది. దీని ననుసరించి 
శ్రీ మారేమండ రామారావు గారు కాకతీయులు మైసూరురాజ్యములోని కాకతి 
అనుగ్రామము నుండి వచ్చియుందురనియు, ఈ వంశమున కాకర్యగుండన కూటస్టుం 
డనియు, నతండు క్రీ.శ 980 ప్రాంతమువాండు కానోపుననియుం గొన్ని సిద్ధాంతములు 


65 


గావించిరి. కాకతీయవర్ధంతికి ముందు హనుమకొండ ప్రాంతములందలి శాసనముల 
నన్నింటిని బరి శోధించితిమి. ఇంతకుమించిన చరిత్రాంశములుగాని, ఈ 
సిద్ధాంతమును దారుమాజుచేయు శాసనములుగాని లభింపలేదు. 

అదృష్టవశమున భాజీపేటలో నొక సమాధియందు రెండు శాసనశిలలు 
స్తంభములుగా నుపయోగింపంబడినవని తెలియవచ్చెను. పోయి పరిశీలింప 
నందపూర్వ చరిత్రాంశము లున్నట్లునవి చరిత్రమున కమూల్య పరికరములనియుం 
దెలిసెను. 

ఈ రెండు శాసనసములకును బయట ఒక మూరపొడవు గలభాగము 
విరుగంగొట్టం బడుటచే శాననశిలలయందలి యాద్యంతములకుం బొత్తు 
కుదురకున్నది. " 

తెలిసిన భాగమువలన రాష్ట్రకూట వంశజుండగు అమోఘవర్న పృథ్వీ వల్లభ 
దేవుండు మనకుం బరిచితుండైనాండు. ఈతండు తనకుం బ్రతినిధిగ అనుమకొండ 
రాజ్యమునకు సత్యాశయవంశజుండు చాళుక్యుండునగు భీమరసును నుంచెను. 
అమోఘవర్షప్పథ్వీవల్లభ దేవుండు క్రీ.శ. 878 ప్రాంతమున అనుమకొండ రాజ్యమును 
బాలించుచుం దన ప్రతినిధి నుంచుటచేం దొమ్మిదవ శతాబ్దమునం బశ్చిమ చాళు 
క్యులనుండి రాష్ట్రకూటులు త్రిలింగ సామ్రాజ్యమును హరించి యొక పశ్చిమచాళు 
క్య వంశజుని రాజప్రతినిధిగనుంచిరని తెలిసినది. ఆ కాలమున అనుమకొండకు 
వ్యహారనామము “అమ్మ౯కొండ”. 

రెండవశాననము కాకతిబేతరాజుది. నాలుగువైవుల నీశాననము 
వ్రాయంబడియున్నది. తలభాగము ఒకమూరవరకుం దెగంగొట్టంబడుటచే ఒక 
చివరగల యంశము వేటొకప్రక్కతో జతకుదరకయున్నది. ఇది యొక శాసనమా, 





1 =... న్హనయె 

1. వృనంవత్సరమాగ క 2 మవోత్తు మవోసామన్తా 
2 న్నైయోల్ట్‌వాన్పుతివన 10. ధివతి నత్వాతయ 

& త్రి౯నే న్వవ్చమోమవ 11. ్రీమద్ధీమురున నవ్వారు 
4 వాత్రీవృథువీనల్లభో 12. అజననంస్తూయమానధ 
గ మవోరాజూధిరాజవర 24 వృ౯ాసారతి చతన్సుమ 
6. వేజ్టరభట్టరర పొద 14. యాతయ నకళభువ 

7 వద్దోవనేవిల అభ 165. నవిఖ్బాతకీ్తి టీయ 

& నమధిగతవజ్టుమ 16. దమ్ముల కొడ్టగె (రావణ 


66 








రెండు శాసనములా? యను సందియముగూడం గలుగుచున్నది. ఇందొకభాగము 
కన్నడపద్యములతో నున్నది. మటియొకభాగము శ్లోకములతో నున్నది. తొలుత 
శ్లోకభాగములోని సారాంశము వివరంచెదము. ఇందు మొదట బేతరాజు, తరువాత 
ప్రోలరాజు, పిదప బేతరాజు వరుసగాం బేర్కొనబడిరి.* ఇందలి చివరబేతరాజే 
త్రిభువనమల్ల బేతరాజు. ఇతని కుమారుడే ప్రోలరాజు, త్రిలింగరాజ్యనిర్మాత, 
శాసనమునం బయిభాగము బోవుటచే ముందుంగల యంశములు దుర్హాహ్యములైనవి. 
ఉన్నంతలో బేతరాజు కాకతిపురాధి నాథుండు, చోళరాజుల 'సేనాసమద్రమును 
మధించి లక్ష్మి నార్జించినాండు. ఈ బేతరాజు త్రిభువనమల్ల బేతరాజునకుం దాత. 
క్రీ.శే. 975-1025 వఅకితని రాజ్యకాలము. పాలెంపేట శాసనమునందును 
పిల్లలమళ్జీ శాసనము నందును రేచర్లబ్రహ్మసేనాని కాంచీనగరమును జయించి 
కాకతీయరాజుల కర్చించి నటులం గలదు. కాంచీరాజులు చోళులు గాన ఈబేతరాజు 
తాను చోడవార్ధి జయించి లక్ష్మిని గడించితిననుటచేత నీతండు రేచెర్ల బ్రహ్మనాయని 
సహాయమున కాంచి జయించిన వీరుడని నిశ్చయింప వచ్చును. 

పైం జెప్పిన మొదటి బేతరాజుకుమారుండు మొదటి ప్రోలరాజు. ఈయన 
మహావీరుండు. కొద్వజ్తిదుగ్గరాజు కుమారుండగు గొన్న రాజును జంపి పరకూ దేశము 
నాక్రమించెను. ఈ ప్రోలరాజు మహావీంరుడుగానే పాకాల శాసనము నందు 
గాకకీయవంశమునకుం గూటస్టుండుగాను, చేంబ్రోలు, ఖాజిపేటనాకా, అనుమకొండ 
వెలిపొలము శాసనములలో నీతడు ప్రఖ్యాతుండుగను జెప్పంబడినాండు. ఈతండు 
నిర్మించిన అరికేసరి తటాక ప్రశంస చేంబ్రోలు శాసనమందె గాక ఖాజిపేటనాకా 
శాసనమునందు సైతము గలదు. క్రీ.శ. 1025-1076 ఈతని కాలము కానోపును. 
చక్రకూటవిషయము నీతండు జయించినాండు. భావిపరిశోధనమున నీతని 
వీరచరిత్రము గోచరింప వచ్చును. ఈతనికాలమునం గల త్రైలోక్యమల్ల భూవిభుని 
చరిత్రమింకను శోధింపవలసి యున్నది. ఈ రెండవ బేతరాజే హనుమకొండ 
రుద్రదేవుని శాసనమున త్రిభువన మల్లదేవుండని కేవల బిరుదనామము తోడనే 
వ్యవహరింపంబడినాండు. ఈయన కట్టించినది బేతేశ్వరాలయము. ఇపుడది 
నశించినది. ఈయన గట్టించిన శివపురప్రశంస కిందనుదాహరింపం బోవు 
వేటొకశాసనము నందుం గూడం గలదు. ఇపుడీగ్రామము రూపుమాసెనో, పేరు 





2 ఈ శాననము కాకతీయ నంచిక అనుబంధమున 7 నవంబడు తానరమగా ట్రకటింవ బడినది. 


67 


మారెనో యెజుంగుట దుష్మరము. బేతభూపతికి “పరశు' అను బిరుదము గలదు. 
ఇంతియే గాక విక్రమచక్రియను బిరుదుసైతము గలదు. ఈ బిరుదము హనుమకొండ 
వెలిపొలము నందలి పుట్టుజాతి పయిగల యొకశాసనమునందు జెప్పంబడినది. 

పై శాసనశ్లోకమునందలి విక్రమచక్రిపదము పాశ్చాత్యచాళుక్య చక్రవర్తి 
త్రిభువనమల్లుని దెల్పునదియని కవిగారు వ్రాసిరి. అది సరిగాదు. బేతభూపతిని 
గూర్చినది గాకున్నచో అన్వయము కుదురదు. వూర్వోదావాతమగు 
మాశాసనశ్లోకములోని విక్రమచక్రిపదముబేత భూపతికి బిరుదుగాన నిదియు 
బిరుదమనియే నిశ్చయింపవచ్చును. బేతభూపతికాలము క్రీ.శ. 1025 మొదలు 1076 
వజకుం కావచ్చును లేదా 1090 వఅకు నైనను గావచ్చును. 

ప్రకృతశాసనమునం గొంత కన్నడభాగము గలదని తెలిపియుంటిమి. అందు 
బడుమటి వైపున శాసనకాలము ౧౦౧౨ ప్రమోద సంవత్సరము కార్తిక బహుళ 
౧౫ ఆదివారము సూర్యగ్రహణకాలమని కలదు. అచటనే కాలాముఖతపోధనా 
చార్యుండును, శ్రీశైల మల్లికార్జున శిలామఠాచార్యుండును నగు రామేశ్వర భట్టారకుని 
ప్రశంసయుం గలదు. బేతభూపతి మల్లికార్డునునకు రామేశ్వర భట్టారకునకునుం 
బాద (ప్రక్షాళనము గావించి యొనరించిన ధర్మము చెప్పంబడినది. * ఇంతియ గాక 
దుగ్గనృపతియే (త్రిభువనమల్లుండనియుం బేర్కొనం బడినది. ఈశాసనమునందు 
బేతభూపతి ప్రశంసం గలదు. 

“'పరమమహేశ్వరం' అను నితని బిరుదము ప్రత్యేకించి పరిశీలింపందగినది. 
బసవేశ్వరుని వీరశైవమతము ఉద్భవింపకముందు నుండియు కాకతీయులు 
శైవమతమువారనుమాట సత్యము. బేతభూవల్లభుని గురువగు రామేశ్వరపండితుండు, 
మల్లికార్డునుండును శైవమతాచార్యులుగానం గాకతివంశజులు శైవులనియే 
తోంచుచున్నది. బేతభూవిభుని శాసనము లిప్పటికి మూండుగోచరించినవి. 





౩. 22 న్వన్తీశ్రీ నమన్త భవనాత్రయ 18. వద్దోవజీవి నమధిగత వంచ 
11. శ్రీ వృథ్వీవల్లలో మవోరాజూ 19. మవోతబ్ద మవోమజికేత్చర 
12. ధి రాజు వరమేళ్ళర వరమ 20. నమ్మన్‌ కొందవురవరేళ్చరం వరమ 
18. భట్టారక నత్భాతయకుల 21. మహేళ్ళరం వతిపొతచరి 
14. తిలక చాణుక్యాభరణ (భీము 22. తం వినయవిభూవణం త్రీ 
15. శ్రిభవనమల్లదోవర విజ 23. మన్బవోమజ్దకేళ్చరం కాకతీ 
16. యరాజ్యాత్యుదయ మాచం 24. యజోతరనన నన్హకొందవుర 


77 డ్రాక్ట౯ తారం నలుత్తమిరే తత్పాద 


68 





ఇవియన్నియు శివాలయముల కొనరింపబడిన దానమును దెలువునవేగాన 
బేతభూవల్లభునినాట నుండి కాకతీయులు శైవులనియు, నంతకుమున్ను శైవులని 
విశ్వసింపందగిన యాధారముల నార్జింపవచ్చుననియు మాతలంపు. కాకతీయ 
వంశమున గూటస్థుండు దుర్ద్ణయుండు. అతని యన్వయమునం దొలుత మొదటి 
బేతరాజు నతనికి మొదటి ప్రోలరాజును జనించిరి. మొదటి ప్రోలరాజునకు రెండవ 
బేతరాజును, ఆతనికి రెండవ(ప్రోలరాజునను క్రమము ఖాజీపేటరోడ్డు ప్రక్కను, 
వడ్దెపల్లిచెబువుకొమ్మునంగల శిథిల శాసనమునందును గలదు.* కేసరితటాకని 
ర్మాతయగు మొదటిప్రోలరాజే ఈ శాసనధర్మకర్త తండ్రి. కేసరితటాకనిర్మాణమునే 
ఈ శాసనము చెప్పుచున్నది గానం క్రిందం జెప్పంబడు ప్రోలరాజు మొదటి 
ప్రోలరాజనుట నిస్సంశయము. తరువాత త్రిభువనమల్లదేవుని పాదపద్మోపజీవులగు 
(రెండవ) బేతరాజు, (రెండవ) ప్రోలరాజుగావించిన వరుణప్రతిష్ట చెప్పంబడినది. 
ఈ రెండు శాసనము లీయంశమును నిర్ణయింప నాధారపడుచున్ననుం తొలుతంజెప్పిన 
దరగాశాసనము విపులముగను చరిత్రాత్మముగ నుంటచే దానికి రెండవశాసనము 
బలము కలుగంజేయునదిగా నున్నది. కాకతీయవంశవృక్ష మీనూతనాధారములతో 
రుద్రదేవుని వరకు నీక్రిందివిధముగా నిర్ణయింపవచ్చును. 
దుర్భయవంశము 


బేతరాజు 1క్రీ.శ. 975-1025 


ప్రోలరాజు 1 క్రీ.శ. 1025-1076 


బేతరాజు 11 క్రీ.శ. 1076-1126 


ప్రోలరాజు 1 క్రీ.శ. 1126-1140 


రుద్రదేవుండు క్రీ.శ. 1140-1196 


రుద్రదేవుని యావలివంశక్రమమున కాలములును రూఢములగుటచే 


నుదాహరించుట మానితిని. 
4 అనుబంధము 6వ నంబరు శాననము. 





69 


కాకతీయులలో రెండవ ప్రోలరాజు పద్మాక్షిగుడిముందటి శాసనమున జైనస్తుతి 
గావించుటచే జైనుండని వీరభద్రరావుగారు తలంచిరిగాని యాస్తుతి ప్రోలునిదిగాదు. 
అతని మంతిభార్యయగు మైళమాంబ గావించినది. మైళమయు, 
అమెపుట్టినింటివారును, భర్తయు జైనులని యాశాసనమున స్పష్టముగం గలదు. 
దీనితో బ్రోలరాజునకు సంబంధములేదు. అందుచే నీశాసనము రెండవప్రోలుని 
మతని రూపణమున కుపకరింపదని మున్నే చెప్పియుంటిమి. ఇపుడు రెండవ 
ప్రోలుందేకాక ఆతని పూర్వులు సైతము ఆర్షమతమువారను బలవత్తరములగు 
ప్రమాణములు లభించినవి. 

రెండవ బేతరాజునకు రెండవప్రోలరాజునకు గురువగు రామేశ్వరదీక్షితుల 
చరిత్రము కొంత యీసందర్భమునం దెలిసికొనం గొన్ని యవకాశములు లభించినవి. 
రుద్రదేవుని యనుమకొండ శాసనములో రామేశ్వరదీక్షిత ప్రశంసగలదు. 

స్ఫూలద్భృష్టి నీభాగమునుగాంచి పల్వురు శాసనగ్రంధకర్తలు రామేశ్వరుడని 
'భ్రమపడిరి. రుద్రదేవునకుం జాలకాలమునకు ముందే రామేశ్వరదీక్షితుం డుండెను. 
శాసనగ్రంధకర్త రామేశ్వరదీక్షితునికుమారుడు నద్వయామృతయతి శిష్యుండునునగు 
అచింతేంద్రవరుండు. శాసనగ్రంధకర్త యగు అచింతేంద్రవరుడు రుద్రదేవుని 
సమకాలికుండుగాన నతని తండ్రి రామేశ్వరదీక్షితుండు ప్రోలరాజుకాలమునాం డనుట 
స్పష్టము. రెండవబేతరాజు ఉత్తరకాలమునకు, రెండవప్రోలుని మధ్య కాలమున 
నీరామేశ్వరదీక్షితుం డుండుటవలననే దరగాశాసనమున రామేశ్వరదీక్షితునకుం 
బాదప్రక్షాళణనము గావించి రెండవబేతరాజు దానము లొనరించుట పొసంగినది. 
రామేశ్వరదీక్షితుండు వైదికమతమువాండుగావున నాతని పాదములను గడిగి 
దానమొనర్చిన రెండవబేతరాజును వైదికమతమువాండే. కాన రెండవ బేతరాజు 
కాలమునుండి కాకతీయులు తప్పక వైదికమతము వారనియే విశ్వసింపవలయును. 
రామేశ్వరదీక్షితుని చరిత్రము ఒక శాసనఖండమున వ్రాయబడియున్నది. ర్‌ ఈ శాసనము 
కాకతి రెండవ(ప్రోలునినాంటిది. మాదిరెడ్డి కుంటయను ననుమకొండ 








ల జ్లో/ భారద్వాజుకుల్యతియూ వరవ్ధథ(లౌత కియా కర్ణుల 
శ్రీ రామేళ్సర దక్షితో జనయితా యన్ఫ క్షీతా వగ్రణీః 
సో. బింతేంద్రవరో దృయావృుతయతే శ్చిప్పో యతితద్ధయా 
శ్రీష(దుదనరేళ్టురస్థ్యు నుమతేో ర్వంశావళిం వర్ధయే/ 


70 





చెబువునందుంగల జాళ్ళు పరిశోధించుతతి నీశాసనశిల మాకు గోచరించినది. స్థానిక 
ప్రముఖులసహాయమున టాయి నిలువంబెట్టి ప్రతిగైకొంటిమి. ఈ శిలయొక్క 
పయిభాగము విరుగంగొట్టంబడుటచే ముందుంగల చరిత్రాంశములు తెలియకున్నను 
రామేశ్వరదీక్షితుని చరిత్రము, వైదుష్యము, కాలము గ్రహింప నీశాసన మెంతయో 
సహకారికాంగలదు. రామేశ్వరదీక్షితుండు మహావిద్వాంసుండు. ఈయన 
యొకయాలయము గట్టింపంగ దానికి త్రిభువనమల్లుండు (బేతరాజు) తండ్రిగాగల 
వాండు (ప్రోలరాజు) దానముగా శివపురము సమర్పించినాండు. రామేశ్వర దీక్షితుండు 
మాహేశ్వరగ్రామణి, అనంగా శైవుండు. శాస్త్రసిద్ధాంతమున కాయన ప్రమాణభూతుండు. 
ఈయన శిష్యుండే కాకతీయప్రోలరాజు. ఈప్రోలరాజు చలమర్తి గండబిరుదాంకుండు. 
ఈయన స్తంభమును స్టాపించినాండు. 

ఇందుం బేర్కొనంబడిన ప్రోలరాజు రెండవ ప్రోలరాజే. రామేశ్వరదీక్షితుని 
కుమారుండు రుద్రదేవుని కాలమునందుండుటవలనను, రెండవ బేతరాజు 
కాలమునంగూడ రామేశ్వరదీక్షితుండుండి యతనివలనం బాదపూజలు గాంచుట 
వలనను, ఈ శాసనము రుద్రదేవుని శాసనలిపిని సర్వవిధములం బోలినందునను, 
వక్ష్యమాణ ప్రోలరాజు రెండవ ప్రోలరాజనుట నిర్ధారిణతము. ఇంతకుం దేలిన 
నిర్ధారణాంశము బేతరాజు కాకతి (రెండవ) ప్రోలరాజు శైవులు. వీరలు 
శివాలయములకు శైవమతాచార్యులకు విశేషించి తోడ్పడి ఆలయ ప్రతిష్టలు 
గావించిరి. ప్రోలరాజు బ్రాహ్మణశిష్యుండు గానను, ఆ బ్రాహ్మణుండగు రామేశ్వర 
దీక్షితుడు మహేశ్వరగ్రామణికావున, బేతరాజునకుం రామేశ్వరదీక్షితునకు సంబంధము 
గలదు గాన, కాకతీయులు రెండవబేతరాజు కాలము నుండి శైవులని నిష్కర్షగాం 
దెలుపవచ్చునని యా తలంపు. 

కాకతీయవంశము విచ్చిన్నమగుటచే సేనానులు తమబిడ్డల నొసంగి 
రాజవంశము నిలిపి నటుల గూడూరు మాటేరు శాసనములలోంగొన్ని సూచనలు 
కలవు. వీనిలోని రెండవబేతరాజును గామమ్మసాని కని కాకతీయ సామ్రాజ్యమునకు 
రాజునుజేసెననియుం, బేతని రాజుచేతం బెట్టి, వల్లవుల విజృంభణము 
నండంచెననియుం, దన కాన్సును కాకతిరాజును జేసి కాకతీయవంశము నిల్పుట 
కోటిసేయుననియుం దోంచుభావము విమర్శింపవలసియున్నది. 





é ఈ శాననబతిబింబము మందలివారి వద్ధ గలదు. దీని మూలము J.A.HR.S. 122-211 
P32.లో (ప్రకటింవబడినది. నంపొదకుడు. 


71 


ఎటులైన నేమి ఉపలబ్ధశాసనాధారములవలనం గాకతీయ చరిత్రమునం 
గొందణుప్రసిద్ధుల వృత్తములు దెలసినవి. ఈవంశమున రెండవ బేతరాజునకుం 
బూర్వముంగూడ రాజ్యప్రతినిధిత్వము గలదనియు, వీరల చరిత్రముతోం జాళుక్య 
రాజుల కెంతకాలమునుండియో సంబంధము గలదనుటయు వాస్తవము. 
కాకతీయులెన్నండు జైనులో ఎన్నండు శైవులో గ్రహించుట కింకను శాసనపరిశోధన 
మవసరము. కాకతిపురము అనునామము తొలుత అనుమకొండకును, బిమ్మట 
రాజధాని మారినపిదప వరంగల్లున కునునున్నటుల శాసనములందు గలదు. 
ఈనామాంతరము కాకతీయ లేర్పఖచినదే. తొమ్మిదవశతాబ్దమునకుముం దీభాగమును 
రాష్ట్ర కూటులు, వశ్చిమచాళుక్యులు బాలించుచున్నందునను, రెండవ 
బేతరాజుకాలమునుండి కాకతీయులు శైవులని తెలియుటవలనను, కాకతిపురమను 
వ్యహారము తొమ్మిదిపదిశతాబ్దములలో నిదేయనియు, గణపతిదేవాదులు పరంపరగా 
నా నామమునే వ్యవహరించిరనియుం, బ్రతాపరుద్రదేవుని కాలమున నాపేరు 
ఆకారణముననే ప్రతాపరుద్రయశోభూషణమునగూడం జేర్చం బడెననియుం 
దెలియచున్నది. 

కాకతీయుల కులనిరూపణమున కిదివజకు లభించిన సందిగ్ధాంశములేగాని 
క్రోత్తవి లభించలేదు. రెండవ ప్రోలరాజునకు చలమర్తిగండబిరుదము గలదు. ఇది 
(రెండవ) ప్రతాపరుద్రుని వణకుం బరంపరగా వచ్చినటుల గ్రంధాంతరములందును, 
శాసనాంతరములందును నాధారములు గలవు. 

మొదటి ప్రోలరాజు త్రెలోక్యమల్లదేవునకు లోంబడినవాం డనుసూచన ఉదాహృత 
శ్లోకములయందుం గలదు. తైలోక్యమల్లదేవుని శాసనములు ఆలంపూరులో 
మూడుంను, గంగాపురములో నొకటియుం, డాకూరులో నొకటియుం గనిపెట్టినారము. 
ఇందొకటియగు డాకూరులోని (తైలోక్యమల్లునిశాననము శా.శ.౧౦౧౩ 
త్రైలోక్యమల్లరాజ్య సంవత్సరములు ఆంగీరస అనుకాలనియతి గలది. ఈతైలోక్య 
మల్లదేవుండు చాళుక్యపెమ్మా౯డియని యుపనామముగలవాండు. శాసనకాలము 
ఆంగ్లమానముచే ౧౦౮౧ అగును. ఇది దాదాపుగ మొదటిప్రోలరాజు కాలమునకు 
గలియునుగాక తైలోక్యమల్లునకు మొదటి ప్రోలునకు సంబంధము సరిపడుచున్నది. 

రెండవ బేతరాజుచే నర్చితుండగు రామేశ్వరుని చరిత్రము కొంత గ్రహించితిమి. 
అట్లే యాచార్యుండగు మల్లికార్జున కాలాముఖాచార్యుని వివరములు గూడం గొంత 


72 





గ్రహించవలసి యున్నది. తపోరాశి శిష్యుండును, కాలాముఖమఠాధికారియునగు 
మల్లికార్డను డను ప్రసిద్ధుం డొకండు గలండు. ఈయన క్రీ.శ. 1050 ప్రాంతమున 
వనవాసియందు మఠము నెలకొల్పెను. పశ్చిమచాళుక్యులు, చోడులు మల్లికార్జునుని 
సాదరగౌరవములతోం బూజించిరి. ఈయనగురుడగు తపోరాశివిగ్రహము 
అలంపురియందుం గలదు. అచటి శాసనములలో విశేషించి సూర్యరాశి, తపోరాశి, 
తేజోరాశి మున్నగు కాలాముఖాచార్యుల ప్రశంసయు, వారిని జాళుక్యులు పూజించిన 
విధము సేర్కొనంబడి నది. రెండవ బేతభూవల్లభుని కాలమున 
మిగులప్రబసిద్ధుండుగనున్న కాలాముఖాచార్యుడగు మల్లికార్డనుండీయనయనియే 
విశ్వసింపవచ్చును. దాదాపుగ నీబేతన్ఫపుని కాలముతో నీతనికాలము గూడ 
నరిపోవుచున్నది. ఈమల్లికార్డునునిగూర్చి యుదాహరించిన యంశములు 
కుమారసంభవ పీఠిక నుండి రచించితిమి. 

అజ్ఞాతముగానున్న కాకతీయచరిత్రమున గొన్నియంశము లిప్పటికి 
నిర్ణీతములైనవి. ఇంక దెలిసికొనవలసిన యంశము లివి- కాకతీయులు 
రాజప్రతినిధులుగ నెన్నటినుండి ఓరుగల్లు ప్రాంతములందుం బేరొందిరి? వీరలకు 
రాష్ట్రకూటులతోను చాళుక్యులతోను గల సంబంధము లెట్టివి? దుర్వయునమున్‌ మొదటి 
బేతరాజునకును మధ్య గల పురుషాంతరములెవ్వి? వారి ప్రసిద్ధి ఎట్టిది? కాకతీయ 
లేనాండు జైనులు, ఏనాడు శైవులు? కాకతిపురము అను పురిని నివసించుటచేతనే 
వీరు కాకతీయులుగా పరిగణింపం బడిరా? కాకతిదేవతను గూర్చి జైన గ్రంథము 
లేమని చెప్పుచున్నవి? మున్నగునవి. 


(కాకతీయ సంచిక) 


73 


6. కాకతీయుల ఆంధ్రభాషాసేవ 


- శ్రీమాన్‌ దూపాటి శేషాచార్యులు 


క్రీశ ౧౧౨౦ ప్రాంతమునుండి పశ్చిమ చాళుక్యచక్రవర్తి యగు త్రిభువనమల్ల 
విక్రమాదిత్యుని రాజ్యము క్షీణదశకు వచ్చెను. అదియే కాకతీయుల విజృంభణమున 
కారంభకాలము. అంతవరకు సామంతుడుగను, సేనానాయకుండుగ నున్న ప్రోలరాజు 
ఆంధ్రసామాజ్యము నకు బునాదివేసెను. దాదావుగా నీతనివూర్వుల 
శాసనములన్నియు గన్నడ భాషయందే యున్నవి. ఈతనికాలమునంగూడ గొన్ని 
కన్నడశాసనములు పద్మాక్షి గూడూరు, ప్రాంతములనుండుటచేతం దొలుత నీతడు 
కర్ణాటభాషకే బ్రాధాన్యతనిచ్చినటుల నూహింపవచ్చును. ఇనుగుర్తి, మాటేరులలోనున్న 
తెలుంగుశాసనములలో కాకతిప్రోలుని యాలయ ప్రతిష్టలు బేర్కొనంబడినవి. ఇవియే 
యీతని (ప్రథమాంధ్ర శాసనములైనచో నిట నుండి కాకతీయులుగావించిన 
ఆంధ్రభాషాసేవ సంగ్రహముగ నెఖుంగవచ్చును. 

ప్రధమ ప్రతాపరుద్రుండని చరిత్రవిదులు ప్రశంసించు రుద్రదేవచక్రవర్తి 
ఆంధ్రమున కెంతయో సేవంగావించెను. ఈతనిమంత్రి గంగాధరుండు నగునూరులో 
బ్రాయించిన శాసనమందును, సేనానాయకుండగు రుద్రసేనానికి ప్రతినిధియు 
మంత్రియునగు రాజప్రగడ నెలకొల్పిన ఉప్పరపల్లి శాసనమునందును, ఆంధ్ర 
కవితాసంపద వెల్లివిరిసినది. ముఖ్యముగ గంగాధరుని శాసనమందు గొన్ని విలక్షణ 
భాషా స్వరూపములుగూడ గోచరించుచున్నవి. తృతీయావిభక్తిలోని 'చేతకి అను 
ప్రత్యయాంతముగా నాలుగుపద్యములు రచియించి యేవంగుణ విశిష్టుండగు 
రుద్రభూపతిచేత మంత్రిపదవి చేకొంటినని గంగాధరుండు చెప్పినాండు. 'చేసితిక” 
అనియు, “మనోమోదకరు'డనుటకు, 'మనోముదకరుం*డనియుం, గొన్ని 
విలక్షణరూపములు బేర్మొనినాండు. ఈతని శాసన కర్తపేరు దెలియకున్న నానాటి 
వాజ్మియ స్వరూపము సర్వతోముఖముగ వెలుగొందెననుటకు నగునూరుశాసనము 
నందలిపద్యములే చాలును." మటీయు రుద్రసేనానిమంత్రియగు రాజనాయకుని 

1. 'శ్రీరామాధివం డింద్రనీలనిభో శారీడుం, డుదాడుండు, గౌ 

రీరామాధివుం డుజ్టలన్భటిక శారీరుండు, ధీరుండు, ఖా 


షారామాధివం దభ్ధకేసరలనచ్భాయా శరీరుందునుం 
గాడుజ్ధుంబున మాకు నీవుత నదాకాలంబుం గామ్మార్థముల్‌ 





74 





యుప్పరపల్లి శాసనమందలి పద్యములుకూడ నాకాలపు వాజ్మయ పరిపక్వమునకు 
దార్మాణములు కాగలవు. క 

రుద్రదేవమహారాజు క్రీ.శ. ౧౧౪౦ మొదలు ౧౧౬౦ వణకు రాజ్యము 
నేలెను. ఈతండు విద్యాభూషణ బిరుదాంకుడనియు, నీతిసారమనుపేర నొక 
యమూల్యగ్రంధము విరచించెననియు వినుచున్నారము. వీరశైవవాజ్మయ నిర్మాతయగు 
పాలకురికి సోమనారాధ్యులు కూడ నీకాలముననే దన కవితామృతముచే 
నాంధ్రసామ్రాజ్యమును ముంచెయెత్తెను. ఆకాలపు శాసనములవలన రామేశ్వర 
భట్టారకుండు, కవిచక్రవర్తి, మల్లికార్జున పండితారాధ్యులు, బాలసరస్వతి 
మున్నగుకవులు కొందరున్నటుల దెలియవచ్చుచున్నది. సిద్ధేశ్వరాలయము చెంతగల 
గుహలోని గండశిలపై హన్మకొండ సామ్రాజ్యమును వర్ణింపదొరకొనిన యొక ప్రొఢకవి 
కవిత అసంపూర్ణముగ గోచరించుచున్నది. అందుంగూడ రుద్రదేవుని కాలపు టాంధ్ర 
వాణీవిలాసచ్భాయలు గలవు. 

కాకతిగణపతి దేవుండు క్రీశ ౧౧౬౬ మొదలు ౧౨౬౦ వణకు రాజ్యమును 
పరిపాలించినాండు. ఈతని శాసనములు గొన్ని తెలుగునను, కొన్ని సంస్కృతమునను 
గలవు. విశేషించి ఆంధ్రశాసనములు గద్యరూపములు ఆనాటి వాజ్బయమును గుర్తింప 
నివి మిక్కిలి యుపకరించును. రుద్రదేవుని కాలమునుండి గణపతిదేవుని కాలమువజకు 
విస్తరించిన కాకతీయశిల్పములకు లక్షణ[గ్రంధమని చెప్పందగు నృత్తరత్నావళి 
వెలువడిన దీకాలముననే. ఏతత్‌ గ్రంధకర్తయగు జాయసేనాపతి గణపతిదేవుని 
బావమటది. అంతియేకాదు ఆతని గజ సైన్యాధిపతిగూడ నైయున్నాండు. ఈ(గ్రంధము 
గీర్వాణ భాషలోనున్నను ఆంధ్రశిల్చములను గూర్చియు, ఆంధ్రనృత్యమును గూర్చియు, 
వివరములు గలిగి యుండుటచే నిది యొక యపూర్వనృత్తవాజ్బయ చరిత్రమని 
చెప్పవచ్చును. విశ్వేశ్వరదేశికుం డాకాలపుశైవపీఠాధికారి. గణపతిదేవుం డీతని 
కాలమువాడని మల్మాపురము శాసనము వాకొనుచున్నది. బహుశః అనుభవసారము 
రచించిన ఆంధ్రప్రొఢకవి యీతని కాలమువాడేమో? గణపతిదేవుని వాజ్మియసేవ 





2 “చతివక్షక్షితిపాల కుంజర మద్యప్రారంభ నంరంభో ము 
భ్రోతబావోనిపాత వ్రచందవినితోర్తు త్లభ్థధారానఖా 
వాతిభేదింవ యఖర్వగర్చ బలతౌర్హున్నూర్తి కంఠీరవా 
త్రుత్తయై యున్నతన్హత్తిం దాల్చి వెలనె౯ రేబెర్లరుద్రుం దీలన్‌/ 


75 


దెలుపు ప్రత్యేక గ్రంధము లేవో తెలియరావు కాని ఈతడు రసికశేఖరుండనుటకు 
సందియములేదు. తిక్కన సోమయాజి కార్యార్థియె దర్శనమున కేతెంచ నాదరించి 
భారతము నాలించి తద్రచన కబ్బురపడి కామితము నొసంగుటయే యీతని 
వాజ్మయాభిమానమునకు బ్రబలదృష్టాంతముగం జెప్పవచ్చును. గణపతిదేవుని 
కాలమున గూడ గవియైయుండి కవితాజీవనము, ఖడ్గజీవనము సమముగ 
నిర్వహించికొనినాండు. మారనమహాకవి గణపతి దేవుని కాలమున బాలుడై యుండి, 
తిక్మన సోమయాజికడ శుశ్రూషంగావించి, ప్రతాపరుద్రుని యనుంగు గన్నయ సేనాని 
కాలమున నిరర్గళ కవితాపరిపాటి గడించినట్లు మార్మండేయ పురాణమువలన 
దెలిసికొనవచ్చును. దాదాపుగా నీతని కాలమువాండే కొలనిరుద్రదేవుండు కూడను. 
ఈతండు వ్యాకరణ బ్రహ్మయను బిరుదమువహించి గ్రంధరచనలో నారితేరినట్లు 
గూడ గొన్ని యెతిహ్యములు గలవు. ఆకాలపు జైనులకు శైవులకు బద్ధమత్సరముండుట 
వలన గలిగిన యన్యోన్యకలహములచే గొంతవాజ్మయము నశించినది. 

గణపతిదేవుడు ఈమతవిప్లవములలో శైవపక్షపాతియని తెలియుచున్నది. 
అందుచే జైన వాజ్మియము నశించునవకాశము తటస్థించినది. శివదేవకవి కృతమగు 
పురుషార్థసారము వాజ్మయమున కపూర్వభూషణము. ఈ గ్రంధ మా కాలపురాజనీతుల 
వెల్లడించు రాజనీతిశాస్త్రమనుటకు సందేహములేదు. * 

శివదేవధీమణియను మకుటముగల శతకమునుగూడ నీతండు రచించినట్లు 
లక్షణ గ్రంధములవలన దెలియుచున్నది. ఈ రెండు గ్రంధములు, ఈయన శతకమును 
నేటివవజకనుపలభ్యములే. శతవర్షజీవియె గణపతిదేవుని కాలమున ప్రతాపరుద్రుని 
కాలమునను గూడ రాజకీయచాకచక్యము వెల్లడించినట్లు స్థానికచరిత్రము 
వెల్లడించుచున్నది. శివయోగి ప్రతాపరుద్రదేవునకు బసవవిజయము నివేదించెననియు, 
దానిని తాను బద్యకావ్యముగ రచించితిననియు తుమ్మలపల్లి నాగభూషణ కవి 
చెప్పియున్నాండు. దీనినిబట్టి చూడ శివదేవుండు పత్రాపరుద్రునికి శివమంత్రోపదేశికుం 
డేకాక విద్యాగురువని కూడతోచుచున్నది. రంగనాధుండను నొకకవి యీకాలమునందు 
గలండు. ఈతండు తొలుత వైష్ణవుండై యుండి శివనిందనుగావించి (గ్రుడ్డివాండై 


౩. ధరణీ మదము లేని కడులునుబోలె దంధ్రములు లేని వన్నగములు వోలె 
అరయ దుర్గరసొత్సులైన ధాత్రీళ్ళడు, లవనికెల్ల ననదు లగుదు రెవుడు 
వరులకు దుర్రమువలతే వాడువరమున భవనవిజయుందగు రావణుడున్‌ 
శలధిగిరి (ప్రాకారో తర వరివతమైన లంకనునమై యుండెక. 





76 














“నయనగతిరగడ” అనునొకకృతిరచించి లబ్ధచక్షుష్కుండై నటుల నైతిహ్యములుగలవు. 
రుద్రమదేవిచక్రవర్తిని క్రీ.శ. ౧౨౬౦ మొదలు ౧౨౯౫ వణకు 
రాజ్యమేలినది. ఈమె గణవతిదేవుని రాజ్యాంతమునను (ప్రతావరుద్రుని 
రాజ్యారంభముననుగూడ నుండెను. ్రత్యేకముగ నీయమగావించిన భాషాసేవను 
గమనింపజాలము. కాని యీమె పరివారము మాత్రము యెంతయో సారస్వతసేవకు 
దోడ్చడెను. రంగనాధరామాయణ నిర్మాతలగు కోనబుద్దారెడ్డియు, రావిపాటి 
త్రిపురాంతకుండును, భాస్మర రామాయణ నిర్మాతలగు భాస్మరాదులును, నలకీర్తి 
కౌముదిరచించిన అగస్యేశ్వరుండును, దాదాపుగ నీకాలమువారే. భాస్కర 
రామాయణమున గొంతభాగమును బూరించిన శాకవల్లి మల్లికార్జున భట్టు 
బహుగ్రంధనిర్మాత. యీతడు రచించిన “అభిషిక్త రాఘవము” అను సంస్కృతకావ్యము 
హృదయంగమమై యీతనియొక్క యుభయ భాషానైపుణ్యమునకు దార్మాణముగ 
నున్నది. ప్రతాపచరిత్రము వలన మల్లికార్డునభట్టారకుండు కవితా విషయముననేగాక 
రాజకీయ తంత్రనిర్వహణమున గూడ నప్రతిమానుండు అని గ్రాహ్యమగుచున్ఫది. 
ఇంకనునందు మల్లికార్డునుని యమానుషచర్యలు ఆశుకవితానైపుణ్యములు గూడ 
బేర్కొనబడినవి. ఈతని భాషాసేవగుజితింప పరిశోధకులు (బత్యేకకృషి 
చేయవలసియున్నది. కుమారరుద్రదేవుండు, హుళక్కి భాస్మరుండు, అయ్యలార్యుండు, 
భాస్మరుండు మున్నగు కవులచరిత్రములు నేటివణకు మరుగుపడియున్నవి. 
రుద్రమదేవి యనంతరము ౧౨౬౫ మొదలు ౧౩౨౩వ వణకు 
నామోదౌహిత్రుండగు ప్రతాపరుద్రుడు రాజ్యమేలెను. ఈమధ్య కాలముననే 
విద్యానాధమవోకవిచే వ్రతావరుద్రీయమను నలంకారగ్రంధ మాతని 
కంకితముగావింపబడినది. ఆంధ్రుల బలపరాక్రమములు సామ్రజ్యవిస్ఫతియు నందు 
(ప్రశంసింపబడినవి. ప్రతాపరుద్రుని యాస్థానమున రెండువందల మంది 
కవులుండిరని స్థానికచరిత్రము చెప్పుచున్నది. ఇందతిశయోక్తియున్నను, పలువురు 
మహాకవుల కాశ్రయుండనుట మాత్రము సత్యము. ప్రతాపరుద్రుండు స్వయముగ 
కవియుబండితుండునై ప్రతాపమర్హాండము, వ్యాకరణ వార్తికము, మున్నగు సంస్కృత 
గ్రంధముల రచించెనని గ్రంధాంతరములగలదు. ఇప్పుడాగ్రంధములు మృగ్యములు. 
ప్రతాపరుద్రుని కాలమున దేవతోత్సవములయందు (ప్రేమాభిరామమను రూపకము 
ప్రదర్శింపబడుచుండెడిది. దీనిని రచించినకవి రావిపాటి (త్రిపురాంతకుండు. అది 


77 


ప్రకృతము కానరాకున్నను దాని యాంధ్రీకరణమగు క్రీడాభిరామముచే ప్రతాపరుద్రుని 
నాటి యోరుగంటి మహావైభవము తెలియుచున్నది. ప్రతాపరుద్రుండు బంధితుడగుటతో 
ఆంధ్ర సామ్రాజ్యము భిన్నమైనది. ఆంధ్రశిల్పము, వాజ్మయమునశించినవి. 
(పధాననగరమున నెలకొల్పబడిన గ్రంధభాండారములు భస్నీపటలములగుటచే 
వాజ్బయమున కింతంతయనరాని యపకారము వాటిల్లినది. సామ్రాజ్యోపజీవులగు 
మాధవవిద్యారణ్యులు, నాచనసోముండు, అగస్వ్యేశ్వరుండు మున్నగు ప్రముఖులు 
స్థానాంతరముల కేగవలసివచ్చెను. నాటివగుచునుప లబ్ధిగ్రంధములలో భాస్మర 
రామాయణము బహుకర్శకము. ్రేమాభిరామ మదృశ్యము. పురుషార్థసారము 
నామమాత్రశరణ్యము. ఈ రాష్ట్రమున సమగ్రమగు వాజ్మయ పరిశోధనము 
జరుపంబడక పోవుటచే హతశేషమగు (గ్రంథసముదాయమును గుత్తింప నేటివబి 
కవకాశము చిక్కలేదు. 
శ xk 2 

శ్రీమద్గణపతి క్షోణీపతి ర్హయతి జిత్వరః 1 

యచ్చిత్తేపి వశం నీశో నముంచత్య చలస్థితిం॥ 

తద్భక్తస్య ప్రవీరస్య శ్రీమద్రుద్ర చమూపతేః 1 

రేచెర్లస్వామినో వంశం వక్ష్యే విఖ్యాతముత్తమం॥ 


శ్రీమద్రహ్మాఖ్య సేనానీర భూద్భూరిగుణాన్వితః। 
నిజప్రతాప ప్రాకార పరిత్రాత మహీతలః 1 


తూర్యప్రణాద సమనంతరమేవ తూర్ణ 
మాక్షిప్యయో యవనికా సదృశం కవాటం। 
కాంచీపురస్య సమపాదయ దాశువీర 
లక్ష్మీవివాహ మిహ కాకతివల్లభస్య॥ 
(పాలంపేట శాసనము శ్లో5, 9-11) 


(కాకతీయ సంచిక) 


78 





"౯ రుద్రమదేవి 


అంతఃపురము విడనాడి యెజుంగని 
ముగుద సంగ్రామభూములకుం జేరె 
వాలు కేల ధరించు వైఖరి తెలియని 
చెలువ వైరులనెల్లం జెండివైచె 
గృహకృత్యముల నిర్వహించుటేనేరని 
లలన సామ్రాజ్య పాలనమొనర్చె 
ఒరులంగాంచిన యంత నోసరిల్లు పొలంతి 
యరిభూమి విభుల వెన్నాడితోలె 
ఆంధ్ర సామ్రాజ్యమంతయు నద్వితీయ 
విక్రమాతిశయంబున నెలయంజేసె 
కాకతీయ యశఃపతాకంబు నిల్చె 
రుచిరవిక్రాంతి దీని శ్రీరుద్రదేవి. 
తొలుత నుండి మేమాంధ్రులము; మాది యాంధ్రజాతియని సాటినవారు 
కాకతీయులు. చాళుక్యులు, పల్లవులు, చోడులు రాష్ట్ర కూటులు ఆంధ్రులా, 
ఆంధ్రేతరులా యను చర్చకు దావుగలదుగాని, కాకతీయులవిషయమున 
సందేహింవం బనిలేదు. విద్యానాథుడు ప్రతాపరుద్రుని ఆంధ్రనృ్ఫపుండని, 
ఏకశిలానగరమును ఆంధ్రనగరమని కాకతీయసైనికులను ఆంధ్రభటులని పేర్మొని 
వారియాంధ్రజాతీయత సార్థకముగావించెను. ఆంధ్రజాతికి, ఆంధ్రదేశమునకు, 
ఆంధ్రవాజ్మయమునకు నపారమగు సేవగావించిన కాకతీయనృపాలురలోం బ్రథమ 
గణనీయుండు ప్రోలరాజు. అంత్యమునం బ్రశంసింపం దగినవాండు ప్రతాపరుద్ర 
దేవచక్రవర్తి. మన్నాకమారు కాకతీయ చరిత్రములను వివులముగం 
జర్చించియుంటిమిగాన నిపుడు కాకతీయచరిత్రహారమున నాయకమణి యనందగు 
రుద్రమదేవి చరిత్రమాత్రము లిఖింతుము. 
రుద్రమదేవి గణపతిదేవుపుత్రి. ఈయమ జననకాలము తెలుపు నాధారము 
గానరావు. ఆంధ్రసామ్రాజ్యాధీశ్వరుండగు గణపతిదేవ చక్రవర్తికిని సోమదేవికి నీయమ 


79 


పుత్రిక. గణపతిదేవునికి రుద్రమదేవి భార్యయను వాదము భ్రాంతిమూలకము, 
ఈవాదమునకుం గలకారణములు మృగ్యములు. మార్మపోలోయను ఇటలీదేశ 
యాత్రికుండు ఆంధ్రనగరపరస్థితులు రుద్రమదేవి రాజ్యవిషయములు (గ్రంథస్థము 
గావించుచు నీయమ గణపతిదేవుని భార్యయనెను. ప్రతాపరుద్రీయ వ్యాఖ్యాతయగు 
కుమారస్వామి. 

“పురాకిల కాకతికులసంభూతే గణపతినామ్ని మహారాజే దుహితృమాత్రసంతానే 
కదాచి ద్దెవయోగేన కాలపరిపాక ముపేయుషి తన్మహిషీ రుద్రదేవీనామరాజ్జీ బహూణి 
వర్షాణి తద్రాజ్య మకంటకం పరిపాల్య దౌహిత్రే ప్రతాపరుద్రే రాజ్యధురం నిధధే” 

(తాత్పర్యము. వూర్వము కాకతికులమునందు జనించిన గణవతి 
యనుమహారాజు పుత్రికాసంతానముమాత్రము గలవాందై ఒకానొకప్పుడు 
దైవయోగమున మరణింప నతనిభార్య రుద్రదేవిరాజ్ఞి పెక్కు సంవత్సరములు రాజ్యము 
నిష్కంటకముగాం బరిపాలించి వృద్ధురాలై మనుమండగు ప్రతాపరుద్రునకు రాజ్యము 
నాసంగె) 

ఏకామ్రనాధుండు ప్రతాపచరిత్రమున నిట్లేచెప్పెను. కూచిమంచిజగ్గకవి 
సోమరాజీయమున నిట్లేచెప్పెను. స్థానిక చరిత్రములలో నిట్లేకలదు. 

ప్రతాపరుద్రీయవ్యాఖ్యాతయగు కుమారస్వామి సోమయాజి ఐదువందల 
సంవత్సరముల నాంటివాండు. నాటికే రుద్రమదేవి గణపతి దేవుని భార్యయను 
ప్రవాదము రూఢమైయుండును. సమకాలికుండును బాటసారియునగు 
మార్మపోలోంగూడ నిటులె భ్రమకు లోనయ్యెను. ఈ భ్రమకుం గారణములు తెలియవు. 

సమకాలికులశాసనములు పూర్వతరగ్రంథములు రుద్రమదేవి రాజ్ఞి గణపతి 

దేవుని వుత్రియని కంఠోక్తిగం జెప్పుచున్నవి. రుద్రమదేవి వరిపాలనము 
పత్రాపరుద్రునిపట్టాభిషేకము గాంచిన విద్యానాథ మహాకవి ప్రతాపరుద్రీయనాటక 
ప్రకరణములో రుద్రమదేవి ప్రతావరుద్రదేవునకు మాతామహియనియు 
రుద్రేదవనామముతో రాజ్యమేలినదనియు సోమదేవియు గణపతిదేవుం డాయనుకు 
మాతాపితలనియుం జెప్పియున్నాండు. 

“అన్యథాకథ మీశ్వరప్రసాదాదృతే నిరంకుశం స్రీవ్యక్తివిశేషన్య 

లోకాధిపత్యం? ఏవం మానుషశంభునా గణపతిమహారాజే నా 


80 








భ్యంతర స్యానుభవమహిమృః సద్భృశమత్ర పుత్రఇతి వ్యవహారః 
కృతః తదనుగుణాచ రుద్రఇత్యాఖ్యా. 

(తాత్పర్యము : ఆమహేశ్వరుననుగ్రహ మట్లుకానియెడ స్త్రీ వ్యక్తికి నిరంకుశమగు 
నిట్టిలోకాధిపత్య మెట్లు చేకూరును? ఇట్లే మానవశంభుండగు గణపతినృపాలుండు 
ఈయనుప్రభావము చిత్తమునందె టింగి తగినట్లు (రుద్రమదేవి) కుమారుండని 
వ్యవహరించెను. తదనుగుణముగా రుద్రాఖ్య యేర్చడెను.) 


ఉదాహృతభాగమువలన రుద్రమదేవి గణపతిదేవుని పుత్రియనియుం 
బుత్రికమహత్త్వము నెటింగి మాననశంభుడంగు గణపతిదేవుడు కుమారుండనియె 
వ్యవహరించెననియు న్పష్టమగుచున్నది. కావుననే శాననాదులందును 
గ్రంథములందును రుద్రదేవుండని వ్యవహరించియుందురు. రుద్రమదేవి 
పురుషవేషముతో సభ కరుదెంచి రాజకీయవ్యవహారములం బరిష్మరించెడి దనుట 
కీసమకాలికాధార మెంతయుం బ్రమాణము. 
రుద్రమదేవిని వలుతావుల విద్యానాథమవోకవి రుద్రదేవుండని 
వ్యవహరించినాండు. రుద్రమదేవి వురుషవేషముతో రంగన్టలమునకుం 
బ్రవేశించుముందుంగల ప్రతాపరుద్రీయములోని వైతాళికగీతము రుద్రమదేవి 
కాకతీయవంశజాతయని కంఠోక్తిగ శాసించుచున్నది. 
“యో౭_ యంజాత స్త్రీలోకీ ప్రథితసుధిరితే కాకతీయాన్వవాయే 
యస్మై శ్రేయాంస్యజస్రంవితరతిభగవాఆ దేవదేవస్స్వ్వృయంభూః; 
యస్మ్యాజ్ఞా సర్వపృథ్వీపతి మకుటమణి (్రేణికేళీవయస్యా 
సో౭_ యం భూపాలమౌళి రయతి గుణమహా గ్రుద్రదేవో నరేంద్రః.” 
(తాత్పర్యము : ఎవండు (రుద్రమదేవి) త్రిలోకప్రసిద్ధమగు కాకతీయాన్వయమున 
జనించెనో ఎవనికి స్వయంభూస్వామి నిత్యము శుభములం (బ్రసాదించునో 
యెవనియాజ్ఞ రాజులకు మకుటధార్యమో ఆ రుద్రదేవనరేంద్రుండు జయముల 
నాందుచున్నాండు.) 
యోరుద్రః రజతాచలే స్థితి మగా దర్ధాంగనారిః పురా 
సోయం సంప్రతి కాకతీశ్వరకులే సర్వాంగనారిస్థితః 


(ఏ రుద్రుండు రజతాచలమునందు అర్భాంగనారీశ్వరుండై యుండెనో య 


81 


తండిపుడు కాకతీశ్వరుని వంశమునందు సర్వాంగ (స్రీయె యున్నాండు.) 

ఈ రెండుళ్లోకములు రుద్రమదేవి ప్రవేశమును దెలుపు వైతాళికగీతములు. 
మొదటి శ్లోకమునం గాకతీయవంవజుండని పేర్కొనంబడిన రుద్రమమహారాజే 
సర్వాంగస్రీయగు రుద్రమదేవి. ఈయమతల్లి సోమదేవి. తండ్రి గణపతిదేవుండనుట 
కుదాహృతవదనము గాక మతియొక శ్లోకముగూడం గలదు. 

శ్లో॥ సైవోమాచేతినిర్దిష్టా సోమాచేతిప్రథధామగాత్‌, 

తవమాతాశివాసాక్షా ద్దేవో గణపతిఃపితా. 

(తాత్పర్యము : ఆమె ఉమయని పేరొందెంగాన సోమయని చెప్పబడినది. 
కానసోమయనుపార్యతి నీతల్లి. సాక్షాన్మహేశ్వరుండగు గణపతి దేవుండు నీతండ్రి 
యని శ్లోకభావము) 

దీని వలన గణపతిదేవుడు రుద్రమదేవి తండ్రియనుట స్పష్టము. వ్యాఖ్యాత 
యీగణపతిదేవుండు రుద్రమదేవి తండ్రియగు నింకొకగణవతిదేవుండనుట 
(భాంతిమూలము అట్లు తలంచినచో బాధకములు చాలగలవు. కాన 
ప్రతాపరుద్రీయమతము ననుసరించినచో రుద్రమదేవి గణపతిదేవుని పుత్రియని 
నిర్ణయమగుచున్నది. ఈయంశమును స్థాపించు మల్మాపురశాసనమును శ్రీచిలుకూరి 
వీరభద్రరావుగారాంధ్రుల చరిత్రములో నుదాహరించిరి. రుద్రమదేవి కాలములోనే 
యాయనుగురువుగా గణింపందగిన విశ్వేశ్వరశంభుండు స్థాపించిన యీమల్మాపుర 
శాసన మీయంశమును దృఢపజిచుటలోం బరమప్రమాణముగ నున్నది. 

“కతికతిచన సంతి భూపాః కతికతివా గుణగణాభరణాః 

గుణపతినృపతి స్వ్వేకో వరపతిశత పోషకః క్షోణ్యామ్‌;” 
kx 7 

రుద్రదేవీ సముదభూ త్మారుణ్యా త్సర్వభూభృతామ్‌, 

గంభీరా న్మహతస్తస్మాల్లక్షీరత్నాకరాదివ; 

సర్వోర్వీశ కిరీటకుట్టిమతటీ విన్యస్త పాదాంబుజా, 

శాన్యేషా చతురంబురాశిరసనాం శ్రీరుద్రదేవీభువమ్‌; 

యస్యా జన్మమహోత్సవో గణపతేః క్మాపాలచూడామణేః, 

విస్ఫూర్ణ తృలికాలకల్మషకథా ధ్వాంతౌఘతేజోనిధిః; 


82 





సామ్రాజ్యేభిలవర్డితం విరచితే శ్రీరుద్రదేవ్యాన్వయమ్‌, 
చాతుర్వర్హ నిజస్థితి ర్విజయతే విద్రాతి కాలః కలిః. 
గణపతిదేవచక్రవర్తికిం దనయయై రుద్రమదేవిజనించి రాజులనందతిలోంగొని 
భూమండలమేలుచున్నదనియు గణపతిదేవుడు స్వయముగా రుద్రమదేవికి 
జన్మదినోత్సవమునందుం బట్టాభిషేకము గావించెననియుం బైశ్లోకములభావము. 


ఈశాసన మెంతేని విలువగలది. గణపతిదేవుండు వార్థక్యమున స్వయముగాం 
బుత్రియగు రుద్రమదేవికిం బట్టాభిషేకము గావించినయంశమును సమకాలికమగు 
నీశాసనము చెప్పుటచే నిదినిస్సంశయము. రుద్రమదేవి గణపతిదేవుని పుత్రియనుట 
కీయాధారములుగాక యింక నేమేనియున్నచో నమూల్యమగు నీయంశము 
సిద్ధాంతముకాంగలదు. 
స్వస్తి శ్రీకాకతీశో గణపతినృపతి 
స్తస్య సారుద్రమాంబా పుత్రీ లోకైకవీరా 
జని రజనిపతే ర్నిష్కలంకా కలేవ; త 
స్యాం పృథ్వీముదగై రరిదమనభయో వేజితైర 
రయన్యాం లోకోద్దీపైః ప్రతాపై రకృతసుకృతి 
నా మగ్రణేరగ్రహారం. 
శూరభూపాలుని కోటగిరి తామశాసనము. 
ఈ శాసనకాలము శా.శ. 1195 సరియగు క్రీ.శ. 1278 ఇది రుద్రమదేవి 
కాకతీయసా[మ్రాజ్యమునకు గణపతిదేవుని పాలనమున యువరాజుగానున్న కాలము. 
శాసనకర్తయగు శూరమహీపతి రుద్రమదేవి సేనానాయకుండుగ కోటగిరిలో నుండి 
యీశాసనము వ్రాయించెను. సమకాలికముగాన నిందలియంశము విశ్వసనీయము. 
“తత్పుత్రో గణపతినామధేయ సంజజ్జే జలనిధిమే 
ఖలాంభువం యశః; దోస్తంభే మణివలయం చకార 





* ఈ శాననము నిజాబాదుజిల్లాలో నొకబోయవానికింజిక్టుంగా నైజాముదొరతనమువారి 
శాననవరిలోధక నంథభుమువారికీ నండ్రమించినది. ఇది నాగరిలివిలోనున్నది. 
నిజాముకాలేజి (ప్రొఫెసరు నీరుగూరి వొనుమంతరావు యం. ఏ. యల్‌ టి. వారి వద్రనున్న 
తాయథలకములంజూబి యదావ్భుతిభాగము ట్రానీకొంటిమి. 


83 


శతై ర్లిజ్బాగైః ఫణిపతినా కథంచిరూధాం; జాతాతస్య 
పయోనిధేరివ రమా శ్రీరుద్రదేవీసుతా భాస్వద్భిక నృప 
మౌళిరత్ననివ హైర్నీరాజితాంఘ్రిద్వయా త్యాగేన త్రిదివ 
'ద్రుమాక్‌ దశదిశః కీర్యాధనానాం హతింలక్ష్యా కించభు 
జాబలేన విజయం న్యళ్ళుర్వితిర్వర్తతి. భాగ్యైర్విశ్వస్య 
తస్యాః పతిరభవ దధో వీరభద్రాభిధానః. 
పోతినాయకుని కొలనుపాక శాసనము. 
ఈ శాసనము రుద్రదేవిబంటగు పోతినాయకుండు స్థాపించినది. శాసనశిల 
పయిభాగము విరుగంగొట్టంబడినది. అందుచే శకాబ్దముగల భాగము నశించినది. 
పోతినాయకుండు రుద్రమదేవిబంటుగాన నీశాసనము రుద్రమదేవిరాజ్యకాలమున 
స్థాపింపంబడినది. ఇందు రుద్రమదేవి భర్త నామము వీరభద్రాభిధాసుండని కూడం 
గలదు. చరిత్రవిదుల కపరిచయనామమగు రుద్రదేవిభర్త పేరీశాసనమువలనం 
దెలియుట యొకవిశేషము. ఈ శాసనశిల కొలనుపాక సోమనాథాలయమున నున్నది. 
“దుర్వార దోర్విక్రమవైరివీర భూపాలవాతాశనవైనతే 
యః; ప్రత్యర్థిష్పథ్వీపతికుంజరేంద్ర విదారణక్రీడన 
మోదమానః; ప్రభూతవిఖ్యాతపరాక్రమోధూ త్తదం 
గభూ శ్రీగణపత్యధీశః స్ఫురజ్ఞయ శ్రీమతి రుద్రభూ 
పతీ తదాత్మజా కుర్వతి రాజ్యమున్నతమ్‌; విరోధిధాత్రీ 
పతి గర్వపర్వత క్షమాధరద్వేషిణి రాజభూషణి. 
శార్‌జ్ఞపాణిదేవుని పానుగల్లు శాసనము. 
ఈ శాసనము నల్లగొండచెంతగల ఛాయా సోమేశ్వరాలయములో నున్నది. ఈ 
పానుగల్లు నల్లగొండకు నాలుగుమైళ్లదూరమునందున్నది. రుద్రమదేవి 
రాజ్యముచేయుచుండు కాలమున నీశాసనము స్థాపింపంబడినది. శా.శ.1189 
(సరియగు 1267 క్రీ.శ. లో) శార్‌జ్ఞపాణి రాయలు సూర్యగ్రహణమునం గొంత బూమి 
దానమిచ్చినటుల నీశాననశిలపైననేకలదు. గాన రుద్రమదేవి కాలమున 
స్థాపింపంబడినదిగాన నీశాసనము ప్రమాణము. ఇందు రుద్రమదేవి గణపతిదేవుని 
పుత్రియని స్పష్టముగాం జెప్పంబడినది. 
ఇనుగుర్తిలోని విష్టాలయము ముందున్న నాగరలిపిశాసనములోంగూడ గణపతి 


84 














దేవుని పుత్రి రుద్రమదేవియనిగలదు. 


వచన సోమరాజీయమునందుంగూడ రుద్రమదేవి గణపతి దేవుని పుత్రియని 
వ్రాయంబడియున్నది. 

పదునాలుగవ శతాబ్దమున లివింపంబడిన అనితల్లి కలువచేగు శాసనములో 
గణపతిదేవునిపుత్రి రుద్రమదేవి యని స్పష్టముగా వ్రాయంబడియున్నది. చూడుండు. 

“పిత ర్యుపరతే తద్వ దరక్ష దఖిలాం క్షితిమ్‌, వీరరుద్రమ 
దేవీతి దుహితా మహితాగుత్రేః. అధ సా రుద్రమదేవీ ప్ర 
తాపరుద్రే హృతారినృపభద్రే దౌహిత్రే సుచరిత్రే సర్వా 
ముర్వీం నిధాయ ముదితవతీ. 

రుద్రమదేవి గణపతిదేవుని యనంతరము రాజ్యమేలుటయుం బిదప 
దౌహిత్రుండగు ప్రతాపరుద్రునకు రాజ్యము నొసంగుటయు నీశాసనమునందుం 
జెప్పంబడెను. 

క. వెండియు గణపతి ధరణీ 

మండలపతిపుత్రి రుద్రమహదేవి కొగిక 

దండాధినాథుడై భో 

గండుడు పెగడన్న మనుమగన్నయ యెలమిః. 
శివయోగసారము కృత్యాది. 

ఈ గ్రంథము కొలని గణపతి దేవకృతము. ఇతండు దాదాపు శ్రీనాథునకు 
నమకాలికుండు. కాకతీయరాజుల విషయము లిక్కవి చాలవణకుం 
జరిత్రానుకూలముగం జెప్పెంగాన నితండు వ్రాసినది ప్రమాణముగ భావింపందగును. 
ఈయంశమే యిటీవల రచింపంబడిన వెంకటగిరి సంస్థాన చరిత్రమునందుంగూడ 
నీ క్రిందివిధముగం జెప్పంబడినది. 

తే.గీ. ఘనత ప్రసాదాదిత్యుండు కాకతిగణ 

పతి చనిన నతనిసుతకుం బట్టణంబు 
రమణతోంగట్టి కాకతిరాయరాజ్య 
స్థాపనాచార్యబిరుదు దాందనరంగాంచె. 


ఉదాహృత(ప్రమాణములవలన రుద్రమదేవి గణపతిదేవునిపుత్రి యనువంశము 


85 


రూఢమగుచున్నది. గణపతిదేవునకు రుద్రమదేవి భార్య యని తొలుతం జెప్పినవాండు 
మార్కొపోలో యను ఇటలీయాత్రికుండు. ఇతని కాంధ్రదేశపరిస్థితులు తెలియవు 
ఆం(ధ్రభాష రాదుగాన నీతని యూవాలు త్యాజ్యములు. రెండవవాండు 
(ప్రతాపరుద్రీయవ్యాఖ్యాత యగు కుమారస్వామి సోమయాజి. ఈయన మూలమునకు 
వ్యతిరేకముగా వ్యాఖ్య వ్రాసి ప్రమాదములపాలయ్యెనుగాన నీతని నిర్ణయము 
సిద్ధాంతముగాదు. సర్వవిధుల రుద్రమదేవి గణపతిదేవుని పుత్రియనుటయే 
సత్యమునకుం జరిత్రమునకుం జేరున. పతివ్రతామతల్లియు, వీరశిరోరత్నము, 
కార్యఖడ్గకాశలపతియు నగు శ్రీరుద్రమదేవిజీవితచరిత్రము నిందుక చర్చింతము. 


రుద్రమదేవి కుటుంబము 


రుద్రమదేవి కాకతీవంశమునందు జనించెను. కాకతియను దేవత భక్తులుగాన 
నీవంశజులు కాకతీయులని పేరొందిరి. కాకతి జైనదేవతయనియు నీవంశమునంగల 
ప్రోలరాజాదులు జైనులుగాన నీయూహ విశ్వసనీయమనియు6 బలువురితలంపు. 
ఒరుగంటిలో కాకతమ్మగుడి యున్నటులం గ్రీడాభిరామములోం గలదుగాని యిపుడా 
క్షేతమంతరించినది. కుమారస్వామి కాకతియనునామె దుర్ణయని తలంచి 
“కాకతిర్నామదుర్గాశక్తి రేకశిలానగరేశ్వరాణాం కులదేవతా; పా శక్తిర్భజ నీవ్యేతి 
కాకతీయః” అని చెప్పియున్నాండు. కాకతిదుర్గకానిండు; జైనదేవత కానిండు. 
కాకతిదేవిని పూజించుటచేతనే వీరలు కాకతీయులైరి. 

కాకతీయులు తొలుతం బశ్చిమచాళుక్యులవద్ద సేవానాయకులు. ఆ రాజ్యము 
నశించినపిదపం (బ్రోలరాజు హనుమకొండలోం దొలుత స్వతంత్రరాజ్యము 
నెలకొల్పెను. ఈయన కిరువురుకుమారులు. మొదటి వాండు రుద్రదేవుండు. 
మారుద్రదేవుండు విద్యాభూషణుండు; భాషావిదుండు; ప్రౌఢకవి. సంస్కృతాంధ్రములలో 
నితండు పెక్కుగంథములు రచించెనంటగాని యిప్పుడవి గోచరించవు. ఈతని 
బలవంతముగం జంపి సోదరుండగు మహదేవరాయలు రాజయ్యెను. మహదేవరాయల 
జైత్రపాలుండను యాదవరాజు చంపెను. అనంతరము గణవతిదేవుండు 
ఆంధ్రదేశమున కధీశ్వరుండయ్యెను. ఈయన భార్య సోమదేవి. ఇతని తల్లి 
బయ్యమాంబ. గణపతిదేవుడు క్రీ. శ. 1199 మొదలు క్రీ.శ. 1260 వణకు అటువది 
సంవత్సరములు రాజ్యముపాలించి వృద్ధావస్థలో మరణించెను. గణపతిదేవునకుం 
బుత్రసంతానములేదు. రుద్రమదేవి గణపాంబయను పుత్రికలు మాత్రము గలరు. 


86 





రుద్రమదేవిని గణపతిదేవుండు కుమారుడని ప్రకటించినట్లు ప్రతాపరుద్రీయమునందు 
గలదు. తరువాత నీయమను గ్రీయని యెట్లువ్యవహరించిరో యీవ్యవహారమునకు 
గణపతిదేవుండెట్లు పాటుపడెనో తెలియదు. రుద్రమదేవికి దనయంత్యకాలమున 
ఆంధ్రసామ్రాజ్యమునొసంగి గణపతిదేవుడు పట్టాభిషేకము గావించెను. గణపతిదేవుని 
కాలమున అనంతరమున ఈయమను గాకతీయవంశజుండగు కాకతి రుద్రదేవుండని 
సేనానాయకులు విద్యానాథుండుసైతము వ్యవహరించిరి. భరవంశనామమీయమ 
కేలసంక్రమింపలేదో తెలియదు. రుద్రమదేవి భర్త వంశాదికములు విశేషాంశములు 
నేటివజకుం దెలియవు. కొలనుపాక పోతినాయకుని శాసనములో మాత్రము ఈక్రింది 
శ్లోకములు గలవు. 

“జాతాతస్య పయోనిధేరివ రమా శ్రీరుద్రదేవీసుతా;” 

భాగ్యైర్విశ్వస్యతస్యాః పతి రభవ దధో వీరభద్రాభిధానః; 

సౌందర్యేణేందు మన్దాం వతి మపి మహసామందభాసాౌవి 

తన్వక యద్వైదగ్గంవిదగ్ధాయదురువిత 

రణం యాచకోదూయదాజ్ఞాం రాజానో యత్ర తాపం 

విమతనృపతయోజాకనతే జ్ఞాతభావాః జ్యేష్టశ్చాలుక్య 


రుద్రమదేవిభర్త వీరభద్రదేవుండనియు నతండు జ్యేష్టదాళుక్య వంశజుండనియు 
మదాహృతభాగములవలనం దెలియుచున్నది. ఆవలిభాగము భిన్నముగుటచే ముఖ్య 
చరిత్రాంశము లిట మరుగుపడినవి. ఈ శాసనము నందె దానములొసంగుతావున 
రుద్రమదేవిభర్తయగు వీరభద్రదేవుండీ క్రిందివిధముగాం బ్రశంసింపంబడినాండు: 

“వీరేందు శేఖర నరాధిప శేఖరేణ చాళుక్యవంశమణినా 
ప్రతిపాదితాసా త్రింశన్నివర్తనసముద్వహన ప్రవీణం” 

ఈ వీరేందుశేఖరుని కొడుకే రుద్రమదేవిభర్తయనియుం జాళుక్యవంశ 
మణియనియు స్పష్టము. రుద్రమదేవి జన్మముచేం గాకతీయ వంశజురాలనియు 
భర్భసంబంధముచేం జాళుక్యవంశ యనియు స్పష్టమైనది. కాకతీయులు 
దుర్భయవంశజులమనియు జతుర్ధాన్వయుల మనియుం జెప్పుకొనిరి. చాళుక్యులు 


87 


చంద్రవంశజులను క్షత్రియులు. వీరల కెట్లు బాంధవ్యములు కుదిరెనో తెలియదు. 
రుద్రమదేవి భర్తయగు చాళుక్యవీరభద్రుండు సామాన్యుండు కాండు. వీరచూడామణి. 
సుందరాకారుండు. కార్యఖడ్గప్రవీణుండు గణపతిదేవుని యవంతరము రుద్రమదేవి 
రాజ్యపాలనము వహించుతటి నీతండు రాజకీయ వ్యవహరాములం జూచుచు రాజ్ఞియం 
దిరువురు కుమారులనుబడసి యే స్వంతత్ర సమరములోనో మరణించియుండును. 
రుద్రమదేవి కిరువురు పుత్రికలు గలరు. ఒకతె ముమ్మడమ్మ. మటియొకతె, రుయ్యాంబ. 
ముమ్మడమ్మ చాళుక్య వీరభద్రుని భార్యయని స్థానిక చరిత్రములలోం గలదు. ఇది 
ప్రమాదము. ముమ్మడమ్మ భర్త మహాదేవరాయలు. ఈయంశమును దెలుపు 
నితరాధారములు గలవు. ఈ మహాదేవరాయలు నిడదవోలు పురాధీశుండని 
యొకవాదము గలదు. నిడదవోలు పురాధీశులలో నొకండగు మహాదేవరాయల 
శాసనములు ప్రతాపరుద్రని రాజ్యకాలమునుండియే కనబడుచున్నవి. కాన నీతండు 
వేటొకం డనియు సామంతవర్గములోని వాండనియుం దలంపనగును. రుద్రమదేవి 
కల్లుండె యైనచో సామ్రాజ్యమునందలి చక్రవర్తితైన తనకుమారుండగు 
ప్రతాపరుద్రునిందలి తన స్వల్పసంస్థానమున కంత్యకాలమున రాంబనియుండదు. 
ఈ మహదేవరాజు కాకకీయవంశమునకుం జెందిన వేటొక మహాదేవుందైయుండును. 
కాకున్నచోం (బ్రతాపరుద్రుండు కాకతీయుండగుట పొసంగదు. రుద్రమదేవి 
కుమారునిగాంగైకొనుటచేం బ్రతాపరుద్రుండు కాకతీయుండయ్యె ననుపక్షమున 
విశ్వసనీయము గాదు. మహదేవరాజు పూర్వోత్తరములు భావిపరిశోధనమునంగాని 
తేల నవకాశములు లేవు. రుద్రమదేవి రెండవ పుత్రి రుయ్యాంబను ఇందులూరి 
అన్నయ దేవుండు పెండ్లాడెను. ఈయన్నయ దేవుండు నియోగియని 
శివయోగసారమునం గలదు. క్షత్రియులు తమకూటస్తుండుగం జెప్పుకొనుచున్నారు. 
ఈ విషయమింక విమర్శనపాత్రముగ నున్నది. 
రుద్రమదేవి పరిపాలనము 

ఈయమ క్రీ.శ. 1262 నుండి 1295 వజకు రాజ్యమును బాలించెను. 
శాననములందు తటుచుగ ఈయమను రుద్రదేవుండని వ్యవహరించిరి. 
ప్రతాపరుద్రీయములో బ్రతాపరుద్రనకు రుద్రదేవుండు తండ్రియనికలదు. రుద్రమదేవికి 
రుద్రదేవుండను వ్యవహారనామముండుట చేతను రుద్రమదేవి ప్రతాపరుద్రుని 
బుత్రునిగం దత్తుగైకొనుటచే తను నిట్లు విద్యానాథుండు వ్రాసెను. 


88 





స్వీకృతే పుత్రభావేన దౌహీత్రే ప్రాజ్మమాజ్ఞయా; 
అస్మి న్నిధేహి ధౌరేయే గుర్వీ ముర్వీధురా మితి. 
“రాజ్ఞాక్షత్రియ మౌళిమండనమణి స్తాతస్యసానుగ్రహా” 
“శివసికృతస్తాతస్యనియోగః” 
“కింరాజ్యేన శమోన్ముఖం రచయతా తాతాంకులాలంబనం” 
“భవతాపితృమాక్‌ కుమారః” 
“పిత్రాస్వయంభూపతినోపదిష్టం ప్రతాపరుద్రస్య మహాభిషేకం” 
ఈయుదాహృతభాగములవలన రుద్రమదేవి ప్రతాపరుద్రుని దత్తస్వీకృతి 
గావించిన విషయమె గాక రుద్రమదేవి ప్రతాపరుద్రుని కుమారునిగను 
'ప్రతాపరుద్రుండు రుద్రమదేనిని తండ్రిగను వ్యవహరించినవిషయము స్పష్టపడంగలదు. 
రుద్రమదేవిం బ్రతాపరుద్రుండు తనయుండని విశ్వేశ్వరశంభుం డీయంశమసు 
మనన్సునందుంచుకొనియే మల్మావురశాననము నందీక్రింది విధముగా 
వ్రాసియున్నాండు. 
“శ్రీవిశ్వేశ్వర దేశికేంద్ర శివహస్తోద్భాపి దోర్విక్రమ 
ప్రిక్షోణీశ జగద్దశః ప్రతిబల ప్రధ్వంసిజన్మోత్సవః; 
యస్యాః కాకతివంశమౌక్తిరమణిః శ్రీరుద్రదేవస్సుత 
స్తస్యాః కింకథయామ వైభవమకః శ్రీరుద్రేదవ్యాఃపరం” 
విద్యానాథుండు ప్రతాపరుద్రుని గణపతిదేవునకు మనుమండని చెప్పినాండు. 
రుద్రమదేవికి బ్రతాపరుద్రుండు దత్తసంబంధముచేం గుమారుండు గాన 
గణపతిదేవునకుం బ్రతాపరుద్రుండు మనుమండై నాండు. కాననే ప్రతాపరుద్రుండు 
గణపతిదేవునినప్త (మనుమండని) విద్యానాథుండిట్లు ప్రతాపరుద్రీయమున వ్రాసెను. 
“యస్త్వద్గోత్ర మహత్తరస్య జగతాం త్రాతు స్వయంభూ విభో 
స్త త్తాదృక్చరితాద్భుతై ర్మహిమభి స్స్వీయై ర్వితీయో౭_భవత్‌; 
దేవోణ_సౌ గణపేశ్వరః ప్రతికలం స్ఫారప్రసాదోన్ముఖో 
నప్తు స్తే కులమండనస్య మహతీం పుష్టాతు రాజ్యశ్రియమ్‌” 
ఈవాక్యము గణపతిదేవుని విద్వాంసులది. వంశజులకు మహిమజూపుచు 
మృతుండగు గణపతిదేవుండు కాకతీయుల కులదైవతమగు స్వయంభూదేవునివలె 
నుండెను. ఆ గణపతిదేవునకు మనుమండు ప్రతాపరుద్రుచక్రవర్తి. ఈయంశమను 


89 


జెప్పుటలో వ్యాఖ్యాతయగు కుమారస్వామిసోమయాజి ఈ గణపేశ్వరుండు గణపతి 
దేవస్థాపిత మహేశ్వరుండనియుం గాన రాజునకు శివునకు నిట నభేదోపచారముగాన 
వీరరుద్రుడు శివునకు మనుమండని వ్యవహరింపంబడెననియు విచిత్రవ్యాఖ్య 
గావించినాండు. ఇట్టిప్రమాదములు మూలవ్యతిరేకాభిప్రాయములు ప్రతాప 
రుద్రీయవ్యాఖ్యలోం దఅచుగాం గలవు. అని చరిత్ర నిర్ణయమున కడ్డుపడుచున్నవి. 

రుద్రమదేవి రుద్రదేవుండను పేరుతో రాజ్యమేలుచుం బ్రతాపరుదునిం 
గుమారుని గంజెప్పికొనెనని యుదాహృతభాగములహన సిద్దాంతమగుచున్నది. 
రుద్రమదేవికిం బుత్రికాసంతానము మాత్రముంటచేం దనమరణానంతరము రాజ్యము 
పరులపాలగునేమో యని విచారపడెను. పుత్రికలకును సంతానము గలుగదయ్యెను. 
అందుచే నీయమ యిష్టదైవతలకు సంతానార్థియై మహోత్సవములు జరిపించెను. 
మొగిలిచర్ల ఏకవీరాదేవికి బంగారుకవచము చేయించెను. వడ్డిపల్లి వినాయకునకు 
స్వర్ణ భూషణముల నొనంగెను. ఐనవోలు మైలారుదేవునకు దివ్యమగు 
నాలయముగట్టించెను. స్వయంభూస్వామియాలయమున మహోత్సవముల జరిపెను. 
ఈ మహోత్సవఫలితమె పుత్రియగు ముమ్మడాంబయందుం బ్రతాపరుద్రమహారాజ 
జననమొందెను. రుద్రమదేవి చిరకాలము రాజ్యముపాలించిన పిదప సామ్రాజ్యమును 
గుమారుండనంబడు ప్రతాపరుద్రునకుం బట్టాభిషేకముగావించెను. ఈ యంశము 
(వ్రతాపరుద్రీయమునందలి “చిరమానక్తాం ధురం” అను వాక్యమువలన 
రూఢమగుచున్నది. 

గణపతిదేవుండు కుమారుండని రుద్రమదేవిని వ్యవహరించెను. అందుచే 
నీయనుకొంతకాలము యువరాజపదవియందుండి రాజ్యవ్యవస్థ తిలకించి 
యుండుననుట సత్యము. కావుననే గణపతిదేవుని రాజ్యపాలన కాలమందుంగూడ 
రుద్రమదేవి దానములు కనంపడుచున్నవి. విశ్వేశ్వరశంభుండు, సామంతశూరుండు. 
శార్‌జ్ఞపాణి, పోతినాయకుండు మున్నగువారు గణపతిదేవుని రాజ్యకాలముననే 
రుద్రమదేవి త్యాగౌదార్యములం బ్రశంసించిరి, అంతియగాదు, రుద్రమదేవిని 
గణపతిదేవు పుత్రియని కూడ వ్యవహరించిరి. ఇందుచే రుద్రమదేవి స్త్రీవ్యక్తియని 
గణపతి దేవుని కాలముననే వ్యవహరింపంభడెననియు గణపతిదేవుడు పుత్రుండని 
చేసిన ప్రచారము ఎంతకాలమొ నిలువలేదనియు భావింపనగును. 


90 





అనుమకొండ సామాన్యదుర్గముగాన శత్రవులయొత్తడి యెక్కువయ్యెను. అందుచే 
నాస్థలముకాదని యనుకూలప్రదేశమును నిర్ణయించి ప్రోలరాజు ఒక యఖండశిలను 
బొడ్డురాయిగనేర్చజచి రామారణ్యత్రిపాదుల యాజ్ఞచే ఏకశిలానగరమును నిర్మించెను. 
రుద్రదేవుడు శివయంత్యకాలమున రాజ్యమును అనుమకొండనుండి ఓరుగంటికి 
మార్చుకొనెను. అనంతరము గణపతిదేవుడు పరిపాలనమునకు వచ్చి ఓరుగల్లుకోట 
నింకను బెంపుచేసి వీథులదీర్చి పుట్టకోటను గట్టి పజిచి ఓరుగల్లుపురమున గొప్పసంత 
యేర్చజచెను. రాజ్యము సర్వ సంవత్సమృద్ధితో నలరారుచుండెను. పిదప రుద్రమదేవి 
ఏకశిలానగర రత్న సింహాసనము నెక్కి ప్రజారంజనముగం పరిపాలించెను. ఈయమ 
ఓరుగంటికోట కెన్నియో మంచియేర్పాటులం జేసెను. రుద్రమదేవి ఓరుగంటికోటకుం 
గావించిన కట్టుదిట్టములు, ఏర్పాటులు స్థానికచరిత్రమునం దీక్రిందివిధముగాం 
బేర్శొనంభడియున్నవి. 

“తొలుతంజేయంగ మిగిలిన కలుకోట నీయమ మహోన్నతంబుగాం గట్టించెను. 
తన ప్రజలుండటకు భూమికోట వేయించెను. ఆనడుమ యున్న తంబుగాం బుట్టకోట 
వేయించెను. కలుకోటకు నాలుగు గవనులను, నాలుగుదిడ్లును నేర్పజచెను. భూమికోట 
కెనిమిదిగవనుల, పదియాజుదిడ్ల నేర్చజచెను. అనేక శివాలయములం గట్టించెను. 
సకల జనంబులు తన్నంబాయని పలుకుటంజేసి అంబాలయను గ్రామము కట్టించెను. 
నిజనామంబున వేయిరుద్రవరములు గట్టించెను. అష్టదిక్కుల జయస్తంభము లెత్తించి 
మహావైభవముతో రాజ్యమేలు చుండెను. 

రుద్రమదేవి ఒరంగంటికోటలోనున్న కాకతమ్మబావియు, శోభనాలబావియు, 
శిలాద్వారములు నాలిగింటిని, ఐనవోలు మైలారు దేవునికిట్లనె నాలుగు 
శిలాద్వారములును, కట్టించెనని స్థానికులు చెప్పుదురు. ఒరంగల్లుకోటలోని 
అకృచెల్లెండ్రబావి రుద్రమదేవి గణపాంబ గట్టించెనని కొందు చెప్పుదురు. స్వయంభూ 
దేవాలయమున కీయమ యెంతో శిల్పమును నమకూర్చంజేసెనటంగాని 
యవనవిప్లవములలో నాయాలయరాజము పూర్తిగం జెడంగొట్టబడినడి. రుద్రమదేవి 
రాజమందిరములపై నిలిపిన హేమకుంభములపయిగల బంగారుతొడుపులు 
విరోధిరాజులు హరించిరి. లోన నిముడ్చు శిలాకుంభములిపుడు చెంగటగల 
గోరీలదొడ్డిపైం బెట్టంబడియున్నవి. ఈ చిహ్నములు రుద్రమదేవి సత్సరిపాలనకుం 
దార్మాణగనున్నవి. 


91 


స్ర్తీకి అంకితులుగనుండుట సామంతుల కవమానముగనుంటచే గణపతిదేవుని 
కాలమునుండి లోంబడియున్న రాజులందజు రుద్రమదేవిని దిరస్మరించి 
వన్నులొనంగక తిరుగంబడిరి. జన్నిగదేవసాపొణి, గంగయసాపొణి, 
సామంతశూరుండు, త్రిపురాంతక మహారాజు, శార్‌జ్ఞదేవుండు, గోనగన్నారెడ్డి, 
నాగదేవరాజు, భోగరాజు, (పైగడన్న, మనుమగన్నయ్య, రుద్రట్రగడ, 
ప్రాసాదాదిత్యనాయకుండు మున్నగు ఆంధ్రసేవానాయకరత్నములు ప్రతిపక్షలనడంచి 
సామ్రాజ్యక్షేమము నంతరించుటలో మిగులం బాటువడిరి. శివదేవుండు 
వీరశైవమతప్రచార మటులనుంచి శిథిలముకానున్న కాకతీయసామ్రాజ్యమును 
నిలువరింప నడుముకట్టి ముందు నిలిచెను. రుద్రమదేవి సత్వము శక్తి సామర్భాదులు 
స్పష్టపడువణకు ్రతిపక్షులెల్లరు శక్తికొలది ప్రతిఘటించుచు వచ్చిరి. అట్లు 
ప్రతిఘటించినవారిలో దేవగిరియాదవులు, కటకేశ్వరులు, మల్లికార్జునుడు, 
దామోదరరాయుడు, సిద్ధయదేవచోడుడు, కదంబరాజు ప్రభృతులు ముఖ్యులు. కడప 
కర్నూలు మండలములలోంజోళులు, ద్రవిడమండలములలో6 బాండ్యులు, 
తొండమండలములో క్షత్రియులు, ఆంధ్రమండలములోని వెలనాటిచోడులు 
తిరుగుపాటునకు సిద్ధమైరి. కటకవల్లభుండు స్వాతంత్ర్యము ప్రకటించెను. శివదేవుని 
కావ్యనైపుణి ప్రతినిదుల స్వామిభక్తి తనయద్వితీయపరాక్రమము సహాయముగాంగొని 
రుద్రమదేవి యాంధ్రరాష్ట్రమునంతయు స్వాధీనపబచికొనెను. కమ్మవీరులు రెడ్డిశూరులు 
వెలమవజీరులు రుద్రమదేవి కస్నవిధముల నండగానుండి స్వామిభక్తి ప్రకటించుటయే 
రుద్రమదేవి కద్వితీయవిజయము గలుగుటకుం గారణమయ్యెను. 

రుద్రమదేవి తన పుత్రికలతో క్షేతసందర్శనమున కేంగినపుడా యమ 
సవతికుమారులగు హరిహరరాయలు, మురారిదేవుండు పరివారముతో. జుట్టములవలె 
నగరములోం బ్రవేశించి రుద్రమదేవి లోనికి రాకుండ ద్వారములు మూయించిరి. 
రుద్రమదేవి బైటికోటల నుండి బలమును రప్పించి నెలలతరబడి పోరాడి 
ఓరుగంటికోట నాక్రమించుకొని సవతికుమారులకు ఇతర రాజద్రోహులకు 
నుచితశిక్షల విధించెను. రుద్రమదేవిచే నోడింపంబడిన రాజులందటు కుట్రజేసి 
దేవగిరిపాలించు మవాదేవరాయలం (బోత్సపాంచి “వేమందఅము 
నీకంకితులమగుదుము. ఓరుగల్లు రాజ్యమాక్రమించుకోమ్మని ప్రోత్సహించిరి. 
సరిహద్దులలో నొకయాండుది రాజ్యమేలుట యవమానకరముగనెంచి యాకస్మికముగ 


92 











. 
' 
' 
' 
' 


మహదేవరాయ లొకదినమున ఏకశిలానగరమును అఖండ సైన్యసహితముగ 
ముట్టడించెను. 


ఆంధ్రులలో నద్వతీయమగు పౌరుషము ప్రజ్వరిల్లైను. రుద్రమదేవికి 
విజయముసమకూర్చందలంచి భటులెల్లరు సంగరసన్నద్దులైరి. నుహాగాష్ర్రలు 
మొక్కవోనిపరాక్రమముతో ముందునకువచ్చి ఆంధ్రనగరమును సమీపించి 
యగడ్తలంబూడ్వ సాగిరి. శివదేవుండు, ప్రసాదాదిత్యుండు, రుద్రదేవుడు మున్నగు 
ప్రముఖులు రుద్రమదేవికై సంగరరంగమునం బ్రాణములనువిడువం దలంచి నడుము 
కట్టిరి. ఈమహాసంగ్రామమునం బరరాజ్యము కబళింపనెంచిన మహదేవరాయలకుం 
బరాభవము ప్రాప్తించెను. రుద్రమదేవిగడించిన యీ విజయము స్థానిక చరిత్రమునం 
దీక్రిందివిధముగాం జెప్పంబడినది. 

“దేవగిరిరాజు సమస్త సేనాసమేతుండై ఎకశిలానగరంబుపై విడిసిన వారలతో 
నెదిరించి యొకపోంబు ఘోరయుద్ధంబుసేసి మూండు లక్షల పదాతుల నుగ్గుగావించి 
లక్షగుజ్బింబుల నేలంగూలంజేసెను. పారినవారల వెన్నెందగిలి 
దేవగిరిచొచ్చుపర్యంతము తరిమి వారి నుండి కోటిద్రవ్యమలు కానుకలు బట్టెను. 
మటియు నాద్రవ్యంబు పరదార్లకు బంచిపెట్టెను. అచట జయస్తంభములు వేసి వారలం 
దనయాజ్ఞకు లోనుజేసెను.” 

రుద్రమదేవి పరాజయమనుమాట యెటుంగకుండ ముప్పది యాజు 
సంవత్సరములు రాజ్యమును బాలించెను. ఈయమ సత్పరిపాలనమును 
విద్యానాథుడు ప్రతాపరుద్రీయమునందలి నొక ప్రకరణమునందుం (బ్రశంసించి 
యున్నాడు. ఆంధ్ర సామ్రాజ్యమునకు సమస్తవైభవములు సమకూర్చి రుద్రమదేవి, 
రాజ్యభారము ప్రతాపరుద్రునిభుజస్మంధముపై నిడి వార్థకమునం గొంతకాలము గడిపె 
శివసాయుజ్యమునొందెను. 

రుద్రమదేవి వైదుష్యము, మతము 

రుద్రమదేవి రాజ్యము పాలించినకాలములోం దిరుగుబాటులు మెండగుటచే 
ఘోరసంగ్రామములు జరుపవలసి వచ్చెను. మొక్కబోని పరాక్రముతోం బ్రతిపక్షుల 
నెదిరించి రాజ్యమును స్థిమితముగావించుటతో నీయమ జీవితము గడిచినది. 
గణవతిదేవుని కాలవు విద్వాంనులందటి నీయమ పోషించుచుండెను. 


93 


అంత్యకాలమునం (బ్రతాపరుద్రుండు తనయాస్థానమునుం బండితులతోం 
గవులతోనింపి వేసెను. ఈ యుభయులకు మధ్యనున్న రుద్రమదేవి విద్యాప్రియురాలు 
రసజ్ఞురాలు అనుటకు సంశయముండదుగాని ఆనాంటి వాజ్మయ విశేషములను 
నిర్ణయింప నిపుడాధారములు లభించుటలేదు. గణపతిదేవుండు రుద్రమదేవికి 
బాల్యమున సంగ్రామవిద్యల నేర్చించెను. అందుచే అశ్వారోహణము, ఖడ్గపరిశ్రమ, 
లక్యచేదనము మున్నగు వీరోచిత కళలన్నియు బాల్యముననే పట్టుబడెను. శివదేవాదుల 
సహాయమునం బరిపాలన విధానము నభ్యసించెను. తండ్రినిజూచి ఆరుల లోంగొను 
రాజనీతి గడించెను. ప్రోలరాజుకాలమున దేశము జైనమతముతో నిండియుండెను. 
ప్రథమరుద్రదేవుండు శైవమతమునం బ్రవేశించెను. గణపతిదేవుండు విశ్వేశ్వరశంభుని 
వద్ద శైవదీక్ష గైకొనెను. రుద్రమదేవియు నట్లే శివదీక్షనొందిన శివభక్తురాలు. ఈయమ 
కాలములో శివాలయములు రెండువేలు కట్టంబడెను. తాము శైవమతాభిమానిని 
యైనను ఇతరమతస్థుల కాయమ యెట్టి నిర్భంధములు కలుగంజేయలేదు. 
సర్వమతసమ్మతముగా నీయమ రాజ్యమేలినిది. రుద్రమదేవి, పాలనమున మిక్కిలి 
కౌశలముగలదనుటకు గ్రంథాధారములు పెక్కులు గలవు. విరోధులనడంచుటలో 
నీయమనుజెప్పి వేతొకని జెప్పవలయును. ఎవరయినను నీయమను లక్ష్మీయనియే 
వర్ణించిరి. ఈయుపమాన మీయమ సౌందర్యాతిశయమునకు బ్రజారంజనమునకుం 
దార్మాణముగం గైకొనవచ్చును. 
ఉపసంహారము 

ఆంధ్రకాంతలలో సామ్రాజ్యపాలనము నద్వితీయుముగా నెఅవి 
లోకాంతవిక్రాంతకీర్తి గన్న వారల యందు (బ్రధమగణ్య రుద్రమదేవి. 
భర్తయనంతరము పత్ని రాజ్యమునకు వచ్చుట తఅచుగం గలదు గాన రుద్రమదేవికి 
గణపతిదేవుని భార్యయని యిందలివారు నిర్ణయించి మిగుల దోషమున కొడిగట్టిరి. 
నూతన పరిశోధనముల వలన సత్యమిప్పటికి బైటపడినది. రుద్రమదేవి గణపతిదేవుని 
పుత్రియసుటకు నేచరిత్రవిదుండును నింక సంశయింపండు. కాకతీయులు దాదాపుగ 
మూండు వందల సంవత్సరము లాంధ్రదేశమును బాలించిరి. వారి కాలమున 
ఆంధ్రశిల్పమునకు ఆంధ్రవాజ్మయమునకు ఆంధ్రత్వమునకుం బేరుపెంపులు వచ్చెను. 
ఆంధ్రరాష్ట్రము బునరుద్ధరించి మేమాంధ్రులము మారాజధాని ఆంధ్రనగరము. 
మాజాతియాంధ్రజాతియని సగర్వముగాం జెప్పుకొన్న కాకతీయరాజులకాలమున 


94 


ఆంధ్రదేశమునకుం గలిగిన మహోపకారము లిన్నియన్నియని నిరూపింప 
నయితిగాదు. ఇందుం (బ్రత్యేకించి రుద్రమదేవి గావించిన తటాకములు, 
ఆలయనిర్మాణములు, నగర ప్రతిష్టాపనలు సంగ్రామములు తెలుపు ప్రత్యేకాధారములు 
లేవు. గాన సమిష్టిదృష్టితో నీయమను బ్రశంసింపవలసి వచ్చినది. రుద్రమదేవిని 
బురుషుండని గణపతిదేవుండు వ్యవహరించి యొక చిన్నదానిని దెచ్చి పెండ్లి 
చేసెననియు6 డరువాత సత్యమెటింగి ప్రసాదాదిత్యుండు అను వెలమవీరుం 
డాచిన్నదానిని పురుషునిగ దైవసహాయమున నొనరించి రుద్రమదేవిని జంపెననియు 
స్థానిక చరిత్రములలోం గలదు. ఇది విశ్వసింపరానిమాట. గణపతిదేవుని పాలనముననే 
రుద్రమదేవి స్రీ వ్యక్తియని శాసనాదులలో లిఖింపం బడినది. రుద్రదేవుండనుచు 
భ్రాంతినివారణార్థముగ రుద్రమదేవిని “సర్వాంగనారొయని విద్యానాథుడు కంఠోక్తిగాం 
జెప్పినాండు. కాన నీకథ విశ్వసింపరానిది. రుద్రమదేవి వార్థక్యమునం బ్రతాపరుద్రునకు 
రాజ్యమప్పగించి వంశానుచారముగ వానప్రస్థాశ్రమము గైకొననున్నటులం 
(టబ్రతావరుద్రీయము నంగలదు. ఆంధ్రమాతయనందగు రుద్రమదేవి 
సమగ్రవీరజీవితము ప్రత్యేక రాష్ట్ర సంపాదననోన్ముఖులగు ఆంధ్రసోదరులకు 
నిత్యస్మరణీయము. 

(సూచన :- ఇందుదాహరించిన స్థానిక చరిత్రము ఒరంగల్లు శైవధర్మ 
'ప్రచారిణివారు, ఆంధ్రసాహిత్యపరిషత్తువారు ముద్రించిన ప్రతులనుండి మావద్దం 
గల లిఖిత(గ్రంథమునుండి యుద్భృ్యతము. ఇందుదావారింవంబడిన 
ఆముద్రితశాసనముల ప్రతులు పూర్తిగ మావద్దంగలవు. వీని అచ్చులు హైదరాబాదు 
ఆంధ్రవరిశోధక నంభుమునం గలవు. వావిళ్లవారి ప్రతావరుద్రీయము 
నీవిమర్శనమునం గైకొంటిమి.) 

- ఆంధ్రపత్రిక ప్రమోదూత సంవత్సరాది సంచిక (1980) 


95 


8. ప్రతాపరుద్ర చక్రవర్తి 


ఆంధ్ర రాజులలోం గాకతీయులు ప్రథమగణ్యులు. వీరల దివ్యచరిత్రము 
పాడైనకోటగోడలలో నిడ్రపోవుచున్నడి. ఆంధ్రదేశమునకు, వాజ్మయమునకు 
అపారసేవ గావించి ఆంధ్రజాతీయత నేంటికిని సుస్థిరముగ నుండుటకు 
హేతుభూతులగు ఈవంశజుల చరిత్రము అవిశ్వసనీయములగు కట్టుకథలతో 
నిండియున్నది. వీరల చరిత్రము దెలుపు శాసనములో, చాలవణకు దుర్వినియోగము 
లైనవి. కాకతీయరాజుల జీవితములు దెలుపు ప్రతాపచరిత్రము, సిద్ధేశ్వరచరిత్రము, 
సోమరాజీయము పరస్పరసంబంధము లేకున్నవి. ప్రతాపచరిత్రము మేము 
నాలుగైదువిధములగు ప్రతుల జూచితిమి. పరిషత్తువారి ప్రచురణమునకు, వరంగల్లు 
శైవప్రచారిణివారి ప్రచురణమునకు సంబంధమే లేదు. మావద్ద గల ప్రతి, 
“హైదరాబాదు పరిశోధకశాఖలోని ప్రతియు విశేషాంశములు గలవే గాని రెంటికిని 
బొత్తు కుదురదు. పైంగా నివియన్నియుం జరిత్రము కెంతవజికు సంబంధించునో 
తెలుపంజాలము. కాకతీయవంశజుల చరిత్రము గ్రహించుటకుం బ్రధానసాధనములు 
తత్కాలపు శాసనములు. తరువాతది ప్రతాపరుద్రుం డంకితముగొన్నదియు, 
సమకాలికుండగు విద్యానాథకవి రచించిన ప్రతాపరుద్రీయము. కాకతీయుల 
చరిత్రమునుగూర్చి బ్రహ్మశ్రీ విద్వాక, కళ్ళి సాంబమూర్తిశాస్రిగారు ఆషాఢమాస 
భారతియం దొకవ్యాసము వ్రాయుచుం బ్రతాపరుద్రునకు, రుద్రమదేవికిం గల 
సంబంధము, రుద్రమదేవికి గణపతి దేవునకుం గల సంబంధము నెజుంగుటలోం 
బొరపడిరి. అంతియకాక, సోమరాజీయమును ఆధారముగం దీసికొని వారొనరించిన 
కాకతీయచరిత్ర నిరూపణముగూడ సంశయభూయిష్టమే, సమన్వయించుటలోం 
గుదురక శాస్త్రిగారు భ్రమపడిరనియు, ఉన్నంతవజకుం గాకతీయచరిత్రము 
ప్రతాపరుద్రీయములో స్పష్టముగ, నిర్వివాదముగ నున్నదని రుజువుచేయుటకును, 
బ్రతాపరుద్రుని గూర్చిన వివరము లెబుంగుటకు నీవ్యాసము బ్రాయంబోవుచున్నారము. 

“ప్రతాపరుద్రుని చరిత్ర మెజణుంగుటకు నీతని కంకితముగా రచింపంబడిన 
ప్రతాపరుద్రీయమునందుం గూడం గొన్ని యాధారములు గలవు. ప్రతాపరుద్రీయము 
వలన నీరెండు (రుద్రమదేవి గణపతిదేవుని భార్య, కొమార్తెయను) వాదములు పుట్టుట 
కవకాశము కలదనియుం, గాని రుద్రమదేవి గణపతిదేవుని భార్యయేకాని తనయ 


96 


కాదనియుం బ్రతాపరుద్రుని గన్నతల్లియగు ముమ్మక్క యొక్కతెయే గణపతిదేవుని 
తనయయనియు, ఆమెకు రుద్రాంబయను నామాంతరము గూడ అక్కడక్కడ 
వ్యవహరింపంబడె ననియుం దెలియనగును.” 

ఉదాహృత భాగములు సాంబమూర్తి శాస్త్రి గారివి. వీరీయభిప్రానాయము 
ప్రతాపరుద్రీయము నుండి సంగ్రహించిరంట. ప్రతాపరుద్రీయము రుద్రమదేవి 
గణపతిదేవుని భార్యయని చెప్పుచున్నదా? ఎచటను చెప్పలేదు. ఇందువలన 
ఆధారముగ వారుదాహరించిన శ్లోకములలోంగూడ నాయర్థము లేదు. నాటక 
ప్రకరణములో రుద్రమదేవీరాజ్ఞి గణపతిదేవుని వుత్రికయనియు, నామెయే 
మనుమండగు ప్రతాపరుద్రుని పుత్రునిగ స్వీకరించెననియు కలదు. ఇట (భ్రాంతికి 
దావు లేదు. రుద్రమదేవి రుద్రదేవుండని వ్యవహరింపంబడెను. ఈ వ్యవహారము 
శాసనములందును గలదు. ఈయమ కాకతీయవంశజురాలని విద్యానాథుండు 
స్పష్టముగం జెప్పెను. 

“యో౭.యం జాత స్ర్రిలోకీప్రథిత సుచరితే కాకతీయాన్వవాయే 
యస్మై శ్రేయాంస్యజ స్రం వితరతిభగవాన్‌ దేవదేవ స్వ్వయంభూః; 
య స్యాజ్ఞా సర్వప్పథ్వీపతిముకుట మణి శ్రేణి కేళీవయస్యా 
సోఇయం భూపాలమౌళి రయతి గుణమహా స్రుద్రదేవో నరేంద్రఃి 

(స్వయం భూదేవ శ్రేయో వితరణ రూపబీజన్యా సాదుపక్షేపో౭_౦గమ్‌) 

ఈ శ్లోకమునందలి రుద్రనరేంద్రుండే రుద్రమదేవి మహారాజ్ఞి. (ఈ మైత్రిలోక 
ప్రసిద్ధమగు కాకతీయాన్వయమున జనించెను. స్వయంభూదేవుం డీమెకు శుభప్రదాత. 
ఈమెయాజ్ఞ రాజులకు దలమానికము. రాజులలో నీయమ రత్నము. (సుబోధమునకై 
పుంలింగ విశేషణములం బ్రకరణామసారము రుద్రమదేవికి నన్వయించి స్త్రీ 
లింగవివేషణములుగం జెప్పుచున్నారము. ) 

“యో రుద్రో రజతాచలే స్థితి మగా దర్థాంగనారిః పురా 
సో. యం సంప్రతి కాకతీశ్వేరకులే సర్వాంగనారి స్థితః 
స్థానే యద్విషమావలోకనకళా మాత్రేణ భస్మేకృతా 
న్యాసక్‌ వైరిపురాణి చిత్ర మధునా ఖడ్డే విషం ధార్యతే.” 


97 


(రుద్రుండు వెండికొండపయి తొల్లి అర్జాంగనారిగ నుండెను. ఆతండిపుడు 
కాకతీయరాజుల యింట పూర్తిగా ఆండుదియై (రుద్రమదేవిగ) ఉండెను. విషమ 
దృష్టిచే వైరిపురములం గాల్బుచు ఖడ్గమున విషము ధరించెను.) 

ఈ రెండు శ్లోకములు రుద్రమదేవి కాకకీయవంశమున జనించినట్లు 
చెప్పుచున్నవి. గణపతిదేవునివలె రుద్రమదేవియుం గాకతివంశోద్భవురా లనుటకు 
సందియము లేదు. ఇంక నీయంశము బలపఅచు నాధారములు లేక పోలేదు. 

“సై వోమా చేతి నిర్దిష్టా సోమా చేతి ప్రథామగాత్‌; 
తవ మాతా శివా సాక్షాద్దేవో గణపతిః పితా.” 

(నీ(రుద్రమదేవియొక్క తల్లి ఉమయను నిర్దేశము గలది. ఆమె ఉమగాన 
సోమయని పేరొందెను. (ఆమె పేరు సోమలదేవి.) తండ్రి ప్రత్యక్షముగా గణపతి 
దేవుందే.) ఉమామహేశ్వరులిట సూచితులు. ఈ యంశమే ఇంకను స్పష్టముగా 
విద్యానాథుడు మంత్రిముఖమున నిటులం జెప్పినాండు: 

“అన్యథా కథం ఈశ్వరప్రసాదాద్భతే నిరంకుశం స్రీవ్యక్తివిశేషస్య లోకాధిపత్యం? 
ఏవం మానుషశంభునా గణపతిరాజేన అభ్యంతరస్య అనుభవమహిమృ, సదృశ మత్ర 
పుత్ర ఇతి వ్యవహారః కృతః, తదనుగుణాచః రుద్ర ఇత్యాఖ్యా.” (“ఇతర మెట్లగును? 
దైవానుగ్రహమట్లులేదేని స్రీవ్యక్తికి నిరంకుశమగు లోకాధిపత్యమెట్లు చేకూరును; 
మనుజరూపధారియగు నీశ్వరుండని తలంపంబడి గణపతిదేవుడు ఆత్మాను 
భవమహిమ కలవాడై కుమారుడని ప్రకటించెను. తదను గుణముగ రుద్రుండను 
పేరేర్చడెను.) 


రుద్రమదేవి తన మనుమని (దౌహిత్రుని) పుత్రునిగాం గైకొనినటులం 
బ్రతాపరుద్రీయమున స్పష్టముగాం గలదు. ప్రతాపరుద్రుని తల్లి ముమ్మడమ్మ. 
ఈయంశము నాయక ప్రకరణములోని 'కౌన ల్యాసీ తథమజననీ దేవకీచ ద్వితీయా 
విష్ణో ర్మాతా తదను మహితా ముమ్మడాంబా తృతీయా” అను శ్లోకమున 
సువ్యక్తమగుచున్నది. ముమ్మడమ్మ రుద్రమదేవిపుత్రి యనుట లోకమంతయు 
విశ్వసించిన యంశమె. రుద్రమదేవితో నీశ్వరుండు జన్మకాలముననే ప్రతాపరుద్రుని 
కుమారునిగాం గైకొమ్మని చెప్పెనంట. అందుచేతనే మనుమండు కుమారుండని 
వ్యవహరింపంబడెను. 











“సీకృతే పుత్రభావేన దౌహిత్రే ప్రాజ్మమాజ్ఞయా; 
అస్మిన్ని ధేహి థౌరేయే గుర్వీముర్వీధు రామితి” 

రుద్రమదేవి తన పుత్రికాపుత్రుని బుత్రభావముతోం గైకొని రాజ్యము 
నొసంగినందుకీ యుదాహృత శ్లోక మాధారము కాంగలదు. రుద్రమదేవిని 
ప్రతాపరుద్రదేవుండు తండ్రియని వ్యవహరించెను. ఆయమ పుత్రుండనియే పేర్మొనెను. 
ఉదాహృత ప్రతాపరుద్రీయ భాగములు రుద్రమదేవి గణపతిదేవుని పుత్రియని 
కంఠోక్తిగం బేర్కొనుచున్నవి. గణపతిదేవుని భార్య సోమలదేవియనియు, ఆమెయే 
రుద్రాంబ జననియనియు గ్రంథన్థమగు నాధారము గలదు. అందుచే 
ప్రతాపరుద్రదేవుండు రుద్రమదేవికి మనుమండనియు; గణపతిదేవునకు రుద్రమదేవి 
వుత్రియనియుం, బుత్రవ్యవహారముతో నాయమను రాజునుగ గణపతిదేవుం 
డొనరించెననియుం బ్రతాపరుద్రీయము కంఠోక్తిగం జెప్పుచున్నది. ప్రతాపరుద్రునకు 
నమకాలికుండగు విద్యానాథుండు చెప్పినది ప్రమాణముగాని, తరువాత 
నూబునూటయేంబది సంవత్సరములకున్న ప్రతాపరు(ద్రీయవ్యాఖ్యాతయగు 
కుమారస్వామి సోమయాజిసిద్ధాంతములు ప్రమాణములు కావు. అంతియకాదు, 
మూలవ్యతిరేకములు. గణపతిదేవునకు రుద్రమదేవి భార్యయని తనకయి తాను 
సిద్ధాంతము చేసిన కుమార స్వామిసోమయాజి వాక్యములను విద్యానాథుని 
వాక్యములలోం గలిపి శాగస్రిగారు స్వవచోవ్యాఘాతదోషము విద్యానాథునిపయి 
నంటంగట్టిరి. ప్రమాదభూయిష్టమగు కుమారస్వామినిర్ణయమునకుం దోడుపడు 
మూలము ప్రతాపరుద్రీయమున లేదు. పై నుదాహరించిన 'యో రుద్రో రజతాచలే” 
అను శ్లోకమునకు కుమారస్వామి సోమయాజి ఈక్రింది యవతారిక వ్రాసినాండు. 
దీని కనువగు మూలము లేనప్పుడెట్లిది ప్రమాణము? 

“వురాకిల కాకతీయకులనంభూతే గణవతినామ్ని మవోరాజే 
దుహితృమాత్రసంతానే కదాచి ద్దైవయోగేన కాలపరిపాక ముపేయుషి తన్మహిషీ 
రుద్రమదేవీ బహూని వర్షాణి తద్రాజ్య మకంటకం పరిపాల్య పరిణతాసతీ దౌహిత్రే 
ప్రతాపరుద్రే రాజ్యధురాం నిదధే.” 

(తాత్సర్యము - కాకతీయవంశజుండగు గణపతిదేవుండు వుత్రికా 
మాత్రసంతానుండై దైవవశమున మరణింప నాతని భార్య రుద్రమదేవి చిరకాలము 


99 


రాజ్యమేలి ముదుసలితనమునం బ్రతాపరుద్రుండను మనుమని కారాజ్యము 
నొసంగెను.) 

ఈకథ వ్యాఖ్యాతది. ఈకథకును దాని ననుసరించి రుద్రమదేవి 
కాకశతివంశమున జనించినదను వంశమునకు గాని గణవతిదేవుండు 
రుద్రమదేవియను పుత్రికి రాజ్యము నొసంగెనను నంశమునకుం గాని సంబంధము 
కలియుటలేదు. నిర్మూలమగు వ్యాఖ్యాతవాదము త్రోసి వేయందగినదని పలువు 
రిదివజకే సిద్ధాంతీకరించిరి. వ్యాఖ్యాతవాదము విద్యానాథుని సిద్ధాంతముగం 
గైకొనుటచే శ్రీశాస్తులవారు ప్రమాదపడిరి. 

ప్రతాపరుద్రీయమునుండి శాస్త్రిగారు ఆధారములను ఎనిమిదింటిని చూపినారు. 
అందు మూండవది వారి వాదమునకుం గాని, యితరవాదమునకుం గాని సరిపడని 
శరదాగమవర్ణనము. ప్రకృతమున నది నిరర్థకము. అటులె వారలు తమ వాదమున 
కనుకూలమని మొదట నుదాహరించిన “దేయా ల్సిద్ధి” అను శ్లోకము గూడం 
'బ్రకృతమున కుపకరింపనిది. ఇందు రుద్రాంబా గణపతిదేవులు భార్యాభర్తలని 
సూచింపం బడినటుల శాస్త్రిగారు నిర్ణయించిరి. ఆభావమునకే తావు లేదు. కవిభావ 
మది కాదు. వ్యాఖ్యాత సూచింపలేదు. శాస్త్రిగా రేల యిట్లు నిర్ణయించిరో? 

విద్యానాథుండు 

“శ్లో దేయా త్సిద్ధిం మహాలక్ష్మీ రగ ద్రక్షాధురంధరా, 
విష్ణువక్షస్సురన్మాలా విహితాలయతోరణా.” 

అను శ్లోకము వ్రాసి, యిదిప్రతాపరుద్రుని రాజ్యలక్ష్మీ ప్రాప్తిని అర్ధశక్తిచే 
సూచించుననియు, (ఏషా నాందీ ప్రతాపరుద్రస్య రాజ్యలక్ష్మీ మంగళవిధిలక్షణా) 
ఈ నాంది ప్రతాపరుద్రుని రాజ్యలక్ష్మీమంగళవిధికి లక్షణయనియుం జెప్పెను. 
శాస్రిగారిది రుద్రమదేవీ గణపతి దేవుల దాంపత్యసూచన మనుట కాధారములు 
గానరావు. కాన వారుద్దేశించిన యీయాధారము పూర్తిగా నిరుపయోగము, 
ప్రమాదము. 

శాస్త్రిగారు ఈ క్రింది శ్లోకమున రుద్రమదేవీ గణపతిదేవులు దంపతులని 
సూచింపంబడిరని తెలిపినారు: 


100 





“భూభృత్సుతామహాదేవా 
పితరౌ యస్య విశ్రుతా, 
నరనాగాకృతి శ్రీమా 
స్స దేవ శ్రేయసేం స్తు వి 
ఇది విరుద్ధసిద్ధాంతము. నాటకప్రకరణము ప్రతాపరుద్రుని నాయకత్వము 
గలది గాన పైశ్లోకమున సూచింపంబడిన భూభృత్సుత ముమ్మడమ్మ. ఈమె 
ప్రతాపరుద్రుని తల్లి, మహాదేవుండు ప్రతాపరుద్రుని తండ్రియగు మహాదేవరాయలు. 
వ్యాఖ్యాత దీనిని గమనించియే 'యస్య కథానాయకస్య భూభృత్సుతా రాజపుత్రీ 
ముమ్మడంబా, మహాదేవః తన్నామకో మహారాజః పితరావితి విశ్రుతౌ' అని వ్రాసినాండు. 
కాన నిందు సూచితులు ప్రతాపరుద్రుని తల్లిదండ్రులగు ముమ్మడమ్మమహదేవు 
లైయుండ, రుద్రాంబాగణపతిదేపులనుట ప్రకృతమునకు సందర్భమునకు, 
నాటకలక్షణకు వ్యతిరేకము. ప్రతాపరుద్రుని తల్లిదండ్రులు ముమ్మడాంబా 
మహదేవరాయలని ప్రతాపరుద్రీయనాయక ్రకరణమున ౧౪-వ శ్లోకము 
నందుసైతము గలదు. కాన పైమవాదేవపదమును గణవతిదేవుండుగాం 
జెప్పవీలుండదు. 
“మురారే ర్యః పూర్వం జలనిధిసుతాయా ముదభవ 
న్మహాదేవాజ్ఞాతస్స పున రవనీభృద్దుహితరి, 
వపుష్మా న్మామోం_యం జయతి జగతీభాగ్యవిభవైః 
ప్రతాపశ్రీరుద్రః స్వయ మితి మనీషా మృగదృశామ్‌.” 
“వ్యాఖ్య - మహాదేవాన్మమహాదేవనామకాన్మహారాజాత్‌, అవనీభృద్దుహితరి 
రాజపుత్ర్యాం, ఈశ్వరాత్సార్యత్యా, మితిచ ధ్వన్యతే.” 
పూర్వ శ్లోకమునందు నూచితులు ముమ్మడాంబా మహాదేవులనియు, అటులె 
యీ శ్లోకమునందును వారలె సూచితులైరనియుం, బ్రతాపరుద్రుని తండ్రి మహాదేవ 
రాయలనియు శ్రీశాస్రిగారు గమనించినచో స్వవచన వ్యాఘాతదోషము, పరస్పర 
విరుద్ధదోషము విద్యానాథుని తలపయిని బెట్టరు. అంతియగాదు, నోటనైన 
నుచ్చరింపరాని తండ్రికూంతుల దాంపత్యకథను సిద్ధాంతముగాం గైకొనక 
యుండువారు. 


101 


ఒకటిరెండు నెంబరులు వేసిన శ్లోకములలో రుద్రాంబాగణపతిదేవులు 
దంవతులుగ నూచింవంబడిరని శా(న్ర్తిగారనిరి. ఆ నూచనయే లేదని 
సిద్ధాంతీకరించితిమి. వ్యాఖ్యాత కల్పించిన అవాంతరకథ అప్రమాణము. అది 
విడిచినచో శాస్త్రిగా రుదాహరించిన శ్లోకములె గాదు, ప్రతాపరుద్రీయ మంతయు 
గణపతిదేవునకు రుద్రమదేవి పుత్రియనియు, బ్రతాపరుద్రుండను పాత్రుని 
(?దౌహిత్రుండు) పుత్రునిగా స్వీకరించెననియు నిర్ణయించుచున్నది. ప్రతాపరుద్రీయము 
ప్రతాపరుద్రని కంకితముగా నాతని కాలమున రచింపంబడిన (గ్రంథము. ఆవల 
రచింవంబడంగూడదా యందురేమొ. (వతావరు[దునితో దాదావు 
కాకతీయరాజ్యమంతరించినది. (ప్రతాపరుద్రుని గుణప్రశంన, స్తోత్రము 
అనంతరపరిపాలకులగు యవనులకుం గాని ఆవల మాతృదేశము నేలిన 
వెలమవారికిం గాని యవసరముగా నుండదు. ఈ సమకాలిక (గ్రంథము 
కాకతీయచరిత్రమునకుం బరమ ప్రమాణము. దీనిని అన్యోన్యవిరుద్ధముగాం దలంచుట 
కంటెం బ్రమాదము వేజుండదు. 

రుద్రమదేవి గణపతిదేవుని పుత్రియనుటకుం జాలినన్ని యాధారములు గలవు. 
కొలనుపాక, పానుగల్లు, కోటగిరి శాసనములు, శివయోగసారముపీఠిక, మల్మాపురము 
శాసనము, అనితల్లికలువచేరు శాసనము - ఇంకం బెక్కు శాసనములు 
నిరూపించుచున్నవి. శాసనములలో రుద్రమదేవి గణపతిదేవుని భార్యయని సమకాలికు 
లెవరును బేర్మొనలేదు. వీరభద్రరావు పంతులుగారీ యంశము నాంధ్రులచరిత్రమున 
సిద్ధాంతకరించిరి. సందర్భశూన్యములగు కట్టుకథలు తీసికొని నిర్ణీత చరిత్రాంశమును 
దారుమారు గావింపం జూచుట వృథాకాలయాపన మునకుం గారణమగును. శాస్త్రిగారు 
తమ ప్రమాదములను సిద్ధాంతము లనుకొని కాకతీయవంశమును దోంచి నటుల 
సంస్కరించిరి. వారి విచిత్రసిద్ధాంతములు చరిత్రమునకు నందినివి. వారొందిన 
ప్రమాదసిద్ధాంతమును నిలువంబెట్టునవి. చూడుండు శాస్త్రిగారి యూహాపరంపరలు. 

1. “గణపతిదేవుని పుత్రియగు ముమ్మక్మకుం గూడ రుద్రాంబయను నామము 
గలదు. ప్రతాపరుద్రున కామెతల్లి ముమ్మక్క యను రుద్రాంబ రాజ్యమర్చించెననుట 
యుక్తము. ఇది కొంచెము క్షిష్టముగా నున్నను వాస్తవమునకు సమీపముగ నున్నదేమో 
యని నాయూహ. 

2. “మొత్తముమీందం బ్రతాపరుద్రునితల్లి వంశమువారును, దండ్రివంశమువారు 
నొక్క మూలపురుషు నుండి విడివడిన స్రీపురుష శాఖలలోనివా రనియు, ఎదురు 


102 





మేనటికములుగలవారనియు అన్యోన్యసాదృశ్యము దానిచేం గలదనియుం 
దెలియనగును.” 


ఇవి శా(న్రిగారి యూవోవరంవరలపై౦ దేలిన నిద్ధాంతములు. 
పరస్పరవిరుద్దములు, ఊహా కల్సితములు నగు నీనూతనసిద్ధాంతముల విడిచి 
కాకతీయ వాస్తవచరిత్రమునకు అనుకూలములం గొన్నింటినిమాత్ర మిచట 
నుదాహరించుచున్నారము. 


కాకతీయులు అని యీ వంశజులు పిలువంబడుటకు6 గుమారస్వామి 
సోమయాజి 'కాకతిర్నామ దుర్గా శక్తి రేకశిలానగరేశ్వరాణాం కులదేవతా, సాశక్తిర్భ 
జనీయా౭._ స్యేతి కాకతీయః అని హేతువు చెప్పినాండు. దుర్గకుం గాకతి యను 
నామాంతరము లేదు. అందుచే నీవ్యుత్పత్తి యెంతవజికు యుక్తమొ పాఠకులే 
నిర్ణయించుకొన నగును. ఇటీవలి శాసనములలో కాకతియన గుమ్మడితీంగ యనియు, 
ఆం దీవంశమూల పురుషుండు జనించెననియు నొక కథ గ్రంథస్థము గావింపం 
బడినది. కాకతి జైనదేవత కానోపు. తద్భక్తులు గాన వీరలు కాకతీయులని కొంద 
అూహించుచున్నారు. మైసూరుమండలములో కాకతి యను గ్రామము కలదనియు, 
అట వీరల మూలపురుషు లుండుటచేం గాకతీయులనంబడిరనియు నొకవాదము 
గలదు. ఇదియుం గేవల మూహాశరణ్యమె. 

కాకతీయులు స్వయంభూదేవుని భక్తులు. స్వయంభూదేవాలయమును దొలుత 
ప్రోలరాజు కట్టించెను అనంతర మీతని వంశజులంద జాయాలయమును బెంపుచేసిరి. 
అపూర్వశిల్పములతో భూలోకకైలాసమని పేర్కొనంబడి కాకతీయరాజుల సర్వస్వ మగు 
నీ యాలయము పదుమూండవశతాబ్బమునం బూర్తిగ రూపుమాపంబడినది. 
మహ్మదీయులు ఆలయమును విధ్వంసముగావించి పుట్టుశిలగా నున్న లింగమును 
నేలమట్టము గావించిరి. అనంతరము రాజ్యముస్థాపించిన వెలమవీరులు, గజపతులు, 
చితాపుఖానుప్రముఖులు నేలమట్టమైన లింగమును ద్రవ్వి కొంచెము పయికి 
వచ్చునటులం జేసి చుట్టును ఇటుకలతో, సున్నముతో క్రొత్తగా గుడి కట్టిరి. ఆనాంటి 
లింగములు, విగ్రహశకలములు, మహత్తరములగు నందులు, నాంటి 
శాసనఖండములు గల ఓరుంగంటిలోని శంభునిగుడియే ప్రతాపరుద్రీయమునందలి 
స్వయంభూదేవాలయము. ఈయాలయశిల్పములు ప్రతాపరుద్రానంతరము పతనమైన 
కోటగోడ బాగుచేయుటలో నువయోగించిరి. కావుననే, ప్రాకారములలో 


103 


నపూర్వశిల్పాభిరామములగు శిలాఖండములు గోచరించుట. ఈస్వయంభూ 
దేవాలయమును శంభుని గుడియని వ్యవహరింతురు. 

ఒరంగల్లున కాకాలమున ఆంధ్రనగరము, ఏకశిలాపురము, కాకతిపురము 
అను నామములు గలవు. ప్రతాపరు[ద్రునకు చలమర్తిగండయను బిరుదనామము 
గలదు. దీనికి కుమారస్వామిసోమయాజి 'శౌర్యాతిశయ సూచకం బిరుదనామ” యని 
యర్థము చెప్పినాండు. (ప్రతాపరుద్రుడు సుందరమూర్తియనియు, విష్ట్వ్రంశ 
సంభూతునిగం బ్రజలు విశ్వసించిరనియు, సాహిత్య పరిశ్రమ కలవాండనియు, అఖండ 
త్యాగధురంధరుండనియు విద్యానాథుండు చెప్పియున్నాండు. కొంత యతిశయోక్తిక్రింద 
వదలినను సత్యము కొంతయేని గలదని విశ్వసింపవచ్చును. కాకకీయవంశమును 
విద్యానాథుడు క్షత్రియవంశమునకు భిన్నమైనదిగాం బలుతావులం జెప్పినాండు. 

“క్షు ద్రక్షతియవక్షశిక్షణవిధౌ”, “'సోమర్మాభి జసం త మద్య జయతి 
శ్రీకాకకీయాన్వయఃి, 'సోమ సూర్యాన్వయామాత్యమహత్తా౭_ ద్యాధరీకృతా” అను శ్లోక 
భాగములే గాక నాటకప్రకరణము పంచమాంకములోని ఈ క్రింది 

“సాహస్రాంశవ మైందవంచ మహతీ యే ద్వే కులే నిర్మితే 
తే జాతే లఘునీ గుణై ర్విజయిని శ్రీకాకకీయాన్వయే” 

అను శ్లోకము సైతము కాకతీయవంశము సూర్యచంద్రవంశములకు 
భిన్నమైనదని స్పష్టముగాం దెలుపుచున్నది. 'ప్రతాపరుద్రీయమునం గాకతీయులు 
క్షతియు లనుటకుం దగిన యాధారములే లేవు. కావున క్షత్రియులమని 
చెప్పుకొనువారితో నీవంశమునకు సంబంధ మెటులం గుదురునో తోంచదు. ఈ 
విషయమున నిదివజకె పెక్కు విమర్శము లుండ సిద్ధాంత మెట్లు? 

కాకతీయుల కులనిర్ణయమునకుం బ్రతాపరుద్రీయమున నాధారములు లేవు. 
సూర్యచందద్రక్షత్రియవంశములకు భిన్నుండనిమాత్ర మందుం గలదు. నిస్సందేహముగాం 
(బతావరుద్రీయమువలనం దెలియు చరిత్రాంశములు కొన్ని గలవు. 
వానినిమాత్రమిచట సంగ్రహముగా వివరించుచున్నారము. 

ప్రతాపరుద్రదేవుండు మహాదేవరాజ ముమ్మడాంబలకు జనించినాండు. 
స్వయంభూ దేవుండు జన్మకాలముననే బాలుని భావ్యదృష్టరేఖ దెలిపి కుమారునిగాం 
గైకొను మనెను. గణపతిదేవునకు రుద్రమదేవి రుద్రుండని వ్యవహరించి తన రాజ్యమున 


104 








కాయమ నధిపతిని గావించి నాండు. గణపతిదేవుండు మనుజరూపధారియగు 
శంభుండు. ప్రతాపరుద్రుడు అటులు కలియుగవిష్ణువు. ప్రతాపరుద్రుండు 
యువరాజుగా నుండి యొక శుభముహూర్తమున సముచిత పరివారముతో 
జైత్రయాత్రకు బయలునెడలెను. తొలుత దుర్గను బూజించి అనుమకొండచెంతం 
గల ప్రమదావనమున విడిసెను. అనంతరము ప్రతాపరుద్రదేవుండు కళింగదేశమును 
జయించెను. అట జయస్తంభములు నిల్పెను. పిదపం బాండ్యదేశమును గెలిచెను. 
అనంతరము రేవానది దాంటి ఉత్తరదిశకుం బోయి ఘూర్దర, వంగ, లంపాక, కొంకణ, 
మహారాష్ట్ర దేశముల జయించెను. ఈయుదీచీదిగ్విజయమున ఆంధ్రసైనికులు ఆయా 
దేశవేషభాషలతో నెల్లెడలం ద్రిమ్మరి ప్రతిపక్షరాజుల గుజుతించి రాజసన్నిధికిం 
గొనివచ్చిరి. పాంచాలురు, కీకటులు, భోజులు, కాంవిల్యులు, కేరళులు 
మున్నగువారందటీజైత్రయాత్రలోం బూర్తిగా లోంబడిపోయిరి. అనంతరము 
ప్రతాపరుద్రుడు ఆంధ్రనగరముం జేరంగా మహత్తరవైభవముతోం బట్టాభిషేకము 
జరుపంబడెను. ప్రతాపరుద్రుడు హస్తమునందు ధనూరేఖలు, పాదముల 
బద్మరేఖలు, శారదాబ్దముల వంటి విశాలనయనములు గలవాండు. ఈదివ్యసుందర 
మూర్తిని గాంచి యొక సిద్ధుండు తొల్లి యీక్రింది రీతిగం జెప్పెనంట- 
“చిహ్నా వస్య పదాబ్దయోః పిశునయం 
తుర్వీశ్వరోపాస్యతాం 
పాణీ సూచయత స్సచాపకులిశా 
వుద్వాహలీలాం భువః, 
నేత్రే శారదపుండరీకరుచినీ 
లీలావతారం హరే 
రాఖ్యాత స్తదితీహ సిద్ధవచనం 
ప్రత్యక్ష మీక్షామహే.” 

ఈ సిద్ధుండు చెప్పినది రుద్రమదేవితోం గానోపును. సిద్ధుండు రుద్రమదేవికిని 
'(బ్రతాపరుద్రునకును సమకాలికుండును, గణపతిదేవునకు దీక్షాగురువును నగు 
విశ్వేశ్వర శివదేశికుండు కానోపు. 

ప్రతాపరుద్రీయము కేవల మలంకారగ్రంథ మైనను, గాకతీయచరిత్రమునకు 
నిస్సందేహసాధనములగు చరిత్రాంశములందుం గొన్ని లేకపోలేదు. అవి 


105 


సమన్వయించినచోం జరిత్రమున కమూల్యాధారములు. కొన్ని తావుల నతిశయోక్తు 
లున్నను అందుండి యథార్థచరిత్రము చరిత్రవిదులకుం గణపతిదేవునకు రుద్రమదేవి 
పుత్రి యనియు, నామెకు ముమ్మడమ్మ కుమార్తెయనియుం గలదు. ముమ్మడమ్మకు 
మహాదేవరాయలకుం బ్రతాపరుద్రుండు జనించినటులం గూడం గలదు. దీనిని గణపతి 
దేవునకు రుద్రాంబకు సూచనయని శాస్త్రిగా రొక నూతనసిద్ధాంతము చేసి 
చరిత్రాంశము తారుమారు చేసినను ఈయంశము నిర్ణయించు ఇతరాధారములు 
లేకపోలేదు. కొలనుగణపతిదేవుని శివయోగసారమున పైనిబేర్మొనిన చరిత్రాంశము 
లీక్రిందిరీతిగం బేర్మొనంబడినవి- 


“కం.వెండియు గణపతిధరణీ 
మండలపతిపుత్రి రుద్రమహదేవి కొగిఆ 
డండాధినాథులై భో 
గండడు ప్రగడన్న మనుమగన్నయ యొలమిక£. 
“కం.ఆహవమున వారు రిపు, 
వ్యూహంబుల బడలుపజచి యొక్కట గొనరే 
బాహత్తరిదుర్గంబులు, 
సాహసులై రుద్రమాంబశౌర్యమునకతనక. 
“చ. అకుపితరుద్రమాంబికకు 
నాత్మజనా బొగడొందు ముమ్ముడ 
య్యకు మహదేవరాజునకు 
నాత్మజుందైన ప్రతాపరుద్రుం దా 
సకలమహీభరంబును వె 
సక దమయంత వహించి తాల్చెనా 
ఇట్లు వేలకొలంది యాధారములచే సిద్ధాంతములైన యంశములం 
దారుమారుచేసి శాస్త్రిగా రంతతోం బోక, “ఒక్క ప్రతాపరుద్రీయమును బట్టి చూచిననే 
ఇన్ని వికల్పములచే నీచరిత్ర మెజుంగుట దుష్మరముగ నున్నది గదా! ఇంకను 
శిలాతామశాసనాది ప్రమాణము లన్నింటిని జూచిన నెన్నిచిక్కులు సంభవించునో” 
అని వ్రాసిరి. ప్రతాపరుద్రీయమున వికల్పములే లేవు. తెచ్చిపెట్టినది శాస్తిగారె. 
ఇంక వారె తామ్రశిలాశాసనాదికముల శోధించిన నెన్నివికల్పములు సృజింతురో! 


106 


శాస్త్రిగా రాధారముగం గొన్న అంశము లెన్మిదింటికి వరుససంఖ్యల సూచించితిమి. 
కాకతీయచరిత్రముకొరకుం, (బ్రతాపరుద్రీయముకొఅకు మేము సేకరించిన 
యంశములనె యిటం జర్చించితిమి. శాస్త్రిగారు చూపిన వికల్చ్పములం బాఠకులీ 
వ్యాసమును జిత్తగించి దిద్దుకొందురేని మేము ధన్యులము. 





- భారతి - ప్రజోత్పత్తి మార్గశీర్షం (1981) 














| 
| 


107 


9. ప్రతాపరుద్రీయము 


ప్రతాపరుద్రయశోభూషణము లేక ప్రతాపరుద్రీయము అను నీయలంకార 
శాస్త్రమును రుద్రదేవుని యాస్థానమందున్న విద్యానాధుడను మహాకవి రచించెను. 
ఇది భట్టుని కావ్యప్రకాశికను, విద్యాధరుని ఏకావళినిజూచి యారీతిగా వ్రాయబడినది. 
దీనిని కోలచల మల్లినాథసూరి పుత్రుడగు కుమారస్వామిశాస్ర్తి వ్రాసిన తరళయను 
వ్యాఖ్యానముతో గూర్చి K.P.Trivedi (కే.పి. త్రివేదీపండితుడు) బొంబాయిలో 
బ్రకటించెను. ఇది తొమ్మిది ప్రకరణములుగా విభజింపబడియున్నది. ప్రథమ 
ప్రకరణమందు నాయక గుణములు వర్ణింపబడియున్నవి. అందుచే దానికి 
నాయకప్రకరణమని పేరు. అలంకార శాస్త్రములను వ్రాసిన పూర్వపు గ్రంధకర్తలందరు 
దానితో సంబంధించిన సకలాంశములను ప్రతిపాదించిరి గాని తమగ్రంధములను 
నాయకునితో గూర్చలేదు. గ్రంధములయొక్కయు (గ్రంధకర్తల యొక్కయు గొప్పతనము 
నాయకగుణవర్ణనమునకు నాయకునికి ఆధీనమైయున్నదని యీదిగువనవ్రాసిన 
శ్లోకములోం జెప్పియున్నాడు. 

శ్లో గుణాలంకారాణాం రసమహతి కావ్యే విలసితమ్‌ 

స్ఫురచ్చబ్బార్థాభ్యాం తదపి హృదయా నంది భవతి। 
తయోరప్యున్మేషస్య వదమృత మాధుర్యసుభగః 
పరం పుణ్యశ్లోకం చరిత మనుబధ్నన్విజయతే!॥ 

ఆ హేతువుచేతనే యీ గ్రంధకర్త ప్రధమ ప్రకరణమందే వర్ణించియున్నాడు. 
నాయకుని సామాన్యగుణములను వాని లక్షణములను చెప్పి, నాయకులు ధీరోదాత్త 
ధీరశాన్త ధీరలలితులని నాలుగుతెగలని వారియవాంతర భేదములతో జెప్పెను. 
తరువాత నాయికలను వారి యవాంతర భేదములను వారి లక్షణములను 
బ్రతిపాదించెను. 

రెండవ ప్రకరణము కావ్యప్రకరణము. ఇందులో గావ్యలక్షణము 
శబ్బార్థభేదములు, వృత్తులు, రీతులు, శయ్య, పాకము, కాష్యభేదములు, 
అవాంతరభేదములు, ఆఖ్యాయిక, కధ, చంపు, ఉద్ధరణము, భోగావళి మొదలగు 
ఖండకావ్యములు వాని లక్షణములు వర్ణింపబడినవి. 


మూడవ ప్రకరణములో వివిధములైన రూపకములు, వానిలక్షణములు, 


108 








ముఖ్యముగా నాటకము, పంచసందులు, వాని అంగములు, వాని లక్షణములు, 
వీనికన్నిటికి నుదాహరణభూతమైన ప్రతాపరుద్ర కళ్యాణమను నొకకళ్యాణము 
ప్రతిపాదింపబడినది. 

నాల్గవ ప్రకరణము రనప్రకరణము. ఇందులో నవరసములు, వాని 
లక్షణములు, భేదములు నిరూపింపబడినవి. అయిదాటు ప్రకరణములలో దోషములు 
గుణములు నుపపాదింపబడినవి. ఏడు, యెనిమిది, తొమ్మిది ప్రకరణములలో 
గ్రమముగా శబ్బాలంకారములు, అధా౯లంకారములు, ఉభయాలంకారములు 
చెప్పబడినవి. 

కావ్యప్రకాశికకంటె, ఏకావళికంటె నిందులో గావ్యాలంకార లక్షణము, 
నాటకలక్షణము కూడ ప్రతిపాదింపబడి యుండుటచే గ్రంధము విపులతరముగా 
నున్నది. విశ్వనాధ రాజప్రణీతమైన సాహిత్యదర్పణము కూడ నిట్టిదే. చూడగానే 
మనస్సున కారోహించు దీని లక్షణమేమనగా గ్రంధమందంతట (బ్రతాపరుద్రుని 
కీర్తి ప్రతాపవణ౯నము (గ్రంధమందు బ్రతిపాద్యములైన సకలవిషయముల 
కుదాహరణములుగా నియ్యబడిన శ్లోకములన్నియు (బ్రతాపరుద్రుని ప్రతాపమును, 
శౌర్యమును వదాన్యత్వసుగుణసంపదను వర్ణించుచున్నవి. కావుననే యీ గ్రంధమునకు 
గవి ప్రతాపరుద్ర యశోభూషణమని పేరిడెను. ఈ (గ్రంధనామము నరసింహకవి 
రచించిన నంజరాజ యశోభూషణమను పేరుకు సదృశముగానున్నది. విద్యాధరుడు 
(వాసిన ఏకావళిలో నుత్మలదేశాధీశ్వరుడైన నరసింహరాజు, పురోహితదైవ 
శంకరనానాభాయి వ్రాసిన అలంకారమంజూషలో పేష్వాలైన మొదటి మాధవరావు, 
అతని పినతండ్రి రఘునాధరావు వర్ణింపబడిరి. 

మల్లినాధుడు రఘువంశాది మహాకావ్యములకు దానువ్రాసిన వ్యాఖ్యానములలో 
నీగ్రంధశ్లోకములను బహుళముగా నుదాహరించెను. 1 

మల్లినాధుడీ గ్రంధళ్లోకముల నుదాహరించిన నృలములయందు 
గ్రంధముపేరుగాని గ్రంధకర్త పేరుగాని యెచ్చటను చెప్పలేదు. హిందూదేశపు 
దక్షిణభాగమం దీగ్రంధము, దీని (గ్రంధకర్త సుప్రసిద్ధముగా నుండుటచే నీరెంటిపేర్లను 
చెప్పకపోవుట వాస్తవమని మనమూహించుకొనవచ్చును. శేషగిరిశాస్రి యిప్పటికి 
నీగ్రంధము దక్షిణపాందూ స్థానమందు ప్రతినంస్కృత విద్యాధిణచేతను 





1 కుమారనంభిన వ్యాఖ్యానము నంజీవినిల్తో కిరాతారునీయ వ్యాఖ్య గంటావదములోను, 
శితపొలవధ వ్యాఖ్యానము నర్హంకవలోను, భట్టి కావువ్వాఖ్బానము నర్హవధీనములోను. 


109 


గృషిచేయబడుచున్నదని సంస్కృత గ్రంధశోధనని వేదికలో వ్రాసియున్నాడు విశ్వేశ్వర 
పండితుడు తన అలంకార కౌస్తుభములోను, అప్పయదీక్షితులు చిత్రమీమాంసలోను, 
ప్రతాపరుద్రీయ శ్లోకముల నుదాహరించియున్నారు. “కతిపయదివసైః క్షయం 
ప్రయాయాత్మనకగిరిః కృతవాసరావసానః। ఇతిముదముపయాతి చక్రవాకీ 
వితరణశాలిని వీరరుద్రదేవే” అను శ్లోకము నప్పయదీక్షితులు కువలయానందములో 
సంబంధాతిశయోక్తి కుదాహరణముగా నిచ్చెను. 

విద్యానాధుడు:- ప్రతాపరుద్ర యశోభూషణమను నీగ్రంధముతప్ప 
మరియేగ్రంధమును వ్రాసినట్లు కనపడదు. DR. ౧10011 ప్రతాపరుద్రకళ్యాణమును 
ట్రాసెనని చెప్పియున్నాడు కాని యదిప్రతావరుద్రీయములో జెప్పబడిన 
నాటకలక్షణమును సంధులను స్పష్టముగా దెలియుట కుదాహరణముగా వ్రాసిన 
నాటకముగాని స్వతంత్ర గ్రంధము కాదు. 

గ్రంధకర్తకాలము (గ్రంధముయొక్క అంతరంగసాక్ష్యము వలనను (16౧21 
evidence) ఏకశిలానగరము లేక ఒరంగలులో రాజ్యపరిపాలనము చేసిన 
కాకతీయరాజుల శాసనము వలనను సులభముగానిణ౯ యింపబడినది. అలంకార 
శాస్త్రచరిత్రను వ్రాసిన ($49111 Kumar De M.A.Ph.D.) సుశీలకుమారడెగారు 
ప్రతాపరుద్రుని కాలమును గురించియు, విద్యానాధుని కాలమును గురించియు 
నిట్లు వ్రాసియున్నారు. 

He (Prataparudra) is described as a Kakatiya King whose Capital was 
Ekasila Nagara in the Tilingana or Andhra country and who is said to have 
vanquished among other kings the princes of the Yadava family. All these 
and other details have led Trivedi to identify Vidyanatha's patron with 
Prataparudra the seventh Kakatiya King of Ekasila or Orangal whose in- 
scriptions date between 1298-1317 A.D. and who is placed by Sewell be- 
tween 1295-1323 A.D. and by Seshagiri Sastri between 1268 and 1319 A.D. 
The Yadava King referred to therefore seems to be Ramachandra, sixth ruler 
of the yadavas of Devagiri, whose dates are 1271 to 1309 A.D. We may, 
therefore assign Vidyanadha approximately towards the end of the 13th and 
the beginning of the 14th centery. 

“ఒక పెద్దబండరాయి” అనునధ౯మిచ్చు “ఒరుక్కల్‌” అనుపదము 
మహమ్మదీయుల ఉచ్చారణాసౌష్టముచే “వరంగల్‌” అయినది. అదియే సంస్కృతములో 


110 

















“ఏకశిలా” అయినది. ఒరంగల్‌ శబ్దమున కనేక విధోచ్చారణములు కలవు ఎట్లనగా 
- వొరంగల్లు, వొరంగోలు, ఒరంగల్లు, ఒరంగోలు, వోరువకల్లు, వోరువకల్లి, ఈ 
విశేషము లన్నియును, 56౪611 దొరగారు వ్రాసిన “దక్షిణహిందూస్థాన రాజవంశ 
సంగ్రహము (Sketch of the Dynasties of Southern India P.32)లో వ్రాసియున్నారు. 
ఆంధ్రదేశపు చరిత్రములో ఒరంగల్లు అను రూపమున్నది. ఒక రాయియని 
దానియర్ధము, అదియే సంస్కృతభాషలో “ఏకశిలా” అయినది. 

విద్యానాధుని కాలమీగ్రంధస్థసాక్ష్యము వలననే నిర్ణయింపబడుచున్నది. ఈ 
(గ్రంధమువలననే యీగ్రంథకర్త ప్రతాపరుద్రునికి సమకాలికుడని స్పష్టమగుచున్నది. 
ఈయలంకార శాస్త్రమువలనను, శాసనముల వలనను. ప్రతాపరుద్రని కాలము, 
చరిత్రము పూర్ణముగా దెలియబడుచున్నవి ఇతడు కాకతీయవంశపురాజు. 
ఏకశిలానగరమందు బ్రతిష్టింపబడిన వారికులదేవతయగు “కాకతి” యనుదుర్గనితడు 
పూజించువాడు గావున కాకతిరుద్రుడని వ్యవహరింపబడెను (రత్నాపణమను 
వ్యాఖ్యానము- “కాకతిర్నామ దుర్గాశక్తిరేకశిలానగరే శ్వరాణాంకులదేవతా, 
సాశక్తిభ౯ాజనీయా అస్యేతి కాకతీయః) ఏకశిలానగరము ఆంధ్రదేశమునకు 
రాజధానియైయుండెను. “శ్రీశైలము, కాళేశ్వరము, దాక్షారామము” అను 
స్థలములయందు మూడులింగములుండుచే ద్రిలింగమని యీదేశమునకు బేరొందినది. 
గౌతమీనది, హనుమదచలము (అనుమకొండ) రాజధానికి అనగా వరంగలుకు 
దగ్గిరగానున్నవి. దుర్గాదేవి యీ కాకతీయవంశమువారికి కులదేవతగా 
వణి౯౦వబడినది. “కాకతికుల దుర్షాదేవీనమారాధనేన విజయ(వ్రస్థాన 
మంగళంకృత్వా” ప్రతాపరుద్రునికివీరరుద్రుడని, రుద్రుడని నామాంతరములు కలవు. 
ఇతని తండ్రిపేరు మహాదేవుడు. తల్లిపేరు ముమ్మడి లేక ముమ్మడంబ.* 

ఇతడు సూర్యునివలె బ్రకాశమానుందై యుండుటవలన బ్రతాపరుద్రుడనియుీ 
కలియుగమందు ముమ్మడి పుత్రుడగుటచే త్రేతాయుగమం దవతరించిన 





2 ఢావదకరణము - 20 ల్లోకము 'కౌనల్పా నీతళ్త్రధమజననీ దోవకీచద్దితీయ” ఎిష్ణోర్భాతా 
తద నుమపొతా మువ్ముదంబా త్రుతీయా” 
శ తంనుజాతం నముద్వీక్టుక్షోజ్బాం రవిమివోదితం? 

థతావడ్యద ఇత్చాఖ్బాముకరో త్మాకలీళ్చరః 

విష్పార్విళై కనీరస్టు కాకలీయ డలేతం 

అవతార ముముంజ్ఞాత్వా వీరరుద్రం (వచ్షతో/ (నాటక-ద్ర-27-22ళ్లో 


111 


రాముడనియు, ద్వాపరయుగమం దవతరించిన శౌరి (కృష్ణుడు) యనియు 
విద్యానాధుడీ గ్రంధమందు వ్రాసెను. ఈ ప్రతాపరుద్రుడు తన కాలమందు విద్యలను 
వృద్ధినొందించెను. తానుస్వయముగా పండితుడై యుండెను.* 

అతనిభటు లంధ్రక్షమాభృద్భటులని చెప్పబడుచున్నారు" ప్రతాపరుద్రుడు 
వరాహధ్వజుడై నట్లొక శ్లోకము చెప్పుచున్నది. * 

ప్రతాపరుద్రుని శత్రువులతని యనుగ్రహమును సంపాదించుటకు నాతని 
ధ్వజచిహ్నమైన వరాహమును తమగుండెలపై ధరించుచున్నట్లు వర్ణింపబడెను. 

ఇతడు “చలమర్తిగండ” యని బిరుదువహించినట్లీ గ్రంథమందున్నది. “చలమర్తి 
గండ” అనగా యుద్ధమునుండి పారిపోవు మర్వులకు పెద్దపాషాణము, లేక యుద్ధము 
నుండి యెప్పుడుమరలని ధైర్యము గలవాడని యర్థము. ” 

ఇంతియకాక నాటకప్రకరణములో నుదాహరణముగా వ్రాయబడిన ప్రతాపరుద్ర 
కళ్యాణమను నాటకము ప్రతాపరుద్రుని గురించియు, కాకతీయవంశపు రాజులను 
గురించియు, గొంతవృత్తాంతమును దెలియజేయుచున్నది. 

స్వయంభువు (శివుడు) కటుంబస్థుల కందరికి వారివారి కృత్యములయందు 
దగినయుపదేశము లొనర్చు నిష్టదైవముగా నున్నట్లు చెప్పబడియున్నది. 

వ్యాఖ్యాతయగు కుమారస్వామి చెప్పినట్లామె నిజమైనపేరు రుద్రాంబ, కాని 
ప్రతాపరుద్రీయవ్యాఖ్యాత యీరుద్రాంబ గణతిరాజు భార్యయని భ్రమజెందినట్లు 
రుద్రాంబికావర్ణన శ్లోకావతారికవలన స్పష్టమగుచున్నది. ఎట్లనగా:- 

“పురాకిల కాకతికులసంభూతే గణపతి నామ్ని మహారాజే దుహితృమాత్ర సంతానే 
కదాచిద్దైవ యోగేన కాలపరిపాకముపేయుషి తన్మహీషీ రుద్రమదేవి మకంటకం 
4 గొక్టేటిదంతోషయ న్పుదగర్హావ్రర్ధనీ నీమభిన్సు త్భారన్టుత చూర్గదర్ధన చ్రజెన్సూకైక వీర్చీజయన్‌ 
నంగీతో వనివ ద్రవాన్వు విళ్ళువైరాతోద్దుయోగ్య క్రమైరిన్స౯ నంనది పైణికాన్సివారతో శ్రీకాకలీవం 
టోన్హవః 
ల్‌. యోద్ధారోవయ మిత్తరీనభి భవంత్పంధ క్షమాభ్బుధ్ధటాః 
6. “మున్ధానాచల మూలమేచకలా నంఘద్రీనళ్చామికా కారం యత్తుపొనద్భ్యుతౌ న్పురతి తత్సారంగ 
మాచక్షతే మన్చేనన్చినా వీరరుదన్చువతో! కీర్ణికియానిరిత న్రన్ముద్రాంక వరావామిందురురసాబిభ్రో 
భృముంభిక” 

7 “బలానాం రణభీతానాం మర్భానాం గందః న్థూలోవల న్రద్దున్నాళక యత్రకుత్రా వున్సవ 
రాభనా భావాళ్చలమర్శుగండ ఇతి అభిడుతో వలి? కొన్నిచోట్ల చలముర్రుగంది యని కూడ 
(టయోగమున్నది. “కర్పంత్పళ్ళల మర్పుగండిన్ఫవతే జై్యతవయాణోద్దమాః/” 





112 


| 
| 
| 
| 
| 
| 





పరిపాల్య” (00005502 Trivedi's Edition - 2.147 - నాటక ప్రకరణము చూచునది) 
రుద్రమదేవి గణపతికుమార్తెగాని భార్య కాదని నవీన చారిత్రాంశ శోధనవలన (1115- 
torical Research) దెలియవచ్చినది. మనుమ్యులలో “సోమియని 
వ్యవహరింపబడునామె యీరుద్రాంబికతల్లి. సాక్షాత్తుగా ఉమ. గణపతినామమును 
ధరించిన ఆమె తండ్రి సాక్షాత్తుగా శివుడగుటచేత నామెగొప్పతనము చూపింపబడెను. 
గణపతిదేవుని యనంతరమందామె సింహాసనమెక్కెను. రుద్రదేవునికి శివుడు 
స్వప్నమందు దర్శనమిచ్చి ప్రతాపరుద్రుని గొప్పతనమును స్తుతించి మనుమడైన 
యతనిని బుత్రునిగా దత్తతచేసికొమ్మనియు రాజ్యభారమతనియందుంచమనియు 
జెప్పెను." 

తరువాత నీప్రతాపరుద్రుడు యౌవరాజ్య పట్టాభిషిక్తుడు కాకమునుపే 
దిగ్విజయార్థము బయలువెడలెను. మొదట తూర్పు దిక్కుకు బయలుదేరి 
కళింగదేశమును జయించెను. కళింగదేశమనగా నిప్పటి యుత్తరసర్మారులు. పిదప 
దక్షిణముగా బ్రస్థితుడై పాంద్యదేశమును వశపర్చుకొనెను. పాండ్యదేశమిప్పటి మధుర. 
పిదప బశ్చిమదిక్కును గెలిచెను. అనంతరము నర్మదదాటి యుత్తరదిక్కునకు బోయెను. 
అచట నంగవంగ మాళవరాజులు ముగ్గురేకమై యతనినెదిరించిరి. అందుపై 
ప్రతాపరుద్రుని సేనాధిపతులు స్పర్థాళువులై వారిని నిందించిరి. ఈ యుద్ధమునందు 
ఘూర్దరులు, లంపాకులు, వంగదేశస్థులు, కొంకణులు, హూణులు, మహారాష్టులు, 
గెల్వబడిరి. చోళ కాశ్మీర నేపాళ నుహ్మకాంభోజ సేవన (నాసిక మొదలుకొని 
దేవగిరివరకు వ్యాపించిన దేశమునకు పేరు) గౌడలాట సింహళ కర్ణాట భోజ కేరళ 
పాంచాల కీకట దేశములను ప్రతాపరుద్రుడు జయించెను. 

యాదవవంశపు రాజులకు శిరోరత్నమైన సేవనుడనురాజు మహో 
పరాక్రమవంతుడై నను ప్రతాపరుద్రుని రణభేరీధ్వనిని విని పారిపోయెనని 
వర్ణింపబడినది. 

ఈ సందర్భమున జెప్పబడిన సేవణరాజే ప్రతాపరుద్రుని సైనికులచే నధిక్షిప్తుడై 





& 'బ్వీళ్ళతో వ్రత్రభావోన డౌహాత్రే పొజ్బమాజ్రయా? అనిని ధేపొధారేయే గుర్వీముర్చీధురామితి” 
(నాటక బ్ర-29 ల్లో 
2. నాటక-ద్ర/ 14 ల్లో రేరేగూర్లుల ర ఉర్లు౯రోని 210. 


113 











పారిపోవుట గౌతమినదికూడ నెరిగియున్నదని మణుయొకచోట వణి౯ంపబడి 
యున్నది. "* 

యాదవరాజు ఏకశిలానగరమువద్ద గౌతమీనదినిదాటి వచ్చుచుండగా 
వీరరుద్రుని సేనాధిపతి తిరిగి యానదినిదాటి తన రాజ్యములోనికి బోవునట్లు చేసెను. 
ఈయాదవరాజు పేరు రామచంద్రుడు లేక రామదేవుడు. ఇతడు దేవగిరిలోనేలిన 
యాదవరాజులలో నారవవాడు వీనికాలము 1271-1309. 

గణపతిరాజు గణపేశ్వరుని విగ్రహమును ప్రతిష్టచేయించెనని ప్రతాపరుద్ర 
కళ్యాణ నాటకములో జెప్పబడియున్నది. "* 

నాటక ప్రకరణములో గనపర్చబడిన ప్రతాపరుద్రుని వంశవృక్ష మీరీతిగానున్నది. 

గణపతి (సోమను పెండ్లియాడెను) 


రుద్రాంబిక (రుద్రయని ప్రసిద్ధి) 


| 
ముమ్మడంబ (మహాదేవుని భార్య) 


ప్రతాపరుద్రుడు 





10. రాజ్ఞోయాదవ వంళపార్థివమడో ధ్రఖ్యాత్సలెర్య[ియ। న్వంగత్తుంగతరంగ నైన్సమవాతో 
మానై కవిత్తన్ధుచు నద్యో రదనరేంద్రనాయక భమూనాధోనకోనావ్యుధి/ క్షిప్ర స్యాచరితాని నేవణవతో 
డ్జానాతిసా గౌతమీ 

11. నాటక-బ్ర-21 ల్లో! యనద్ధోతమవాత్త రసు జగతాంత్రాతు న్వయంతూవిలో శ్రత్తాః 
శృరితాద్భుతెరుపొమభి న్వీయెద్దిక తీయోం.. భవత్‌ దేవో. సౌగణ వేళ్ళర్యవతిక లంస్ఫార బ్రసాదో 
న్ముఖో నత్తనే వలమందనన్టు మవాలీం వుష్ణాతు రాజ్యుశియమ్‌/ 


114 





10. అనపోత నాయకుడు 
(రక్తాంజలి) 


వెలమవీరులలో రేచెర్లగోత్రీయులు సుప్రసిద్ధులు. చిరకాలము రేచర్లగోత్రీయులగు 
వలమవీరులు కాకతీయసామ్రాజ్యపతాకచ్చాయను ధరించి తద్విజయములకు 
నిరవకుంశముగం బాటుపడి సుప్రసిద్ధులైరి. దేశమునం దైకమత్యము చెడి 
ఆం(ధ్రసామ్రాజ్యము వతనమొందినవిమ్మట నాంధ్రత్వము నిలువంబెట్టిన 
మవోవీరాదధివీరుండు ఈయనపోతనాయకుండు. ఈమవోవువాని 
జీవితచరిత్రమునందు సుప్రసిద్ధవీరరసఘట్టమగు రక్తాంజలియను ప్రకరణము 
చరిత్రాభిరతుల కెజుంగించుచున్నారము. 

అనపోతనాయకుండు రేచెర్ల సింగమనాయని కుమారుండు. సింగమనాయండు 
కాకతీయద్వితీయ ప్రతావరుద్రునియొద్ద సేవానాయకుండుగా నుండెను. 
కాకతీయసా(మాజ్య మనంబడు ఆంగ్ల సామ్రాజ్యము వతనమైనంతనే 
నింగమనాయకుండు తనషక్రిందనున్నసేనతో దేవరకొండ, రాచకొండ 
లోనిగుదుర్గములను స్వాధీనపణచికొని ఛిన్నాభిన్నమైన యాంధ్రసామ్రాజ్యమును 
బునరుద్ధరింపవలయునని స్వతంత్రపతాకము దాల్చి తక్కినదుర్గముల లోంబఅచికొన 
బయలువెడలెను. కాకతీయసామ్రాజ్యమునకు సంబంధించినసేనా నాయకులు తమ 
స్వాధీనమునందున్న దుర్గములకు దా మధినాయకులై సింగమనాయకుని 
కంకితులగుటకు నిరాకరించుటచేం బలుతావుల సింగమనాయకుండు భయంకర 
సంగ్రామములకుం బాల్పడక తప్పదయ్యెను. సింగమనాయకుండు సహజముగ 
వీరమూర్తియుం బరాక్రమశాలియే కాక యమితసైన్యసహాయము గలవాండగుటచేం 
బలువురు లోంబడి సామంతులైరి. ఒకమాటు సింగమనాయండు జల్లిపల్లి దుర్గమును 
ముట్టడించుటకు వచ్చి గ్రామముబయట దండువిడిసియుండెను. జల్లిపల్లి 
దుర్గమునందున్న క్షత్రియవీరులు సింగమనాయని బావమఅందియగు చింతపల్లి 
సింగమనాయని మాయోపాయములచే మోసగించి కొనిపోయి కారాగగహమునందు 
బంధించిరి. సింగమనాయకుండీవార్త విని జల్లిపల్లిదుర్ణము భేదింప సంగ్రామభేరి 
వేయించెను. జల్లిపల్లెలోని రాచబంటులు రాజులు భయపడి రాజీచేయుటకని పేరుపెట్టి 
రాయబారిగా తమ్మళబ్రహ్మాజీయనువానిని సంధికిం బంపిరి. తమ్మళ బ్రహ్మాజీ మిగుల 
వినయవిధేయతలతో సింగమనాయకుని సమీపించి రాజకీయవ్యవహారములు 


115 


మాటలాడుచు నమ్మిక కలుగంజేసికొని జల్లిపల్లిదుర్ణమును విడిచిపెట్టి పొండని 
వేండుకొనువానివలె సింగమనాయనిపాదముల చెంతకు వచ్చి హఠాత్తుగా మొలలోని 
చురియతో సింగమనాయకుని రొమ్ములో నొకపోటు పొడిచి పాటిపోయెను. 
హంతకుడు పాజిపోయినంతనే యీఘోరవార్త శిబిరమునందంతటను నిముషములో 
వ్యాపించెను. ఆక్రందనధ్వనులతో నందబు సింగమనాయని చుట్టుముట్టిరి. ఈ వార్త 
వినినంతన నింగమనాయకుని కొమారులగు ఆనపోతనాయకుండు, 
మాదానాయకుండు తండ్రిని సమీపించి దీనవదనులై నిలువంబడిరి. సింగమనాయం 
డాబాధకు సహింపంజాలక 'కుమారులారా నన్నిటుల ఘోరహత్య గావింపంజేసిన 
జల్లిపల్లిరాచవారిని దెగటార్చి తద్రక్తముతో నాకుం దిలతర్పణాదికములు 
గావించినంగాని నాయాత్మకు శాంతి కలుగదని కత్తిన బెజుకుండని తెల్పెను. కుమారు 
లిరువురు పిత్రాజ్ఞ నిర్వర్తింప బాసగావించి వెంటన చురియను దీసిరి. సింగమ 
నాయకుండు వీరమరణము నొందెను. అనపోతనాయకుండు పితృసందేశమును దీర్చ 
“రక్తాంజలి” దీక్షవహించిన కథాంశమిది. 


అనపోతనాయకుండు మాదానాయకుండు సోదరులు. వీరు రక్తాంజలితోం 
బితృతర్పణాదులు గావించిన కాలము నిర్ణయింపం దగిన యాధారములు గానరావు. 
అనపోతనాయకుండు రాజరక్తమునం బితృతర్పణాదు లొనరించి సోమకులపరశు 
రామబిరుదమును గడించెను. ఈబిరుదము మాదానాయకుండు గూడ వహించినట్లు 
శాసనాంతరములలోం గలదు. కాని, ఇందుం బ్రధానకార్యకర్త అనపోతనాయకుండె. 
మాదానాయకుండు సహాయకారి. అనపోతనాయకునకు గల సోమకుల పరశురామ 
బిరుదము దెలుపు చరిత్రసాధనములం దెలిసికొందము. 

*శ్లో, ముని రజని పరశురామః స్టానే వినియుజ్య వైష్ణవం తేజః, 

సోమకులపరశురామే ధరా మవ త్యన్నపోత నృపతి£ 

“సోమకులపరశురామాది జగత్రసిద్ధబిరుద నామధేయప్రశస్తి సహితులైన... 
అనపోతనాయకునింగారు శా.శ. ౧౨౯౧ సం. అయ్యనవోలు అనపోతనాయని 
శిలాశాసనము.” 





* తా మునియగు వరతురాముండు తన వైస్ణవ తేజమును సోమకుల వరతరామునియందు 
నెలకొల్పెను అతందా అనపోతనాముండై భూమియందు జనింబెను - అయ్యనవోలు శాననము, చూ. 


116 











ఈ సోమకులపరశురామబిరుదము అనపోతనాయకుని రాచకొండలోని 
శాసనము లన్నింటిలో, అనంగా శా.శ. ౧౨౮౭ భైరవుని చెంత శాసనము, ౧౨౮౫ 
ఆంజనేయుని చెంత శాసనము, ౧౩౦౦ నాయకుని చెంత శాసనము, ౧౩౦౨ గన్నేర్ల 
భైరవుని చెంతశాసనము, ౧౨౮౫ భైరవు గండిశాసనము - వీనియందుం గలదు. 
మాదానాయకుని (మాధవనాయకుని) ఉమామహేశ్వరశాసనములో సోమకులపరశు 
రామబిరుదము గలదు. సర్వజ్ఞ సింగభూపాలుండు రచించిన రసార్దవసుధాకరమను 
నలంకారశాస్త్రమునందు అనపోతనాయకుని వర్ణించుచు 


“సోమకులపరశురామే భుజబలభీ మేం ధిభూమి గోపాలే, 
యత్ర చ జాగ్రతి శాసతి జగతాం జాగర్తి నిత్యకల్యాణమ్‌.” 
అని సోమకులపరశురామబిరుదమును 'బ్రశంసించియున్నాండు. ఈ విధముగ 
శాసనములయందు గ్రంథాంతరములందున్న అనపోతనాయకుని సోమకుల పరశు 
రామబిరుదము నాధారముగాం గొని యాతని విజయ యాత్రాకథారాజమును 
సేకరించుదము. 


అనపోతనాయకుండు మాదానాయకుండు బాలురైనను తండ్రియగు 
సింగమనాయని భోరమరణవార్త నాలకించినంతనే వెజచి చీలిపోయిన 
సైన్యమునంతను గూడం దీసికొని మాటపలుకు బడిచేతను, మొగమాటముచేతను 
నసంఖ్యాక సైన్యమును జతపణచుకొని పిత్రాజ్ఞ నిర్వర్తించుటకు జల్లిపల్లిదుర్ణమును 
ముట్టడింప మహోత్సాహముతో బయలువెడలిరి. వీరివెంట నడచిన సైన్యమునందు 
కాల్బంట్లు ౬౦,౦౦౦, అశ్వికులు ౨౦,౦౦౦, ఏనుంగులు ౭,౦౦౦, సేనానాయకులు 
౧౦,౦౦౦ మంది గలరని బిరుదగద్యము లందును జాటువులందును గలదు. 
ఇందలిసంఖ్య యతిశయోక్తియని త్రోసివేయ వీలులేదు. సింగమనాయకుండు, 
ప్రతాపరుద్రుండు చెజింగొనంబడిన పిమ్మట ముఖ్యములగు దుర్గములను 
స్వాధీనపజచికొని, యందలి సైన్యమునంతయు వశపజచికొనెను. ప్రతాపరుద్రుని 
స్వాధీనమునందుం దొమ్మిదిలక్షలసైనిక లుండిరని చరిత్రగ్రంథము లందును, ఇతర 
(గ్రంథములందును జెప్పంబడుటచే నం దెంతయో తక్కువయగు నీసైన్యము 
అనపోతనాయకుని స్వాధీనమునం దుండెననుటలో నాశ్చర్య ముండదు. జల్లిపల్లి 
ముట్టడింపనేతెంచు వెలమవీరుల సైన్యంబు నెదిరింప రాచబలము మితిలేని 
సైన్యమును సమకూర్చుకొని మొరులూరుదుర్గము చెంగటనున్న చెంజెర్ల నెదిరించెను. 


117 


వెలమ సైన్యము చెక్కుచెదరని పట్టుదలతో రాచబలముపైం దలపడి ఘోర సమరము 
గావించెను. జల్లిపల్లిదుర్ణము నాకాలమున చాళుక్యులు పాలించుచుండిరి. పోలూరు, 
వినుకొండ, కుంట్లూరు, అరవవల్లి, క్రొత్తపల్లి, గౌరగిరి, కొలమచెలమ, రామగిరి 
లోనగుదుర్గాధీశ్వరులు, రెడ్డివీరులు, కమ్మవీరులు లోనగువారు సైన్యముతో చాళు 
క్యబలమునకు సహాయపడిరి. మిగుల భయంకరసంగ్రామము చిరకాలము జరిగెను. 
రామలక్ష్మణులవలె వెలమసోదరులగు అనపోతనాయకుండు, మాదానాయకుండు 
ముందునిలిచి సేనల ప్రోత్సహించి విరోధిసేనలపైకిం బంపవారును భయంకరముగ 
సమరమొనర్చి విరోధిసైన్యమును పంచబంగాళము గావించిరి. సైనికులనాశనమును 
జూచినంతన రాచకొలపువీరులందజు వెనుకడుగువైచి ప్రాణభయముచేం జెంజెర్ల 
దుర్గముంజేరి తలదాచుకొనిరి. వీరసోదరులంతతో. బోక సైన్యముతో చెంజెర్ల 
దుర్గమును దీవ్రతరముగాం గొన్నిదినములు ముట్టడించి లోని కాహారవస్తువులు, 
ఇతర సహాయము చేకూరుకుండ నాటంక పజచికోటయంతయుం బగులంగొట్టి 
దుర్గమును భేదించి యందలి రాజబ్బందము నంతయుం బట్టుకొనిరి. బంధితులగు 
వీరులలో, పంటముమ్మడి, పంటమైలారురాజులును, ఉద్దండమండలేశ్వరుండు, సత్యక 
దేవుండు, కన్నడదేవుండు, ఉదయదేవుండు, కర్మశదేవుండు లోనగు చంద్రవంశ 
క్షత్రియులు కొత్తకొండారెడ్డి, కొట్టూరి మారారెడ్డి, నారనగిరి నారారెడ్డిలోనగు రెడ్డివీరులు 
గలరు. అనపోతనాయకుండు విరోదుల నందణ సంహరింప సైనికుల కాజ్ఞయొసంగి 
పితృమారకులగు జల్లిపల్లి చంద్రవంశక్షత్రియుల సందణం గొని తెప్పించి వారల 
స్వయముగాం దాను ఖండించి రక్తము బానలనిండం బట్టి తండ్రికి విధ్యుక్తముగా 
రక్తాంజలితోం దర్పణాదుల నొసంగి యంతతోం బరితృప్తి నొందక వధ్యులగు 
రాజులమేను లొలిపించి మాంసములు వండించి కళేబరములు కొయ్యగానుగలలో 
నాడించి రసముదీసి అన్నపురాశిపైం బోసి భూతప్రేత పిశాచాదులకు బలియొసంగెను. 
ఈ వీరరణవిజయానంతరము అనపోతనాయకుండు, మాదానాయకుండు 
“సోమకులపరశురామ”బిరుదమును వహించి వీరాధివీరులని ప్రఖ్యాతింబడసిరి. ఈ 
విజయ మేసంవత్సరమున లభించినదో గుర్తింపందగు నాధారములు లేవు. ఈ 
బిరుదము అనపోతనాయకుండు వహించినట్లు దెలుపుశాసనములలో శా.శ. ౧౨౮౭ 
సంవత్సరమునకు సరియగు క్రీ.శ. ౧౩౬౫ లోని రాచకొండ రామాలయమునకుం 
జెంతనున్న శాసనమే మొదటిది. 


118 











| 
| 


అనపోతనాయకుండు క్షత్రియవీరులనుజయించి మిగులభయంకరముగా 
క్షత్రియరక్తముతోం బితృతర్పణాదులు నెరవేర్చుట మొదలు హతశేషులగు 
క్షత్రియులకు దత్కులజులకు మిగుల నవమానకరముగా నుండెను. 
అనపోతానాయకుం డింకం దనకెదురులేదని దేశమునంతయు నాక్రమించుకొనుటకుం 
(గొత్తసైన్యములను జేర్చికొని పెక్కుచోటులకు దండయాత్రల కేంగుచు 
“సోమకులపరశు రామబిరుదము”ను శాసనములం దెన్నింటనో చెక్కించెను. 
రాచవారిది యవమానముగా భావించి యనపోతానాయకు నెదిరించి యోడించి 
జల్లిపల్లిరాచవారి పేరిట అనపోతనాయకుని రక్తముతోం దిరుగ రక్తతర్పణాదులొసంగి 
వీరమరణమొందిన క్షత్తియవీరుల కాత్మశాంతి గూర్చవలయునని తీవ్రయత్నములుచేసి, 
బలము నభివృద్ధిపఅచికొనిరి. రాజవంశ భూషణులగు క్షత్రియవీరులు మానుకోటకు 
సమీపమునందున్న ఇనుగుర్తి చెంత నొకకోటగట్టి యందు సురక్షితులైయుండి 
అనపోతనాయకుని సంగరమునకు రమ్మని వార్తనంపిరి. అనపోతనాయకుండు 
అందందునున్న బలములనన్నింటిని జతచేసికొని నియతకాలమునకు ఇనుగుర్తి 
దుర్గమును నమీవించెను. వరిమితసేనతో మాదానాయకుండన్నయగు 
ననపోతనాయకుని గలసికొని సంగరాభిముఖుండయ్యెను. ఇనుగుర్తికోటలో కొండ 
రాఘవరాజు, జగ్గరాజు, గోవిందరాజు, గోపరాజు, తిరుమల పోలరాజు, శ్రీపతిరాజు, 
మల్లదేవరాజు, కనకరాజు, బాలదేవళరాజు, చినలక్కరాజు, శ్రీనాథగౌతమీభూనాథ 
రాజు మున్నగు క్షత్రియవీరశిరోమణులు 5 లక్షల 60 వేల దళమును సమకూర్చుకొని 
అనపోతనాయకని సైన్యము నెదిరించిరి. మిగుల భయంకరముగా నెడతెగక కొన్ని 
మాసములు సంగరము జరిగెను. ఉభయ సైన్యములు తీసిపోనిబీరమునం జిరకాలము 
యుద్ధము చేసినను జయాపజయములు తేలవయ్యెను. అనపోతనాయకుండు, 
మాదానాయకుండు నేనల నడిపించుచు ముందినుగుర్తికోటను బగులగొట్టింప 
నారంభించిరి. సైన్యములో6 బడియుంటచేం గోట భేదించుచుండిరని లోని 
క్షత్రియవీరులందటు మాజుత్రోవను గోట వదలిపోవుటచే నెలమవీరు 
లాక్షత్రియకుమారులను బంధించిరి. తమ భూపాలకులు బద్భులైరని విన్నంతన 
రాచఫౌజులన్నియుం జెల్లాచెదరై నలుదిక్కులకుం జెదరిపోయెను. మాదానాయకుండు 
సేనవెంటంగొని పాజిపోవు క్షత్రియుసైన్యము నంతయు బలిగొనెను. 
అనపోతనాయకుండు చిక్కిన రాజుల నందటిని చెంతనున్న గుండ్లచెజువు చెంగటికిం 


119 


గొనిపోయి శిశు స్రీవృద్ధసహితముగా ఖండించి రక్తవాహినిలో స్నానముచేసి నాంటి 
యాగ్రహావేశమును జల్లార్చికొనెను. క్షత్రియవీరుల యొక్కయు క్షత్రియ 
సైనికులయొక్కయు అద్వితీయ పరాక్రమ జీవితమునకు స్థానికులత్యాశ్చర్యము నొంది 
వీరమరణమొందినవా రందతి పేరట వారివారి యాకారవేషభాషల కనుకూలములగు 
విగ్రహములను చెక్కించి ప్రాతించి జ్ఞాపకార్థము ప్రతి సంవత్సరము ఉత్సవములు 
చేయించుచున్నారు. ఈ విగ్రహములు నేటికిని దర్శనీయముగ ఇనుగుర్తిచెరువు చెంగిట 
నలరారుచున్నవి. అనపోతనాయకుం డీసంగర మేకాలమున నొనరించెనో, జల్లిపల్లి 
యుద్ధమునకు ఈయుద్ధమునకు మధ్య నెంతకాలవిలంబము గలదో యెజుంగతగు 
నాధారములు లేవు. ఇనుగుర్తియందును నాంటి రాజుల శాసనములుగాని, 
చరిత్రగ్రంథములు గాని లభించుట లేదు. మృతవీరుల స్మరణ చిహ్నములగు 
వీరవిగ్రహములు, వీరరంగమని ప్రశంసగని రక్తప్రవాహములతో నిండిపోయిన 
పాడువడిన కోటయు మాత్రము నేంటికి దర్శనీయముగ నున్నవి. పల్లెవాండ్రు, 
శారదకాండ్రను కథకులు, పంబలవాండ్రు, పాడు పాటలలో క్షత్రియవీరుల 
పరాక్రమజీవితము లిమిడియున్న వనిమాత్రము కొందలు చెప్పియున్నారు. అవకాశము 
వెంట వానిని సేకరించుటకు మృతవీరుల చిత్రముల ప్రతిబింబములం 
దీయుటకుంగూడం (బ్రయత్నింవ వలనియున్నది. మంచెళ్ల కృష్ణకవి 
నాంటియనపోతనాయకుని రక్తతర్పణాదికథను జ్ఞాపకముంచికొని కాంబోలు వెలుగోటి 
తిమ్మభూపాలునిం (బ్రశంసించుతతి నిటులు చెప్పియున్నాండు: 
సీ. మదవద్విరోధుల మెదడు బోనము చేసి 
'ప్రత్యర్థిదంతముల్‌ పప్పు చేసి 
కుటిలారిమాంసముల్‌ కూరగాయలు చేసి 
వైరికండలు పిండివంట చేసి 
ఉగ్రాహుతుల గుండె లూరగాయలు చేసి 
శత్రుబాహులను బచ్చళ్లు చేసి 
అరిరాజరక్తంబు నానబాలుగం జేసి 
నిష్ణురారులక్రొవ్వు నెయ్యిచేసి 
మొనసి నీఖడ్గభేతాళముఖ్యులకును 
విందు జేతువు సంగ్రామవీధులందు 


120 





అనపోతనాయకుని జీవితకాలము క్రీ.శ. ౧౩౪౪-౧౩౮౦ అని చరిత్రకారులు 
నిర్దారణ మొనరించి యున్నారు. క్రీ.శ. ౧౩౨౮లో కాకతీయప్రతాపరుద్రుండు 
ఢిల్లికిం గొంపోంబడెను. సింగమనాయకుం డదిమొదలు స్వతంత్రరాజ్యస్థాపనమునకుం 
బాటువడెను. సింగమనాయండు హత్యకు లోనగునప్పటికి ఆనపోతనాయకుండు 
మాదానాయకుండు ప్రాధవయస్కులుగాన జన్మకాలనిర్ణయము సందర్భశుద్ధిగానే 
యున్నది. కాని అనపోతనాయకుని యంత్యము క్రీ.శ. 1880 అని మాత్రము విశ్వసింప 
వీలుగాదు. రాచకొండ గన్నేర్ల భైరవుని యొద్దంగల అనపోతనాయకుని శాసను 
శా.శ.౧౩౦౨ సరియగు క్రీ.శ. ౧౩౮౦ లోనిది. ఇదియె యితని శాసనములందు 
లభించినంతటిలోం గడపటిది. ఇంకను బరిశోధనము జరుగవలసి యున్నది 
గావునను, ఇతనికుమారుండగు సర్వజ్ఞ సింగభూపాలుడు రాజ్యమునకు వచ్చుట 
కింకం గొంతవ్యవధి గలదు గావునను, అనపోతభూపాలుండు క్రీ.శ. 1380లో 
మరణించె ననుటకుం. బ్రబలాధారము లేదు గావునను అనపోతనాయకుని 
నిధనకాలమును గూర్చి నిర్ణయము జరుగుట కింకను బరిశోధన మావశ్యకమై 
యున్నది. 
అనపోతనాయకుని రాజధాని రాజకొండ. ఇది దర్శనీయమగు దుర్గరాజము. 
ఇది నిజాము రాష్ట్రములోనున్న నల్లగొండకు ౨౫ మైళ్ల దూరములో నున్నది. 
'హైదరాబాదునకు భువనగిరికి ౩౦ మైళ్ల దూరములో నున్నది. అనపోతనాయకుండు 
తాను రాచకొండం బాలించుచున్నానని రాచకొండలోని నాలుగు శాసనములలోం 
జెప్పుకొనుటయే కాక రాచకొండలోని రెండు కొండలపైనను దుర్గాదికములు 
బలపణచితి ననియు అనపోతసముద్రమని యొకతటాకమును నిర్మించితి ననియుం 
గూడం జెప్పుకొనియున్నాండు. అనపోతనాయకుని రాచకొండ నివాసత్వమును 
ఇతనికుమారుండగు సర్వజ్ఞ సింగభూపాలుండు తన రసార్జవసుధాకరమున నిట్లు 
ప్రశంసించియున్నాండు. 
శ్లో; రాజాస రాజాచలనామధేయా 
మధ్యాస్య వంశక్రమరాజధానీమ్‌; 
సతాంచ రక్షా మసతాం చ శిక్షాం 
న్యాయానురోధా దనుసందధార” 
రాచకొండ, నాగానాయనికొండ యనురెండు శైలములకు బలవంతములగు 


121 


కోటగోడలు కట్టంబడెను. మధ్య రాచకొండనగరమున్నది. ఆనాంటి వ్యూహనిర్మాణము, 
రాజభవనములు, శిబిరములు, దుర్గ విధము వరిశోధింవం దలంచిన 
యీరెండుదుర్గములందు ననువగు చరిత్రాంశములు లభింపంగలవు. రాచకొండ 
వంశక్రమరాజధానియని అనపోతనాయకుండు చెప్పికొనియున్నాండు. కాకతీయ 
సామ్రజ్యసేనాధిపతులై అనపోతనాయకుని పూర్వులు రాచకొండ దుర్గమునం దుండి 
సామ్రాజ్య క్షేమము కోరినవా రనియు, నింగమనాయని కాలమునుండి 
స్వతంత్రదుర్గ్లమయ్యె ననియు, అనపోతనాయకుండు శిధిలభాగములు బలపజచి 
రాజ్యము వృద్ధిచేసికొని రాజధానీనగరముం గావించుకొనె ననియు విశ్వసింపవచ్చును. 
ఇతనిసోదరుండగు మాదానాయకుండు కొలంది కాలమున కచటికి ముప్పదిమైళ్ల 
దూరముననున్న దేవరకొండచేరి యటప్రత్యేకదుర్గరాజము నొక దానిని నిర్మించి 
చిన్న రాజ్యమును బాలించుచుండెను. 

అయ్యనవోలు మైలారుగుడిలోని శాసనమునందు తాను ఓరుగల్లు, శ్రీభువనగిరి, 
రాచకొండ, సింగాపురము దుర్గముల కధిపతి ననియు దిగ్విజయయాత్రా సందర్భము 
శా.శ.౧౨౯౦౧, క్రీశ. ౧౩౬౯లో అయ్యనవోలను గ్రామము నొసంగితి ననియు 
అనపోతనాయకుండు వ్రాయించికొనెను. ఈయన రాజ్యవిసృృతి నెజుంగుట కింతకంటె 
నాధారములు గానరావు. నిజాము రాష్ట్రములోని యాంధ్రదేశము నంతయు 
ననపోతనాయకుండు స్వాధీనపజచికొని నిరంకుశముగా రాజ్యము పాలించెనని 
చెప్పవచ్చును. నిజాము రాష్ట్రములోని సుప్రసిద్ధములగు కంభము మెట్టు, ఉర్లగొండ, 
నల్లగొండ, పానుగల్లు, దేవరకొండ, భువనగిరి, గోలకొండ, మెదకు, కనకగిరి, 
అనంతగిరి, రామగిరి, లోనగుదుర్గములన్నియు అనపోతనాయకుని హస్తగతమయ్యెను. 
మధ్యనున్న కొచకొండ రాజధానిగం జేసికొనెను. 


అనపోతనాయకుండు కేవలవీరుండే కాని విద్వాంనుండని కాని, 
కవులనాదరించినవాండని కాని చెప్పుట కాధారములు గానరావు. సర్వజ్ఞ 
నింగభూపాలుం డితనిని తండ్రియగుటచేం బలుతావులం (బ్రశంనించి 
రసార్ణవసుధాకరమునం దుదాహరణము లొసంగెను గాని యందుం జరిత్రాంశములు 
గానరావు. రసార్ణవసుధాకరములోని యొకానొక* శ్లోకమువలన అనపోతనాయకుండు 
* హేమాద్రి దానై ర్థరణీ నురాణం 
మవోచలం వొన్తగతం వివోయ, 
యళ్ళాడు సోపాన వభేన చక్ర 
శ్రీవర్హతం నర్గజనాంయై గమ్మ్యమ్‌ 





122 





శ్రీశైలమునకు సోపానములు గట్టి సర్వజనగమ్య మొనరించినట్లు కలదు. 
అనపోతనాయకుండు, మాధవనాయకుండు కృష్ణ కీవలిభాగమును బాలించుతణి 
అద్దంకి, కొండవీడు లోనగు దుర్గముల లోంగొని వేమారెడ్డియు అతనికుమారుండగు 
అనపోతారెడ్డియు పాలించుచుండిరి. నింగమనాయనికి, వేమారెడ్డికి, 
అనపోతనాయకునకు, అనపోతారెడ్డికి సంగరములు జరిగినట్లు బిరుదధారణములో 
నొకరిని మించి యొకరు దానములలో నొకరిని మించి యొకరు ప్రయత్నములు 
గావించినట్లు తెలిసికొన నవకాశములు గలవు. రెడ్డివీరులు గుంటూరు ప్రాంతముల 
నుండిపోవు యాత్రికుల కనుకూలముగ శ్రీశైలమునకు మెట్లుగట్ట పోటిగా 
వెలమవీరులు దేవరకొండ ప్రాంతముల నుండి పోవు భక్తుల కనుకూలముగ మెట్లు 
గట్టిరి. వారును వీరు హేమాద్రిప్రోక్తదానముల నిర్వర్తించితిమని చెప్పికొనిరి. 
అనపోతనాయకుండు కృష్ణదాటి సైన్యసహితముగాం బలుమాజు ధరణికోట 
ప్రాంతములకు దండయాత్రకు వచ్చి ఆ ప్రాంతములం బాలించు ధనంజయగోత్రులగు 
రాచవారితోను వారికి బాసటగావచ్చిన అనపోతారెడ్డితోను బలుమాజు పోరాడినట్లు 
చరిత్రగ్రంధములవలనం దెలియుచున్నది. రాముడు పరశురాము(ఢు వలె 
అనపోతానాయకుంథు అనపోతారెడ్డి వరన్పర జిగీమవులై చిరకాలము 
నం[గ్రామములతో6 గాలయావనము గావించుటయే యవననృవులు 
అనపోతనృ్ఫపాలుని స్వాధీనములో నున్న దుర్గములలోం గొన్నింటి లోంగొనిరి. 
'క్రమముగాం దరతరములు విరోధము రెడ్డివారికి వెలమవారికి అభివృద్ధిలోనికి వచ్చిను. 
అనపోతనాయకుని యనంతరము సర్వజ్ఞ సింగభూపాలుండు రాచకొండ దుర్గమును 
జిరకాలము పాలించి శ్రీనాథమహాకవి, బమ్మెరపోతరాజులోనగు విద్వత్మవులకు 
నాశ్రయుండై యనేకోద్దంధముల రచించుటకుం బ్రోత్సహించుటయే కాక తానుగూడ 
నుత్తమ గ్రంధముల రచించెను. అనపోతనాయకుని యనంతరము సుమాటు 
నూటయిరువది సంవత్సరములవటకు రాచకొండ వెలమవీరులగు రేచర్ల గోత్రీయులకు 
రాజధానిగ నుండెను. అనపోతనాయకుని పరాక్రమాతిశయమును దెలుపు 
చాటుపద్యముల నొక్కటినిమాత్రముదాహరించి వీరాధి వీరుండు, పరాక్రమశాలి, 
శూరవతంనము నగు నామవోమమానని జీవిత చరిత్రమునకు శాంతి 
చెప్పుచున్నారము: - 


123 





సీ అశ్వరేవంతుండు హయమును నెక్కిన 
దండిరాజులగుండె తల్లడిల్లు 
దరిని దద్భీకరకరవాలహతికిని 
కర్ణాటసేనలు గళవళించు 
సంగ్రామపార్ధుని చాపటాంకృతులకుం 
దెలుంగురాజ్యం బెల్ల దిగులుచెందు 
ప్రథననిశ్ళంతుని బల్లెంపు డాకకు 
నుల్ముల్మిపడుచుండు నొడ్జెరాజు 
లరసి తటిమినచో నుండందరము గాక 
సొరిది సురరాజధానులు సొంపు దక్కి 
యోటమందిరి సిందూరికోటబయల 
సన్నుత ఖ్యాతి యనపోత మన్నెరాజు.” 


- ఆంధ్రపత్రిక ప్రభవ సంవత్సరాది సంచిక (1927) 


124 





11. రుద్రదేవుని అనుమకొండ శాసనము 


కాకతీయ రాజులకుం దొలుత అనుమకొండ రాజధానిగ నుండెను. కాకతీయ 
ప్రోలరాజు స్వతంత్ర రాజ్యస్థాపనము గావించినది అనుమ కొండయందే. అనంతరము 
రుద్రదేవుండు కాకతీయ రాజ్యపునరుద్ధారకుండయి తండ్రి వేసిన పునాదులపైం గాక 
తీయాంధ్ర సామ్రాజ్య సౌధమును నిర్మించెను. రుద్రదేవుని కాలమున అనుమకొండయే 
రాజధాని నగరము. పద్మాక్షి దేవాలయము మొదలు సిద్ధేశ్వరాలయము వణకు గల 
ప్రదేశయమంతయు రాజభవనముగ నుండియుండును. రుద్రదేవుండు 
కొంతకాలమునకు ఆంధ్ర సామ్రాజ్యమునకు ముఖ్యస్థానముగ ఓరుగల్లును నేర్పాటు 
చేసియుండె ననుట సత్యము. రుద్రదేవుని చరిత్రము నెజుంగ తగు సమగ్ర మగు 
శిలాశాసనము అనుమకొండలోని జీర్ణాలయమందుం గలదు. ఆలయపు 
బూర్వనామము రుద్రేశ్వరము. ఆలయమునకు గుడివైపున నున్న ద్వారమునం 
దీశాసనము భద్రపణుపంబడి దర్శనీయముగా నున్నది. ఆలయములోం బొక్కటి 
రాళ్లవలె మూండు గర్భాలయములు గలవు. అందు దక్షిణాఖి ముఖముగా ఆలయమున 
వాసుదేవరను, కుడివైపు సూర్యదేవరను, ఎడమవైపు రుద్రదేవరను దొల్లి ప్రతిష్టించిరి. 
ఇపుడెడమవైపు గుడిలో నొకలింగము గలదు. మిగిలిన రెండు గర్భాలయములు 
లోం బీఠములు మాత్రము గలవు. అపూర్వ శిల్ప రమణీయమగు నీయాల యమున 
కెదురుగా వెయ్యి స్తంభముల మండపము గలదు. ఎదురుగ జక్కని నంది విగ్రహము 
గలదు. కుడివైవున గొప్ప కోనేరు, ఎడమవైవు వంటశాల గలవు. ఈ 
యాలయమునందలి శిల్పము అపూర్వ విలాసవంతమై దర్శనీయమైయున్నది. 
జీర్ణాలయముతో నీపాటి వరిచయము పాఠకులకు గలిగించితిమిగాన 
నీయాలయమును ఆశ్రయించియున్న శాసనమును విమర్శించెదము. 


శాసనము 
నల్లని కురువిందశిలపైం జక్కంగం జెక్కంబడిన యీశాసన రాజము నేంటివణకు 
సురక్షితముగా నున్నది. నాలుగైదు తావులం గొంచెము చెడినను చరిత్రాంశముల 
నెజుంగుటకెట్టి యాటంకము కలుగదు. లిపి మనోహరముగా వట్రువదేలియున్నది. 
శిల్పి తన నేర్పుంజూపి వర్ణములను జక్కంగంజెక్కినాడు. శాసనము శిలకు 


125 


నాలుగువైపుల వ్రాయంబడినది. అంతయు సంస్కృతశ్లోకములు అనుక్రమణిక 
మాత్రము తెలుంగునందు వ్రాయంబడినది. శాసనము స్థాపించినకాలము శా.శ. 
౧౧౮౪ చిత్రభాను సం. మాఖశు ౧౩లు క్రీస్తు శ ౧౧౬౦ అగును. శాసన 
గ్రంథకర్త భార ద్వాజగోత్రుండును, (శ్రౌతకర్మ కర్మకుం డును నగు రామేశ్వర దీక్షితుండు. 
సంస్కృత శ్లోకరచనమున నీతండు మిక్కిలి నేర్పరి. ధారయనన్యసాధారణముగా 
నుండును. ఈయన రచించిన యపూర్వగ్రంథములు గాని, ప్రత్యేక జీవితచరిత్రముగాని 
గ్రహింపనవకాశములు లేవు. సమకాలికుండగు రుద్రదేవునియొక్కయు, నతని 
తండ్రియగు ప్రోలరాజుయొక్కయు విజయ యాత్రాంశముల నీకవి కన్నులం 
గట్టునటులం జెప్పినాండు. ఈశాననమునందుం బేర్కొనంబడిన (ప్రత్యర్థి 
వీరులచరిత్రములు సమగ్రముగా గ్రహింపవలసియున్నవి. 

కాకతీయులు పశ్చిమచాళుక్యరాజులకడ దండనాయకులుగా నుండి క్రమముగాం 
బ్రభురాజ్యము క్షీణించుకొలంది స్వాతంత్ర్యము నార్జించుచు వచ్చిరి. రాజాను చారముగ 
వీరును వరాహలాంఛనులై నాణెములపై వరాహచిహ్నములు నెలకొల్పిరి. 
శాననములలోం దొలుత వరాహన్మరణ గావించిరి. ప్రత్యర్థుల తొమ్ముపై 
వరాహముద్రలవేచిరి. తదనుసారముగ అనుమకొండ శాసనములో దొలుత 
వరాహస్మరణము గలదు. ఈ శాసనము నందు త్రిభువనమల్లునివద్దనుండి వర్ణిన 
మారంభింపంబడినది. త్రిభువనమల్లుని కుమారుడు ప్రోలరాజు. ఇతని భార్య 
ముప్పరు. ఈదంపతుల కుమారుండు రుద్రదేవ చక్రవర్తి. రాజధాని అనుమకొండ. 
త్రిభువనమల్లుని గూర్చిన వివరము లేవియు శాసనమున లేవు. ప్రోలరాజును 
గూర్చియు, నాతని పరాక్రమమునుగూర్చియుం జరిత్రాంశము లిందుం గొన్నగలవు. 
ప్రోలరాజు పరాక్రమజీవితము నెజుంగుట కీయాధారములు సహకారి కాగలవు. 

ప్రోలరాజు ప్రతిపక్షనాయకులు 

ఖాజిపేట చెరువువద్దనున్న కన్నడశాసనమువలన గాకతీయవంశమునం 
(బ్రోలరాజు గలండనియు, నతని కుమారుడు బేతరాజనియు, నితండే 
త్రిభువనమల్లుండనియుం, త్రిభువనమల్ల బేతిరాజనియు వ్యవహరింపంబడెననియు. 
దెలియును. ఈ బేతిరాజు పశ్చిమ చాళుక్యరాజగు త్రిభువన మల్లదేవవిక్రమాదిత్య 
చక్రవర్తి వద్ద రాజప్రతినిధిగా నుండెను. ఈవివరము లీశాసనమున లేవు. రుద్రదేవుని 
తండ్రియగు ప్రోలరాజువృత్తాంతము, విజయములు మాత్రమె యీ శాసనమునం 


126 





బేర్కొనంబడియున్నవి. ప్రోలరాజు క్రీ.శ. ౧౧౨౮ మొదలు ౧౧౩౯ వణకు 
రాజ్యమేలియుండును. తైలపదేవుండు, గోవిందరాజు, గుండరాజు, జగద్దేవుండు, 
అనువారు నలుగురు ప్రోలరాజునకుం బ్రతిపక్షులు. తైలపదేవుని గూర్చి శాసనమునం 
దీక్రింది విధముగాం జెప్పంబడి యున్నది. 
శ్లో॥ హస్తారోహణకర్మకర్మఠగతిం చాళుక్యచూడామణిం 
శశ్వద్యుద్ధనిబద్ధగహ్వరమతిం యుద్దే బబంధ క్షణాత్‌ 
శ్రీమత్రైలపదేవ మంబుదనిభ స్తంబేరమస్థం క్షణాత్‌ 
ప్రఖ్యాతో రిపుకంఠఖండనవిధౌ భక్తానురాగా జ్ఞహౌ. 
చాళుక్యవంశజుండును, గజారోహణకర్మరుండును యుద్ధకౌశలుండును నగు 
తైలపదేవుని నేనుంగుపై మండంగనే బంధించి ప్రోలరాజు భక్తానురాగమున విడిచెనని 
పై శ్లోకమునకు భావము. ఈ తైలపదేవుడెవరో తెలిసి కొనవలసియున్నది. 
చరిత్రకారులీతం డెవరో నిర్ణయింపక చాళుక్యుల సమీపబంధువనియు, భావిపరిశోధన 
మున నది తేలుననియుం జెప్పిరి. వశ్చిమ చాళుక్యులకు సంబంధించిన 
శాసనములన్నియు ఓరంగల్లునకుం బైభాగమునం గళ్యాణపురమువణకుం గలవు. 
తైలపదేవుందెవరో నిజాము రాష్ట్రమునందలి శాసనములు శోధించిన తేటపడును. 
తైలవదేవుని శాననములు. మహబూబునగరములోని బూదవూరులోని 
ఆంజనేయాలయమునందును, గంగాపురము చెజువుకట్టమీందను, నెక్కొండ 
సమీపమునను మేము గత సంవత్సర మేసవిలోం గనిపెట్టితిమి. తైలపదేవుని 
శాసనమొకటి నల్లగొండ చెంత పానుగల్లులో విష్పాలయములో బిగింపంబడియున్నది. 
కొంతభాగమందు గోడలోం గలసిపోయినది. అందు “లబ్బ్వాతైలపదేవాఖ్యా త్తన 
యాశ్చ(క్రవర్తినః, లబ్బ్వాఖిలోర్వరంద్యా... వరః, నమస్త గుణనంథౌకః 
శ్రీమద్భూమండలేశ్వరః. ధర్మాయ ధార్మిక నిజాగ్రజ ధర్మభీమ... గోకర్ణ బ్రహ్మపుర్యాస్థితిం 
అని తైలపదేవుండు భీమరాజు గోకర్ణుల నామము లొకచోంగలవు. తైలపదేవుండు 
ప్రోలరాజుచే బంధింపంబడి విడిచిపెట్టంబడి రుద్రదేవునిచే మరణించెను. గోకర్చుండు, 
భీమరాజు రుద్రదేవుని కాలములోని వారుగాన నిందుం బేర్కొనంబడిన తైలపదేవుందె 
ప్రోలరాజు ప్రత్యర్థి. చాళుక్యచూడామణి యనుటంబట్టి వశ్చిమచాళుక్య 
కుటుంబసంబంధి యని భావింప జనును. ఇతండు త్రిభువనమల్లదేవుని వద్ద 
ప్రతినిధిగా నున్నట్లు పూర్వోక్త శాసనాదియందు గలం 'శ్రీపృథ్వీవల్లభ సత్యాశ్రయకుల 


127 


తిలకాచాళుక్యా భరణ శ్రీమత్రిభువనమల్ల దేవః కులశశిసార్వతో... లితాఖజ్జితారివర్గు, 
శ్రీమత్మల్యాణపురస్థిత నిజ విజయ స్మంధావారసుఖా స్తరన్దం.” అనుభాగములు విశేషణ 
ములుగాం గైకొంటిమేని ధ్రువపడంగలదు. ఈ తైలపదేవుండు పశ్చిమచాళుక్యుల 
రాజప్రతినిధిగా నుండి మహబూబునగరము చెంతనున్న కోడూరు రాజధానిగ నేలిన 
రాజు. ఈయంశము మహబూబునగరమునకు రెండు ఆమడల దూరములోనున్న 
నెక్కొండశాసనములో నీక్రింది విధముగాం జెప్పంబడెను. 

౧. “స్వస్తిసమస్తభువనాశ్రయ శ్రీప్రిథ్వీ 

౨. వల్లభమహారాజాధిరాజపరమే 
. శ్వర పరమభట్టారక సత్యాశ్రయకు 
. ళతిలక చాళుక్యాభరణ శ్రీమత్రి 


లు 


. భువనమల్ల దేవెర విజయరాజ్యముత్త 


ft 


. రోత్తత్తరాభి ఉర్ధ్వి ప్రవర్ధమానమాచంద్రాక్కకతారాం? 


యు 


. రసలుత్తమిరె శ్రీజయన్తి పురదనేలేవిదినోప 
౮. సుఖసంకథావినోదధిం రాజ్యంగేయు త్తమిరె ఓస్వస్తిసలో 
క ధిగతపంచమహాశబ్దమహామణ్జలేశ్వరం జయాంగనాధీ 
౧౦. శ్వరనుపహసిత మనసిజర్యోత్తే త్రిలోకీలాళిత కీర్తిబేగీశ 
౧౧. వంశదవదహనన న్తజ్ఞరలోడయ పలినచోడ కుళకులో దిని 
చండలదేవి ప్రియుండు శ్రీమన్మహామండలేశ్వరకు 
మార తైలపదేవర పట్టమహాదేవిలక్ష్మాదేవి 
కుమార పెమ్మా౯డిదేవర పట్టమహాదేవి బిక్కిదేవి 
రాజధానికోడూరునుండి వచ్చినెక్కొండ 
రామేశ్వరదేవరకు విక్రమశకవర్న ౪౬ (శ్రావణ బ ౩౦” 
పై శాసనమువలన తైలపదేవుండు జయంతి పురాధీశ్వరుండును పశ్చిమచాళు 
క్య వంశజుండునగు త్రిభువన మల్లదేవుని రాజప్రతినిధియని స్పష్టముగాం దెలియుచు 
న్నది. బేగీశవంశదహన యనుపదము వేగీశవంశదహనయను కొననగును. 
ఆవిశేషణము పశ్చిమచాళుక్యులకుం దూర్చు చాళుక్యులకుం గల విరోధాతిశయము 


128 





తెలుపును. విక్రమ శకము ౪౬ క్రీ.శ ౧౧౨౨ అగును. ఇది ప్రోలరాజుకాలమెగాన 
నీతైలవదేవుండు వశ్చిమచాళుక్య రాజప్రతినిధి యగుట నత్యము. 
బూదపూరుశాసనములో స్పష్టముగా నీతైలపదేవుండు వేంగీశ వనదవదహనుండని 
చెప్పుకొన్నాండు. అందీతైలపదేవుని యంశ మీ క్రింది విధముగాం గలదు. 

(౧) ధాకర పరిజన సంపత్మర శ్రీమచ్చన్దల 

(౨) దేవీనయన సరసిజసుయ్య ౯ నప్ర 

(3) త్తిహరనాయ్య౯ం గురుజనపదపరాగ 

(౪)  రాజితచాళుక్య కటక రక్షపాళనామా 

(౫) ది సమస్త ప్రశస్తి సహితం శ్రీమ 

(౬) న్మహామజ్జలేశ్వరం కుమారతైలపదేవ 

(౭) దేవర పట్టమహాదేవి లక్ష్మాదేవియ 

(౮) రుం కుమారం పెర్మాది దేవనుం బా ఈ 

(౯) వనుం శ్రీకోడూరు పురదనేలే వి 

(౧౦) విధనోళ సుభసంకథా వినోదాదిం రాజ్య 

(౧౧) గెయ్యత్తమిరె 

ఇందలి శకాబ్దము, నెక్కొండ శాసన శకాబ్దము నొకటియె. తైలపదేవుడు 
చందలదేవి, లక్ష్మాదేవి యను రాణులకు భర్తయనియుం గోడూరు రాజధానిగం గల 
వాండనియుం గుమారుని పేరు పెర్మాడి దేవుండనియుం గోడలు బిక్కిమదేవియనియు 
నితండు ప్రోలరాజుచే సంగరరంగమున బద్భుండై విడిచిపెట్టంబడె ననియు 
నెఖుంగనగును. ఇంకంగొన్ని తైలపదేవుని శాసనములు గలవు గాని విస్తరభీతిచే 
వదలుచున్నారము. కడ కీతైలపదేవుండు రుద్రదేవునిచే మరణించినది ముందు 
దెలుపుదుము. 

గోవిందరాజు 
ప్రోలరాజు ప్రతిపక్ష వీరులలో గోవింద రాజొకండు. ఈతని చరిత్రము 


సవిస్తరముగా గ్రహింపనగు నాధారము లింతవఅకు లభింపలేదు. ఆంధ్రచరిత్రకారులీ 
గోవిందరాజును కొండపల్లి పాలించు వాండని చెప్పినారు. దూరము యోచించినచో 


129 


నితండు కంబము మెట్టు చెంతగల నేలకొండపల్లి పాలించు వాండనియు, నేల 
కొండపల్లినే పూర్వ శాసనములలో కొండపల్లి యని వ్యవహరించిరనియు మా 
విశ్వాసము. గోవిందరాజును ప్రోలరాజు జయించినటులుం దెలుపు శాసనశ్లోకము 
నిటనుదాహరించెదము. 
శ్లో; యోకుంఠారిపతే ర కుంఠ పరశుశ్తక్షాగ్ర ధారోల్ల స 
ద్ధారాపాత నిపాతనైక చతురం గోవింద రాజాహ్వయం; 
బద్బోన్ముచ్యతదోదయక్షితిభృతే రాజ్యం దదౌ లీలయా 
లుంఠాకో విషయస్యతస్య సమరే సద్వీర దీక్షాగురుః. 
ఇందుం బేర్కొనంబడిన గోవిందరాజు పశ్చిమ చాళుక్య త్రిభువన మల్లదేవుని 
పక్షమున నేలకొండపల్లి ప్రాంతమునకు బాలకుండుగ నుండెను. ఉర్లుగొండ 
శాసనములో త్రిభువనమల్ల దేవుని మంత్రి నెమ్మన ప్రగడ యను బాణవంశజునకుం 
బుణ్యముగాను, కొండపల్లిలో భూమి దానము చేసితినని గోవిందరాజు శా.శ. ౧౦౪౫ 
అగు కార్తీక శుద్ధ ౬ సోమవారము నాండు (క్రీ.శ ౧౧౨౩ లో) శాసనము 
వేయించెను. ఈ శాసనముచే గోవిందరాజునకు ప్రోలరాజు సమకాలికుండనియుం 
బశ్చిమ చాళుక్య రాజప్రతినిధియనియు, నేలకొండపల్లి పాలకుండనియుం దెలియును. 
గోవిందరాజును తొలగించి ప్రోలరాజు నిల్చిన రాజప్రతినిధియగు ఉదయరాజు 
బలనాటి చోడులలోని వాండనుట ప్రమాదము. పండిత గురు మల్లికార్డునునిచే 
శాపము నొందిన వాండును, పానుగల్లు పాలకుండును నగు ఉదయరాజు ప్రోలరాజు 
సమకాలీకుండు. ఇతండే గోవిందరాజు స్థానమున రాజప్రతినిధియై పేరొందెను. 
లుంఠాక విషయము నల్లకొండ మండలము కావచ్చును. 
ప్రోలరాజు ప్రతిపక్షులలో గుండరాజొకండు ఈతండు మహావీరుండు. ఈతని 
ప్రోలరాజు వధించిన విధ మీక్రిందిశ్లోకమునందు విపులముగా వర్ణింపంభడియున్నది. 
శ్లో॥ క్రుద్ధేనోద్దుర మంత్రకూట నగరీం నాథాదయో నిస్త్రపో 
గుండః ఖండిత ఏవ ముండితశిరాః క్రోడాంకవక్షస్థలః 
ఏడోడింభకవత్సలాయనపరో జ్ఞాతో గతః స్వాం పురీం 
ఆహూతోపి నృశ్వరస్య పురతః ప్రోలేన యుద్ధాయ యత్‌. 
ఇందుం బేర్కొనంబడిన గుండరాజు మంత్రకూట పాలకుండు. మంత్రకూటము 
నిజాము రాష్ట్రములో గోదావరీతీరమున నున్న మంతెన. నూజవీడు చెంతగల మంతెన 


130 


| 
| 
| 





యనుట ప్రమాదము. నిజాములోని గోదావరి తీరస్థమంతెనకుం గాకతీయులనాంట 
నుండి మంత్రకూటమని పేరుగలదు. గుండరాజుపేరుతోం గట్టంబడిన గ్రామములు 
నేంటికి నిజాము రాష్ట్రములోని మంతెనచెంతంగలవు. (ప్రోలరాజు గుండ రాజును 
జయించినపిమ్మట మంత్రకూట ప్రాంతమునకు రేచెర్ల గోత్రుండగు కామచమూపతిని 
రాజప్రతినిధిగ నియోగించెను. ఈతండె ప్రోలరాజుపక్షమున మంత్రి కూట ప్రభువగు 
గుండరాజును జంపెనని రామప్పగుడుల చెంత నీతని పుత్రుండగు రుద్రసేనాని 
శాసనము నెలకొల్సినాండు. అందలి ముఖ్యాంశమిది. 
కామచమూపతిః 
శ్లో శ్రీమత్రోలనృపాలసైన్యపతినా విఖ్యాత విక్రాంతినా 
యుద్ధే యేన మహాబలేన నిహతే మంధన్య గుందాధిపే; 
అన్యేవైరి నృపాలకాః ప్రతిదిశం ప్రాదు ధ్రువం స్తక్షణా 
త్సింహానేవ నిపాతితే గజపతౌ (?) శేషా గజాః క్షుద్రకాః. 
గుండరాజు మంత్రకూట ప్రభువు. కాకతీయుల కాలములో రామారణ్యత్రిపాదు 
లనుయోగివర్యుండీ మంత్రకూటమునందె యుండెను. గుండరా జేశాఖకుం 
జెందినవాండొ, యెంతటి విస్తీర్ణ రాజ్యమున కధిపతియో యెజుంగవలసియున్నది. 
ప్రోలరాజు గుండరాజుమీందికి దండయాత్ర కేంగుతజికామచమూపతి సంగర 
భారవాహుం డై గుండరాజును జంపి యుండుననియు6 ప్రభువగుటచేం 
బ్రోలరాజావిజయము తానె వహించెననియు విశ్వసింపనగును. ప్రోలరాజు ప్రతిపక్ష 
వీరులలో జగద్దేవుండు మిగుల గొప్పవాండు. జగద్దేవుని ప్రతిఘటనము రుద్రదేవుం 
డీక్రింది విధముగాం దనశాసనములోం జెప్పుకొని యున్నాండు. 
జే అన్యచ్చానుమకొండనామ నగరీం సంవేష్ట్రయోయం స్థితో 
నానామండలికాన్వితో భువి జగద్దేవ స్సదేవప్రభః; 
స్తబ్ధ స్తంభిత ఏవకార్యకరణే శక్తః క్షణాన్నిర్గతః 
శ్రీమత్రోలనృపస్య తస్య జయినః కిం బ్రూమహే గౌరవం. 
ఇతండు మైసూరు రాష్ట్రములోని నగరమండల మునకుం జెందిన పట్టిపొంబుచ్చ 
పురాధీశుండనియు నింకం గొన్ని విశేషణములతో జగద్దేవుని వేజొకనిగ నాంధ్ర 
చరిత్రకారులు పేర్మొనిరి. కాకతీయ రాజ్యమునకు వ్యాప్తి ప్రోలరాజు కాలమున మైసూరు 


131 


వణకు లేదు. ఈ జగద్దేవుండు అనుమకొండకుం జేరువలోనున్న సామంతులం గూడం 
కలుపుకొని ప్రోలరాజును రాజ్యభ్రష్టుని చేయుటకు బయలుదేరియుండును. తుదకు 
విఫల ప్రయత్నుండై యింటి త్రోవం బట్టెను. జగద్దేవుండు పశ్చిమచాళుక్య రాజులకడ 
రాజప్రతినిధిగ నుండి ధర్మపురి వేములవాడ ప్రాంతములను బాలించు నొక 
మాండలికుండు. ఇతని శాసనములు కొన్ని నిజామురాష్త్రమునం గలవు. అందొక 
దానిలో బ్రోలరాజు జగద్దేవు నణంచినటులం గలదు. 
శ్లో॥ తత్పుత్రో భూద్దేవపాలనామధేయో ధియాన్నిధిః 
జగద్దేవ మహీపాల పాలితస్సమ్మత స్సతాం 
యస్మాది భక్తమాలక్ష్యా జగద్దేవాదనంతరం 
కాకతీశః ప్రోలభూపస్యాధీరం పర్యపాలయత్‌. 
౪౨వ నెంబరు ఆమనగల్లు శాసనము. 
కరీమునగరమునకు ఎనిమిదిమైళ్ల దూరము నందున్న నగునూరులో 
నొకవీరశిలపై నాలుగువైపుల నాలుగు వీరి విగ్రహములు కలవు. అందొకవైపు 
విగ్రహము క్రింద నీవిధముగా నొకశాసనము వ్రాయంబడి యున్నది. 
౧. స్వస్తిశ్రీ సమస్త ప్రశస్తి సహితం 
శ్రీ మనుమహామండలేస్వరం 


(౮ 


య 


దొమ్మెరాజులు శ్రీమచ్చా 
కుక్య విక్రమగా....ద 
ఉత్తమ విన్యనాళ్ళె నెయ్డ 
ప్రమాది సంవత్సరద వై 
సక భహుళ భధివెలు 
పుయమన సుక్రవర 
౯. మునాడు మేడెరజుజ 
౧౦. జగద్దేవడుం ఎనభఇ 
౧౧. వేలుతోపొడిచి గెలిచె. 
దీనివలన దొమ్మెరాజు మండలేశ్వరుండనియు, మేడరాజు జగద్దేవుండు నాతన 
సంబంధులు గానుండి ప్రతిపక్షుల యెనుబదివేల సైన్యముతోం బోరి గెలిచిరని 


జ 


ణి 


4 


132 





చెప్పంబడెను. దొమ్మరాజు, మేడరాజు రుద్రదేవుని కాలములోని వారనునంశము 
ముందుం జెప్పనున్నారము. జగద్దేవుండు ప్రోలరాజు కాలములోనున్న యొక రాజప్రతి 
నిధియని దీనిచే స్పష్టమగుచున్నది. లేములవాడలో భీమేశ్వరాలయమున కెదుటనున్న 
శాసనమున జగద్దేవుని విషయము నిస్పష్టముగాం జెప్పంబడియున్నది. 

౧. స్వస్తిశ్రీ లేంబాలవాడ 

౨. _సమావాసోసమస్తప్రశస్తో 
పేత సమధిగత పంచమహా 


క్ల 


౪. శబ్దాద్యలంకారఃక్రితః శ్రీమ 
౫. హామండలేశ్వరంపొ 

౬. వాకకులతిలకః శ్రీమజ 

౭. గద్దేవర సరునుకచ్చశ ౧౦౩౧ 
౮. యయసర్వధారిసంవత్స 


౯.  రదవై శాఖసుద్ద చతుర్ద 

౧౦. సి ఆదివారదందుహరీ 

౧౧. శ్వరదేవరిగె............. 

ఈ శాసనమువలన స్పష్టముగా నొక కాలమున" జగద్దేవునకు వేములవాడ 
రాజధాని యనియు నతండు విశేష రాజ్యమున కధికారియనియు శా.శ. ౧౦౩౧ 
సరియగు క్రీ.శ. ౧౧౦౯ లు ప్రాంతమున టబ్రోలరాజునకు సమకాలికుడు 
గానుండెననియు స్పష్టమగుచున్నది. పైను దాహరించిన శాసనమునందలి ప్రోలరాజు 





1. ఈ జగరేవుండు గాక ఓరుగల్లు ప్రాంతమున నింక నిడువుడు జగర్జోనులు గలడు. 

కొలనుపాకలో నొక జగ్హోవ్రండు కొన్ని శాననములు వోయించినాండు. ఇతనివేర శానన 
నపొత మగు జయ న్రంభయు కొలనుపాక చిన వాగుగద్ధవధ్రరు మరియొక శాననము 
చందికాందిగుటి గోదలోను గలదు. ఇతండు ప్రోలరాజు నమకాలికుండో ఐనవేళ్టరుని 
భ్తగణములోనివాండును బినవవురాణమున బేర్హొనబదిన వాందునగు జగదేక 
మల్లుందొకందు. ఇతందు వీరయూడామణి, ఈ జగదోకమల్లుండును (ప్రోలరాజు 
కాలములోనివా౭డెగావబ్బును. మైనూరు ముండలములోని జగదోకమల్లుందు 
కాకతిప్రోలరాజు బ్రత్సర్థియనంజాలము. 


133 


ప్రత్యర్థి వీరులందలు అనుమకొండ సమీప వాసులనియు, నిజాము రాష్ట్రము 
లోనివారనియు స్పష్టపడినదిగదా? రుద్రదేవుని ప్రత్యర్థుల గూర్చి విచారించుదము. 

రుద్రదేవుని ప్రత్యర్థులు అనుమకొండ శాసనానుసారముగా, దొమ్మరాజు, 
మేడరాజు, మైళగిదేవుండు, భీమరాజు, * తైలపదేవుండు, కందూరు ఉదయచోడుడు 
అనువారు కనుపించుచున్నారు. జగద్దేవుని సందర్భమున దొమ్మరాజుపేరు నగునూరు 
శాసనమున స్పష్టపడినది. ఈ దొమ్మరాజు ప్రోలరాజుకాలమున బ్రతిపక్షిగనుండి 
రుద్రదేవుని కాలమున (బ్రతిఘటించి రాజ్యమును గోలుపోయినాండు. ఇతండు 
ధర్మపురి మొదలు భద్రాద్రి వణకు గల దేశముపాలించు రాజు. భద్రాద్రి చెంతగల 
దొమ్మగూడె మీతనిపేరుతోం గట్టంబడినదె. ఈతనిని గూర్చి, అనుమకొండ 
శాసనములో నిటులం జెప్పంబడి యున్నది. 


శ్లో త్వంగత్తుంగ తురంగ పుంగవచయా రోహక్రమే కర్మఠం 
దొమ్మం చారుపరాక్రమక్రమభరం భజ్వాసకృల్లీలయా; 
కర్ణంపాత్థ౯ ఇవామలైః శర శతై ర్విద్రావ్యవిద్రావ్యయో 
లేభే సర్వవిశేష యుక్తనగర గ్రామం సరుద్రో నృపః 
దొమ్మరాజు అశ్వమును నడిపించుటలో మిగుల నేర్చరి; పరాక్రమశాలి. ఈతని 
గూర్చి ప్రత్యేక శాసనములు కరీమునగరు, వరంగల్లు మండలములలోని గోదావరి 
తీరమున దొరుకం గలవు. 





2 మూందన త్రైలవదేోయ్రడు కల్ళాణ నగరమును రాజధానిగం జోనికొని కర్దాటాంధ్ర 
దేశములు పాలించు చుండెను. ఇతని బివరతాననము క్రీ ళం౧౫౫లోనిదిగ 


బెలగాములో నున్నది. కాకతీయ (ప్రోలరాజు క్రీ౧౧౪౦ వజుకును, దుద్రదోనుడు 
తరువాతను బాలించిరి గాన నీమూందన తైలవదోవుండు. ప్రోలరాజు కాలమున 
బింధింవబిడి యునుక్తుండగుటయుం బిమ్మట రుద్రదోనునిచే వధింవంబడుటయుం 
బొనంగియున్నది. రుద్రదేవుడు తన రాజ్ఞుమున కొక వొద్దు కటకమని బెవ్చీనాండు. 
ఇదియె కళ్ళాణవురి. దీనిచేంగూద మూందన తైలవదేవుందు ప్రోలరాజు రుద్రదోవులకు 
లో౭బడినవాండని తేలును. అనంతరము తైలవదేవుని రాజ్ఞుమును భిజ్ఞలుం దాక్రమించు 
కొనెను. చాళుక్తుచూడామణి బిరుద మితనికిం ధగియున్నది. కాకలీయుల (వత్సర 
యీమూంధవన తైలవదేవుందను కొనుటకు ఆకరములు గానరావు. 


134 


శ్లో ఈదే మేడవిడంబడంబర భర 

క్షోదక్షమంక్ష్మాభృతాం 

దుర్వారోద్దుర వీరమన్త సమయా 
దానైక దీక్షాగురుం 

శ్రీమన్మేళగిదేవ సజ్జ్గసమయ 
ప్రోద్భూత దర్చాపహం 

ప్రాప్త శ్రీపొలవాసదేశ విభవం 
శ్రీరుద్ర దేవం సదా. 


- భారతి - శుక్షచైత్రం (1929) 


135 


12. గంగాధరుని శిలాశాసనము 


హనుమకొండ కాకతీయరాజులకు ఓరుగంటికంటె ముందు రాజధానిగ 
నుండెను. ఇచటంగల శిలాశాసనములలోం బద్మాక్షిగుడి శాసనము, ప్రోలరాబ" 
శాసనము, రుద్రదేవుని శాసనము ప్రకటితములు. ఈ ప్రాచీన నగరములో 
శిలాశాసనములను వెదకుతతి బాలసముద్రములో మొదలు చివరలేని శాసనఖండము 
దొరికినది. అది దాదాపుగ నిరుపయోగస్థితిలో నుండెను. దీనికి సంబంధించిన 
శకలములకొఅకు వెదుకంగా వెదుకంగా రెండు సంవత్సరముల ప్రయత్నఫలితముగ 
సిద్ధసాగరమను తటాకములో పజుపుజాళ్లలోం బ్రకృత శాసనము గోచరించినది. 
ప్రాయకుడుపట్టియున్న ఈ శిలను శాసనమని గుర్తించుటలోను దీనిని గొనివచ్చి 
గ్రంథాలయావరణమున భద్రము చేయుటకును స్థానిక (ప్రముఖులను 
న్యాయవాదులునునగు అస్మన్మిత్రులు తూము వరదరాజులుగారు మిగుల దోడ్చడిరి. 
శాసనప్రకటనమునకు ముందు వారి శ్రమకుం గృతజ్ఞత దెలుపుట మా ప్రధాన 
కర్తవ్యము. 

ఈ శాసనశిలకును బాలసముద్రములోని శాసనశిలాఖండమునకును జత 
కుదిరినది. ఇంకం గొంతభాగము లభింపవలసియున్నది. ఇంతలో హనుమకొండ 
నుండి ఈ విలేఖకునకు దూరస్థలమునకుం బరివర్తన మగుటచే మిగిలిన శాసన 
భాగములు వెదకుటకు వీలు గలుగలేదు. అచ్చు దీసితిమిగాని శాసనశిలలు 
అరిగియుంటచేం (బ్రతులు చక్కంగా రాలేదు. శిలపయి సీమసున్నము పూసి మిగుల 
శ్రమపడి శాసనస్థములగు శ్లోకములను ట్రాసికొంటిమి. కాకతీయ చరిత్రమునకు 
సంబంధించిన అపూర్వచరిత్రాంశము లుంటచేం పరిశోధకులకు ఉపకరించునని 
దీనిని ప్రకటించుచున్నారము. ఈ శాసన మింతవణకుం బ్రచురింపంబడలేదు. 


లిపి హనుమకొండ రుద్రదేవుని శాసనలిపిని బోలియున్నది. అక్షరము లంతగా 
లోతుగా జెక్సనందునం దటాక జలపాతముచే రెండువైపుల అక్షరములు 
అరిగిపోయినవి. ఒక వైపు ధర్మరక్షణమునుగూర్చిన శ్లోకములును, ఇంకొకవైపు 
దేవప్రతిష్టాదికములను గూర్చిన వివరము లుంటచే విడిచి, చరిత్రమునకు 
సంబంధించినంతవజకు మాత్రమె రెండు వైపుల నుండి పూర్తిగా వ్రాసితిమి. ఈ 


136 











శిలకు సంబంధించిన శకలమున రుద్రదేవుని విజయములును ప్రసన్న 
కేశవాలయప్రశంసయు మేడరాజును జయించిన యంశములును గలవు. దాదాపుగ 
(బ్రకటితభాగమున కది పునరుక్తప్రాయము. ఇందలి చరిత్రాంశముల గమనింపుదము. 


ఇంతకుమున్ను ప్రకృతశాసనకర్త యగు గంగాధరుని శిలాశాసనము 
నగునూరులో నుండంగా రాజకీయోద్యోగులు దానిని కరీమునగరమునకుం గొనివచ్చి 
మండలాధికారి గృహమునం బ్రాతివేసిరి. మేము కనిపెట్టినయది తెలంగానాశాసన 
సంపుటములోం గాకతీయ శాసనములలో ౬- వదిగా కరీమునగరము శాసనమను 
పేరం బ్రకటింపంబడినది. ఆంధ్రుల చరిత్రములో ఐదవ సంపుటములో నీశాసనము 
కొంతవజకు విమర్శింపంబడినది. కరీమునగర శాసనము పద్యమయము. ప్రకృత 
శాసనము శ్లోకమయము. శ్లోకకవిత మిగుల రమణీయముగా నున్నది. 


వంశక్రమము:- విష్ణునాభి కమలమునుండి బ్రహ్మ జనించెను. (బ్రహ్మకు 
అత్రియు నతనికి దత్తాత్రేయుండు జనించెను. తద్వంశమున వేంగీవిషయవర్తనుండగు 
కొమ్మన జన్మించెను. కొమ్మన కుమారుడు నారాయణుండు. నారాయణుని పుత్రుండు 
గోవిందుండు. గోవిందుండు తుర్మమాంబల కుమారుండె గంగాధరమంత్రి. గంగాధరుని 
పేరుగల భాగము పోవుటచే కరీమునగరు శాసనము నుండి నామమును దీసికొంటిమి. 


రెండవ వైపునంగల శాసనళ్లోకముల వలనం గొన్న క్రొత్త చరిత్రాంశములు 
తెలియుచున్నవి. మేదక్షితిపాలుని నుండి చక్రకూట ప్రభువు మాసకఖేటకారమును 
హరించెను. ఆ చక్రకూటప్రభువును రుద్రదేవుండు గజసంఘ యుక్తముగా జయించెను. 
మేడభూపాలుండు రాజ్యమును గోల్పోయి మాల్యవత్పర్వతము నాశ్రయించెను. 
రుద్రదేవుండు మేడరాజును రణరంగమున జయించి, యతనినగరము దహించి 
సేతువును ఖండించి తాలోవవనము పెరికివేనినాండు. మేడరాజు తన 
పూర్వులార్జించిన కీర్తిని అభిమానమును ఐశ్వర్యమునే గాక అడుగకున్నను 
రుద్రదేవునకు కాంధాతు నగరము నొసంగెను. రుద్రదేవుడు మేడరాజు యొక్క 
మదపుటేనుంగులను రెంటిని గైకొనెను. తరువాత పులస్య్యనామ నగరమును 
రుద్రదేవుండు కాల్చుటయు నపుడు వెలువడిన పొగ మేఘమువలె నుండి నెమిళ్లకు 
అకాల వర్షాబ్దదర్శన వినోదము కల్పించుటయు వర్ణింపంబడినది. పులస్త్య 
నామనగరము పొలవాస. ఇది జగిత్యాల తాలూకాలో నున్నది. మేడరాజు మేడవరము 


137 


పాలించురాజు. ఇది ఒరంగల్లు చెంత పాకాలతాలూకాకుం జేరువలోని కురువపట్టెలో 
నున్నది. రెండవ శిలాఖండములో “దాసీవమేడక్షితపాలలక్ష్మీః యస్యాంగణం సించతి 
నిర్వ్యళ్లీకా” అను శ్లోక భాగముగూడ మేడరాజును రుద్రదేవుడు జయించుట 
బలపటుచుచున్నది. ఇందు బేర్కొనంబడిన చక్రకూటవిషయాధీ శ్వరుండు 
కన్నరదేవరాజునకు జగదేకభూషణ వీరసోమేశ్వరునకు మధ్యనున్న ఒకానొక రాజు 
కానోపు! మొదటి ప్రోలరాజు చక్రకూటము జయించినట్లు ఖాజిపేటదర్గ శాసనమునం 
గలదు. రుద్రదేవుండును చక్రూటము జయించె ననుసంగతి ప్రకృత శాసన 
మెతింగించుచున్నది. 


కరీమునగర శాసనమువలన గంగాధరుని చరిత్రము గ్రహింపవీలగుచున్నది. 
ఈతండు విద్యాబుద్ధులు నేర్చి పరిణయానంతరము వేంగి దేశములోని వెల్లంకినుండి 
హనుమకొండకుం జేరినాండు. ఘోరతరాజిలోలుడు అకుటిలచిత్తుండునగు కాకతి 
ప్రోలరాజు ఇతనిని నగరపాలకునిగా నియోగించెను. ప్రోలరాజు పరోక్షమున 
అన్మకుండాపుర నాథుండగు రుద్రభూపతి చేత అమాత్యసంపద, నియోగవృత్తి, దళము, 
సితాతపత్రము భూషణాదికములు బడసెను. డొండండు అను నగ్రహారము బ్రాహ్మణుల 
కొసంగి అందు త్రికూటశివాలయము చెజువు ప్రతిష్టించెను. ఇది జనగాము 
తాలూకాలోని తొండ అనుగ్రామము కావచ్చును. హనుమకొండలోం బ్రసన్న 
చెన్నక్రేశవస్వామిని రుద్రేశ్వరము చెంతం బ్రతిష్టించెను. ఈ ప్రసన్న కేశవాలయము 
పుర మధ్యమునం గలదని చెప్పంబడెను. ఇపుడా యాలయము లేదు. ప్రకృత శాసనము 
ప్రసన్న చెన్నకేశవ ప్రతిష్ట తెలుపునదె. హనుమకొండలో పున్నేశ్వరాలయము చెంగట 
శివాలయము నెలకొల్పి త్రిమూర్తులం బ్రతిష్టించెను. గంగారాయ చెజువుకడ కేశవుని 
బ్రతిష్టించెను. ఇపుడీ యాలయములు నశించినవి. హిడింబ తీర్థమునం బెక్కు దేవళము 
లంతకుముందె గలవు. గంగాధరుం డచట విష్ణుని ప్రతిష్ట చేసెను. హిడింబ తీర్థమన 
ఓరుగల్లు చెంతగల మెట్టు రామప్పగుట్ట. హిడింబ క్షేత్ర ప్రశంస ప్రతాపరుద్రీయ 
నాటక ప్రకరణమునను ప్రతాపచరిత్రమునను గలదు పట్టశాలలో జినోహరి అను 
ధర్మముచే జైనాలయము కట్టించెను. సంవర్తకేశ్వరమున శివాలయములు తటాకములు, 
హనుమకొండలో రుద్రేశ్వరము చెంత శివ విష్ణు దేవాగారములు, మంత్రకూటమున 
శివాలయము, నగునూరిలో చతుర్వింశతిమూర్తులు గల జైనాలయము 
విష్ణుదేవాలయము నెలకొల్పెను. ఇంతియగాక గంగాధరుండు సప్తసంతానములు 


138 





బడసెను. నగునూరులోని దేవాలయములు మనోహరములగు శిల్పములతో నీతని 
మహోన్నతిస్థితికి దార్మాణగా నున్నవి. హనుమకొండలో రుద్రదేవుని కాలమున 
గంగాధరుండు “తటాకసేతౌ గిరిమస్తకేచ సమ్యక్‌ ప్రతిష్టాష్య శివస్య లింగం” అను 
సూక్తులచేం జెజువు కట్టపయినను శైలశిఖరమునను శివాలయములం బ్రతిష్టించినట్లు 
కలదు. తటాకముపయి గల శివాలయము అంతరించినది. గిరిమస్తకమున 
శివాలయపు గుర్తులు సైతము లేకున్నవి. 


కాకతీయసామ్రాజ్యము పాలించిన రుద్రదేవునకుం బ్రధానమంత్రియై 
జినధర్మములకుం బ్రాణభిక్ష నొసంగుచు శివాలయములు విష్ట్వాలయములు నెలకొల్పి 
నప్తనంతానములం బడసి విజయలక్ష్మిని రాజేంద్రునికి గైవశము చేసిన 
గంగాధరమంత్రి చరిత్రమును గ్రహించుటకు శిథిలదేవాలయములు రెండు 
శాసనములు మాత్రము మిగిలినవి. ఆతం డొందినకృతి యేనాండో అంతరించినది. 
ఈతని యభిమాన స్థలమగు నగునూరు కరీంనగరమునకు నాల్గు క్రోశముల 
దూరములో నున్నది. అచటం గల మహాలయములు సందర్శించినచో నితని 
మహోన్నతస్థితి కొంతవజకేని గోచరింపం గలదు. మ.ఘ. నిజాము దొరతనమువారి 
నివేదికలయిందును కాకతీయసంచికయందును గంగాధర నిర్మితాలయ ప్రతిబింబము 
గలదు. ఇతరత్ర పేర్కొనంబడని రుద్రదేవుని విజయములు, మేడరాజు వృత్తాంతము, 
నందిగ్గముగానున్న పాలవానవిజయము, చ[క్రకూటాక్రమణము 
ప్రకృతశాసనమువలనం దెలియుటచే నీ శాసనము మిగుల విలువగలది. ౧౯౩౮ 
సం॥ మే నెలలో ఈ శాసనము గుర్తింపంబడినది. 


మొదటివైపు 
1. స్వస్తిశ్రీ జయశ్చాభ్యుదయశ్చ॥ జయతి ము 
2. రరిపుః సయ్యన్యదం'ష్ష్రాంకుర.... మధీశయు 
3. వరాహరూపభాజః విభాభిలముకుళ్యాగ్రనం 
4. గినీవ భ్రమరీవ దోరధికం రరాజ పృథ్వీ॥ 
5. నాభీసర స్యుదభ న్మదుకైటభారే రంభోరుహా 
6. (న్వితదృతిః సమభూచ్చక్‌ తత్ర సామన్వనైమ్ముకఖ 
7. చతుష్టయనిగ్గకతైయ్యకఃపద్మాదిభిః భ్రమరవన్నిత 


139 


10. 
Jt 
12. 
13. 
14. 
15. 
16. 
17. 
18. 
19. 
20. 
21. 
22. 
23. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 


రాం విభాతి। నిశ్శేష వేదనివహైకనివాసభూమి స్త 
త్తాత్మజః సమభవన్ముని రత్రినామా! ఉజ్జీవయన్న 
(యన)మీశవిలోచనాధిదగ్ధం యదీయనయనాత్స 
మజాయతేందుః॥। యస్య ప్రసాదాత్‌ క తవీ 
య్యకొసూను బృుక్‌జాసహ(్రేణ శశాన పృథ్వీం 
మురారిమూత్తికః కిలసాపి దత్తాశ్రేయాభిధో 

యస్య బభూవ సూనుః॥ యత్మోపశాపాక్షరమా 

త్రకేణ నిశ్రీకమాసీత్సుర రాజరాజ్యం। దువ్వాక్‌స 
సప్తస్యపురత్రయారిమూత్తికః పితాయశ్చ జగత్ర్ర 
సిద్ధః॥। పతివ్రతాశాపనిరుద్ధచండ భానూదయా 

శ్థకం సముపాసితాచ। విరించి నారాయణచంద్రచూ 
డై య్యకస్యానసూయాకిల ధమ్మకపత్నీ॥ వెల్ల క్యాఖ్యా 
గ్రహారస్య వేంగీవిషయవత్తికని। వంశః ప్రేమవృ తో భూ 
యాక్‌ (శ్రుతిశీలసమన్వితః॥। సమభవదధవం శేతత్రని 
స్సీమసత్వః సకలవిబుధవగ్గక్‌ః సమ్మతః కొమ్మరా 

జః చిరతరమధితస్థు బ్బాకొంధవా యస్యగేహేక 
మలవనమివోచ్చైహంసవగ్గాకసుఖేన॥। నారాయ 

ణ స్తస్య సుతో బభూవ పారాయణ స్సజ్జ్ఞనమండ 

లస్య; సౌజన్యపీయూషరసేన యస్య సంవద్ధికతో 
మానతరుబ్బుకధానాం! నిఖిల జగదమందానంద బ్బందో 
పకారీ సమజని చ తనూజ స్తస్య గోవింద రాజః 1 
రజతగిరిహిమాంశుస్పద్ధిక నీయస్య కీత్తిక స్రిజగతి 
నిజబంధూన్వ ప్రతాసాధితోచ్చైః। సాధ్వీతురుకమా 
భిఖ్యా గృహిణీ తస్య చాభవత్‌! యానసూయా భత్తకరి 


రెండవ వైపు 
యస్య ప్రతాపహుతభుక్ళిఖయావలీ 


ఢా! ముంచంతి నైవ జగతాం మహితక్షితీ 


140 





శా॥ జహార యో మాన్యకఖేటకారనా 
మాపి మేడక్షితిపా దృలేన। తచ్చక్రకూ 
టక్షితిపాల ముచ్చై జ్ఞకగాయ యత్త 
ద్విపసంఘ యుక్తం॥ నిత్యోదయః (ప్ర 
తిదిశః ప్రసరత్పతాప శ్రీరుద్రదేవన్ఫప 
తిః సవితాచ నిత్యం। నీచాంగతిం దినకరో 
భజతే కదాచిత్‌ కాకత్యవంశతిలకస్తు 


. సదోచ్చవృత్తిః॥। దహతు దహతు రు 

. (టో రాజధానీ మమాసౌ ప్ర లయము 

. పగతాః కిం మాల్యవచ్చైలవృక్షాః ఇతి హ 

. నతి గిరిస్టో నిజ్జికాతో యేన మేడ 

. క్షితిపతి రతిమాత్రం కక్షవాద్యం వితన్వక బిభేదసే 
. తుం నగరం దదాహ జహార హస్తిద్వితయం 

. మదాంధం। లులావ తాలోపవనం హఠేన 

. యో మేడరాజం సమరే విజిత్య॥ అని 

. చృన్నపి కాంధాతుం యస్తై మేడన్ఫపో ద 

. దౌ। విభూతిం చాభిమానంచ కీతికొంచ కులసం 

. చితాం! క్రుద్దో యత్ర పులస్త్య వాసనగరీ 

. ప్రోద్దామధూమావతీ శ్యామవ్యోమ వి 

. లోక్య చండపటహధ్వానం సమాకజ్ఞ్యక చ సం 

. చింత్యాంబుధ రాగమం పునరపి వ్యాకీజ్ఞక బ 

. హికవ్రజః సానందం నన్ఫతు మ్మకయూరనివహ 
25. 
26. 
27. 


శృైలాగ్రరంధ్రస్థితాః। యో శ్యామాక తుషో 
వవావవిధినా తత్వాసు విద్యా సదా య 
ద్దౌగ్గకత్య విషజ్ఞవల్లభ జనైగ్గాక్‌, ఢం సమాలింగితః॥। 


(తా.క. మొదటివైపు రెండవవైపు శాసనశిలలో6 జివరభాగములు లేవు.) 


- ఆంధ్రపత్రిక ప్రమాది సంవత్సరాది సంచిక (1989) 


141 


13. భీమరాజు - గోకర్లు(డు 


ఆనుమకొండలోని రుద్రదేవుని శాసనమువలన భీమరాజు, గోకర్టుండు అను 


నిరువురు వ్యక్తులు మనకుం బరిచయులగుచున్నారు. వీరలెవరు? వీరి రాజధానియేది? 
క్త నా 


వీరిని 


గూర్చిన ప్రత్యేక చరిత్ర మేది యను నంశమునం దగిన పరికరములు నిజాము 


రాష్ట్రమునంగల ఆజ్ఞాత శాసనసముదాయమున మరుగుపడియున్నవి. వాని 
నాధారముగం జేసికొని ఈ వీరపురుషుల జీవితచరిత్రము సంగ్రహముగాం 
దెలుపుటయే ఈ వ్యాసరచనోద్దేశము. 


భీమరాజు పెద్దవాండు. అతని సహోదరుండు గోకర్ణుండు. వీరు 


ఆంధ్రచోడవంశమునకుం జెందినవారు. తమ కులగోత్రాదికములను వీరలిరువురును 


గలిసి 


మహబూబునగరు జిల్లాలోని అమరాబాదు తాలూకా మామిళ్ళపల్లిలోని 


నృసింహాలయమున నొకశాసనమున స్థాపించిరి. అందీ క్రింది చరిత్రాంశములు 
గలవు: 


“ప్రీవ్రాంశువంశతిలకః కలికాలకర్ణో 

గోకర్ణ ఇత్యుదభవ ద్భువనైకవీరః, 
యోమిత్రమండల అపత్రప ఏవయుద్దే 
ముక్తింగతేన ఘనరావ మృదే కదాచిత్‌. 

ఉదభూ దుదయాదిత్య స్పత్యసంధ స్సుత స్తతః 
చోడఖ్యాతిమయీ యస్య మయూఖవితతిక్షితౌ. 
తస్య ధర్మసుతం దేవ ధార్మికత్వం కిముచ్యతే, 
ప్రాప్తాయుద్ధే మృతే యస్యా మితైః పుణ్యాంకురై రివ. 
అధ తత్పతి నక్షత్రగణ ప్రగుణ తేజసః, 
భీమగోకర్ణ భూపాలౌ సూర్యచంద్రా వినోదితౌ 
నిస్సీమ ప్రీమబంధేన సమానస్సుఖయో ర్యయోః, 
ఐకాత్యంమన్యతే లోకాః యధాపురమురద్విషోః” 


ఈ శాసనమునందుంగల చరిత్రాంశము లింతవజికె. శతాబ్దము లేదు. “విళంబి 


142 





కార్తికేమాసే విశుద్ధేద్వాదశితి ౫ అని సంవత్సరాధికము మాత్రము సూచింపంబడినది. 
పై శ్లోకముల వలన ఈ క్రింది వంశవృక్షము ఏర్పడుచున్నది. 


సూర్యుని వంశమునందు గోకర్టుండు 


ites 
భీమరాజు గోకర్ణుండు 

భీమరాజు తుమ్మటి గ్రామమునందలి కాలువను, గోకర్టుండు మండిగంటి 
గ్రామ భాగమును నృహరికి సమర్పించిరి. ఇందు మూలపురుషుండగు మొదటి 
గోకర్టుండు కలికాలకర్ణుండు చోడవంశమునకుం గీర్తికలిగించినాండు. గోకర్ణచ్చందస్సు, 
నాగీంద్రుని శిష్యత్వము లోనగునని ఈమొదటి గోకర్టునకు సంబంధించినవి 
కావచ్చును. ఉదయాదిత్యుండు చరిత్ర ప్రసిద్ధుండు. రుద్రదేవుని శాసనమునందు 
ప్రోలరాజును (బ్రశంనించు భాగమున ఈ యుదయరాజు ప్రశంస యీ 
క్రిందివిధముగాం గలదు: 





“యోకుంఠారిపతేరకుం కుంఠపరశుశ్తక్షా గ్రధారోల్లస 
ద్ధారాపాతనిపాతనైకచతురం గోవిందరాజాహ్వయం, 
బద్భోన్ముచ్యతదోదయక్షితిభృతే! రాజ్యం దదౌ లీలయా” 
ప్రోలరాజు వీరుండగు *గోవిందరాజును బంధించి విడిచివేసి యాతని 
రాజ్యమును ఉదయరాజునకు నొసంగెను. ఈ యుదయరాజే మామిళ్లపల్లి 
శాసనములోని ఉదయాదిత్యుండు. గణపేశ్వరము శాసనములోని ప్రోలరాజు 
ప్రశంసయందుంగల “కేచిత్‌ స్వస్యపదేషుయేననిహి తా శ్పోడోదయ క్షేశనత్‌” 
అనుభాగముగూడ నీ యుదయాదిత్యున కన్వయించునదే. ఆంధ్ర చోడవంశజుండును, 
వీరుండును నగు ఉదయాదిత్యుండు పశ్చిమచాళుక్య సామ్రాజ్యము క్షీణించిన పిమ్మటం 





* ఈ గోవిందరాజు కందూడునడ ౨౦ మైళ్ల దూరమునగల అమ్మావరము పాలించినరాజునియు, 
ఇతండు బలవంతుండై దదయరాజు రాజ్బమును వారింవంగాం గాకతి ప్రోలరాజు వానిజయింబి 
దదయావశీవతికిం దిరుగ రాజ్బము నొనంగెననియు కోవూరు భరతయ్యగారను వరితోధకులు 
దెలువుచున్నాడు. 


143 


గాకతీయ చడ్రవర్తియగు ప్రోలరాజునకులోంబడి రాజ్యము పాలించుచు 
రాజద్రోహియగు గోవిందరాజు శిక్షితుందైన పిమ్మట నతనిరాజ్యమునకుం గూడ 
ప్రభువైనాండు. ప్రోలునియనంతరము రుద్రదేవుండు రాజ్యమునకు వచ్చినపుడు 
ఉదయాదిత్యుని కుమారులగు భీమరాజు, గోకర్టుండు పితృరాజ్యమునకుం 
బరిపాలకులైరి. కొంతకాల మీ సోదరులిరువురు ఏకభావముతో శివకేశవులవలెం 
గలసి యుండిరి. పిమ్మట నెవరికి వారుగం జీలి ధర్మములు గావించిరి. అందు 
భీమరాజుశాసనములు లభింపలేదుగాని గోకర్ణుని శాసనములు మాత్రము అందందు 
గోచరించుచున్నవి. గోకర్టుండు దయా సత్యశాచసంపన్నుండగుటచే దుర్మార్గుండగు 
భీమరాజును వ్యతిరేకించెను. తత్భలితముగా రుద్రదేవుని శాసనమునందలి ఈ క్రింది 
శ్లోకానుసారమున దుర్మరణము నొందెను. 
“భీమేన భీమనకులేన కులేనహీనో గ్రస్తో మమార గృహమూషకవత్‌ క్షణేన, 
మార్జారడింభకవరేణ మహాంధకారే గోకర్ణ నామభుజగో భువి శూరమానీ.” 
భీమరాజునకుం గల విశేషణములలో “హన్హా భ్రాతృవరస్య భోజనవిధా” అనునది 
యొకటి. కాన భీమరాజు గోకర్టుని భోజన కాలమున నమ్మించి చంపినదె వాస్తవము. 
ఇంతటితో గోకర్టుని చరిత్రము సమాప్రమైనది. 
భీమరాజు సోదరుని రాజ్యము నాక్రమించుకొనినాండు. అంతం బోక 
పితృమరణానంతరము అతనిభార్యలలో నొకతెను (చవితితల్లిని) ఉంపుడుకత్తెను 
జేసికొనినాండు. దురాశాపరవశుండై పరరాజ్యము లనుం గైకొన్నాండు. చిన్న చిన్న 
సామంతరాజులం దిరుగందీసి కాకతీయ సామ్రాజ్యము నేలు రుద్రదేవచక్రవర్తికిం 
దిరుగంబడినాండు. (చూ. అనుమకొండశాసనము ౨౦-౨౧ శ్లో) అంతియగాక 
రుద్రదేవుని పరాక్రమమునకు వెజిచి మరణించిన చోడోదయుండగు తైలపుని 
రాజ్యమును దనరాజ్యములోం గలువుకొన్నాండు. అందులకై రుద్రదేవుండు 
భీమరాజును వధించి తద్రాజ్యము గైకొనవలసిన యవసరము తటస్థించినది. భీమరాజు 
రుద్రదేవుని ధాటికి వెబిచి మరణించిన తైలపదేవుని రాజ్యమును హరించెనని ఈ 
క్రింది శ్లోకమువలన స్పష్టపజుపంబడినది: 
“యాతే౭_పి తైలపన్ఫపే దివమస్య భీత్యా సర్వాతి సారకబళీకృతగాత్రయప్పా, 
శ్రీరుద్రదేవన్ఫపతేః పృథువిక్రమన్య భీమోపి రాజ్యపదవీం క్షణికాం స లేభే.” 


144 





ఇట రుద్రదేవుని ప్రత్యర్థియై యాతనిధాటికి మరణించిన తైలపదేవుని 
వృత్తాంతము (గ్రహించినగాని భీమరాజు చరిత్రము సంపూర్ణము గాదు. హనుమకొండ 
శాసనములో నొక తైలపదేవుని ప్రశంస ప్రోలుని చరిత్రమునంగలదు. ప్రోలరాజు 
చాళుక్య చూడామణియగు తైలపదేవుని బంధించి భక్యనురాగములచే విడిచెను. ఈ 
చాళుక్య తైలపదేవుండును, రుద్రదేవుని ధాటికి వెజచి మరణించిన తైలపదేవుండును 
భిన్నవ్యక్తులు. 

ప్రోలరాజునాంటి చాళుక్యచూడామణియగు తైలపుండు ఆజవవిక్రమాదిత్యునకు 
మనుమండు. మూండవ సోమేశ్వరుని తనయుండు. ఈతనిని మూండవ 
తైలపదేవుండని యందురు. ఈ తైలపదేవుండు క్రీ.శ.౧౧౪౯ నుండి ౧౧౬౫ వణకు 
రాజ్యమును బాలించినాండు. క్రీ.శ. ౧౧౫౬ లో కాలచుర్యవంశజుండును, 
సామంతుండును నగు బిజ్ఞలు నీలైలవుని రాజ్యము నూడలాగుకొని 
దూరముగంబోందోలెను. అంత తైలపుండు తొలుత ధార్వాకమండలంలోని 
అన్నిగిరిలోను రాజ్యము నెలకొల్పెను. బిజ్జ్ఞలుండచటకును వచ్చి ముట్టడించుట 
నారాజ్యము వదలివేసి ఇంకను దూరముగనున్న వనవాసిలో రాజ్యం నెలకొల్పి క్రీశ 
౧౧౬౫ లో మరణించినాండు. హనుమకొండ శాసనము క్రీ.శ. ౧౧౬౨ న 
నెలకొల్పంబడినది. అండంతకు .. ముందు గతించినటులం జెప్పంబడిన తైలపుం 
డింకొక వ్యక్తియె యుండును. ఆ వ్యక్తి రాజ్యము భీమరాజు ఆక్రమించుకొనుటకుం 
దగినదిగా నుండవలయును. ఉపలబ్ధిములగు నాధారములచే నీ మరణించిన 
తైలపదేవుడెవరో తెలిసికొనుట కవకాశములు గలవు. 

రుద్రదేవుడు అనుమకొండ రాజ్యమును బాలించుకాలమున చోడవంశజుండు, 
భీమరాజునకు జ్ఞాతికుటుంబములో వాండును తైలపదేవుండను రాజు కోడూరు 
రాజధానిగం జేసికొని పరిసర భూభాగములను బాలించుచుండెను. భీమరాజు 
రాజధానియగు వర్ధమానపురమునకు ఈకోడూరునకు నాలుగామడలదూరము. 
ఇరువురి రాజ్యమునకు సరిహద్దు ఒకటియె. త్రిభువనమల్లదేవుని సామంతుం 
చోడువంశజుండగు తైలపదేవుండు చందలదేవికి భర్త. వీని పట్టపురాణి లక్ష్మీదేవి. 
కుమారుండు పెమ్మాడిదేవుండు. కోడలు బూదపూరులోను, నెక్కొండయందును 
విక్రమశక వర్షములు ప్లవసంవత్సరము (శ్రావణ అమావాశ్య ఆదివారమునందు 
శాసనము నెలకొల్పుచు తైలపదేవుండు తాను చోడవంశజుండననియు, కోడూరు 


145 


తన రాజధానియనియుం జెప్పుకొనినాండు. ఈ త్రైలపదేవుండు ఏ వంశదవదహన, 
ప్రోరమ శేయసరనాది బిరుదములను బూదపూరు నెక్కొండశాసనములలో సమముగం 
జెప్పుకొనెను. ఈ రెండు శాసనములందును కోడూరు తన రాజధానియనియు, 
కందూరులోని భూరామేశ్వరునకు దానముగ నిచ్చితిననియు వాకొనుటచే నీతండు 
రాయచూరుమండలములోని కొంత భాగమునకును, వర్ధమానపురము సరిహద్దులలో 
నున్న కందూరువఅకును రాజని తెలియును. ప్రోరమశేయయను విశేషణముచేం 
గాకతిప్రోలరాజున కీతండు ప్రత్యర్థిగ నిలిచి యాతని నెదిరించినకాతన యనంతరము 
రుద్రదేవునకుంగూడ విరోధిగా బరిణమించెనని విశ్వసింపవచ్చును. కావుననే 
రుద్రభూవల్లభుండు పుని జయింపవచ్చి విజయము నొందెను. రుద్రదేవునకు వెజచి 
చోడతైలపుండు మరణింపంగనే సమీపమునమన్న భీమరాజు తైలపదేవుని 
రాజ్యమునంతయు నాక్రమించుకొనెను. 
తైలపదేవుని నిర్యాణానంతరము భీమరాజు ఆతని రాజ్యమును. హరించెను. 

ఇది క్షణికము. ఈ యంశము చారులవలన విని భీమరాజు దుశ్చేష్టల నాలకించి 
యాతనిపైకి దండయాత్రకు రుద్రదేవచక్రవర్తిగా బయలుదేరెను. తొలుత రుద్రదేవుండు 
గొప్ప ప్రాకారముతో ఉత్తర దుర్గముగానున్న వర్ధమానపురమును ముట్టడించి దానిని 
దనకోప వహ్నిచే వేల్చివైచెను. ఈయంశము ఈక్రింది శ్లోకములలో హనుమకొండ 
శాసనమునందుం జెప్పంబడెను: 

“గత్వా జవా త్రిచతురాణి పదాని రాజా 

సస్యస్య ఖండన మివ ప్రథమాహుతింవా, 

భ్రూభంగవీక్షణ వివర్ధితకోపవహ్నా 

యద్వర్థమాననగరీం ప్రథమం జుహావ” 

రుద్రదేవుడు వర్ధమానపురమును ముట్టడించి ప్రతిపక్ష సైన్యమును జెండాడుట 

జూచి పరాజయశంకచే భీమరాజు రాజ్యమును, భోగభాగ్యములను విడిచి 
అవరోధకాంతలమ వెంటంగొని లజ్ఞానిహీను(డై ప్రాణరక్షణము కొబికు 
అరణ్యములకుం బోయెను. వర్థమానవురము నందు భీమరాజు నేలలోని 
సొరంగమునుండి పోయినటుల నేంటికిని గ్రామవాసులు కొన్ని దృష్టాంతములను 
జూపుచున్నారు. రుద్రదేవుడు కొంతదూరము భీమరాజును నెన్నంటి యాతండు 
గనంబడక పోవుటచే వెనుకకు మజలి చోడోదయుండనంబడు భీమరాజు నగరము 


146 





దహన మొనరించి నగరమధ్యమునంగల యుద్యానవనము నూడబెరికించి దుర్గమును 
భేదించి నగర ప్రాకారమును గట్టం జేసి నగర మద్యమునం దొక గొప్పతటాకము 
నేర్చజచి విరోధికి ఆనగరము మరల ఆశ్రయము గాకుండంజేసెను. శిధిలమగు 
వర్గమానపురమును నేంటికిని రుద్రదేవుని పరాక్రమచిహ్నములు గోచరించుచున్నవి. 

కందూరు తొలుత తైలపదేవుని రాజ్యములోని దగు కోడూరునకు శాఖానగరము, 
తైలపదేవుని మరణానంతరము భీమరాజానగర రాజ్యమును ఆక్రమించుకొని 
పూర్వరాజకుటుంబమును నిర్బంధమునం నుంచి కాకతీయరాజ్యమునకు 
ఎదురుతిరిగెను. రుద్రదేవుండు వర్ధమాన నగరము నాశనము గావించిన పిదప 
చోడుదయుల కాశ్రయముగా నున్న కందూరు జయించి యచటి సర్వభాగ్యములను 
జూరగొని తైలపదేవుని పుత్రికయగు పద్మావతిని బరిగ్రహించెను. రుద్రదేవుని ధాటికి 
వెరచి తైలపదేపుండు మరణించుటచే నాతని భార్యలు సహగమనము గావించిరి. 
కోడూరులో ఈ సహగమనస్థలమున నొక స్థూపముగట్టి యాతని వంశజులు గతించిన 
వీరుల జ్ఞాపకార్థముగ వీర విగ్రహములను స్తూపముచుట్టును బ్రతిష్టజేసిరి. నేంటికిని 
కోడూరులో నీ వీరవిగ్రహములు గల భాగము పూజనీయటప్రదేశముగల 
“బిందమనుపేర” బవిత్ర స్థలముగ భావింపంబడుచున్నది. తైలపదేవునితో కోడూరు 
కందూరు రాజ్యములను, భీమరాజుతో వర్థమానపుర రాజ్యము అంతరించి కాకతీయ 
సామ్రాజ్యములో గలనిపోయెను. ఇంతతో నీ యాంగద్రచోడుల రాజ్య 
మంతరించుటచేం దద్వంశజులు కాకతీయరాజ్యమున కంకితులై రాజకీయోద్యోగులుగ 
మారిపోయిరి. మహబూబు నగరమండలము నుండి వనపర్తి సంస్థానమున కేగు 
త్రోవలో 30 మైళ్లపైన కందూరు బుచర్ల నుండి నాగరకర్నూలు పోవు త్రోవలో ౨౦ 
మైళ్లపైన వర్ధమానపురము మహబూబునగరు రైలు స్టేషనునకు బ్రక్కటిగ కోడూరు 


నేంటికిని నాంటి చరిత్రములకు జ్ఞాపకచిహ్నములుగ నున్నవి. 

భీమరాజు చాళుక్యుండగు మూండవ తైలవుని జయింపవేగినటులం 
జరిత్రాధారములు లేవు. బిజ్ఞలుండు స్వతంత్రుండై కల్యాణనగరమున రాజ్యము 
నెలకొల్పియుండ నాతనిం దిరస్మరించి యావల నెందో నూతనరాజ్యము నెలకొల్పిన 
తైలపదేవుని జయింప భీమరాజు పోవుటగాని, క్రీ.శ. ౧౧౬౫ వణకు జీవించిన 
మూండవ చాళుక్యతైలపుండు క్రీ.శ. ౧౧౬౨ లోని రుద్రదేవుని శాసనము నాంటికి 
మరణించుటయుంగాని బొనుగదుగాన సరిహద్దులలో జ్ఞాతులగు చోడతైలపదేవుండు, 


147 


భీమరాజులతో రుద్రదేవుని శాసనాంశములకు సమన్వయము కుదురుచున్నది 
గాననిదియె విశ్వసింపందగు మార్గము. భీమరాజు అడవుల పాలగుటతోం 
జోడరాజ్యమంతయుం గాకతీయుల హస్తగతమయ్యెను. మల్యాలవంశజులగు దన్న 
'సేనానాయకుండును, అతని కుమారుడగు జావసేనానియుం జోడరాజ్యమునకుం, 
గాకతీయ సామ్రాజ్యమునకుం బ్రతినిధులుగ రుద్రదేవునిచే నియోగింపంబడిరని 
బూదవూరులోని గుండయనేనాని శాసనమువలన గ్రహింప వీలగుచున్నది. 

నల్లగొండ యొద్ద గల పానుగంటిలో నొక శాసనఖండము లభించినది. 
అడ్డముగా బ్రాయంబడిన ఆ శాసన శిలయందుంచివరభాగము విరిగి పోయినది. 
అందుచే నందలి శ్లోకము లసంపూర్ణములుగ నున్నవి. అందుండి యీక్రింది 
చరిత్రాంశము నిర్ణయింప వీలగుచున్నది. 


సోమరాజు భార్య బెడగాదేవి 


పుత్రి మేలాంబిక 


1.ఉదయాదిత్యుండు 2. భీమరాజు 3. గోకర్టుండు 





ఇందుంగల మేలాంబిక యెవనిభార్యయో తెలియదు. ఉదయాదిత్యుండనువాండు 

పానుగంటి రాజ్యమునకుం బాలకుండుగా నుండి పండితారాధ్యులనంబడు మల్లిఖార్జున 
పండితారాధ్యులను ద్వేషించి శాపగ్రస్తుందై మరణించినటుల పాలకురికి సోమనాధుని 
పండితారాధ్య చరిత్రములోనంగల యీక్రింది భాగములవలన మనము గ్రహించ 
వచ్చును. 

కాదింక నీ పానుగంట నుండంగ మ 

హాదేవుభక్తుల కనుచుంగట్టలుక 

మసలక పందితమల్లికార్జునుండు 

వెసందలిర్చంగం బురివెడలంగ వెనుక 

నక్కజంబుగం బూచె నంతకల్పొన్న 

కొక్కొరో కుట్టని కూసె కల్మోడి 

పురిమహోత్సాతముల్‌ పుట్టె వెండియును 


148 





పురము పాడగునని బుధులుగలంగ 

విదితశాపోద్ధతవిలయోగ్రవహ్ని 

కుదయావనీకుం డాహుతియయ్యెం బుత్ర 

పాత్రులన్యోన్య కళత్రాభినిరతి 

శత్రులై చీంకటి చప్పరంబులను 

దడయ కాసురియచేం దన పురిజనము 

లడరంగ నిర్మూలమై రట్లుగూడ 

సంతానమెల్ల నిస్సంతాన మయ్యె. 

మహిమటప్రకరణము, పుట ౩౦౧. 
పండితారాధ్యుల శాపముచేం బానుగంటి ఉదయరాజు కుటుంబము నిశ్ళేషముగ 
నశించినది. ఉదయరాజు శాసనము తర్మాభ్ధిదిజ్మితే కాలేయసుటచే శా.శ. ౧౦౪౬ 
క్రీశ. ౧౧౨౫ అగుచున్నది. నిన్సంతతిగా నశించిన యీ కుటుంబము 
కాకతిరుద్రదేవుని ప్రతిపక్షివర్గమునకుం జెందినదికాదు. కాన నీ వంశమునకును 
వర్థమానపురము బాలించిన భీమరాజు గోకర్ణుల వంశమునకును ఎట్టి సంబంధము 
లేదు. రెంటికిని గూటస్థులలోంగూడ వ్యత్యాసము గలదు. కె.వి.లక్ష్మణరావు 
పంతులువారు మల్లికార్జున పండితారాధ్యుల నాంటి ఉదయరాజాదులు వనపర్తి 
సంస్థానముచెంత గల పానుగంటి పాలకులనిరి గాని యాపానుగంటి చోడోదయుల 
శాసనములు, రాజ్యచిహ్నములు లేవు. ఉదయచోడుని శాసనములు ఉదయ 
సముద్రము, ఉదయచోడ సోమేశ్వరాలయము గల్లి చోడులకు రాజధాని యని 
శాసనాదులచే నెజుంగంబడు నల్లగొండ చెంతంగల పానుగల్లే పండితుని ప్రత్యర్థి 
యగు ఉదయచోడుని రాజధాని. 
భీమరాజుశాననములు ప్రత్యేకించి లభింవకున్నను నాతండు 

పరాక్రమశాలియగు గొప్ప రాజు. తన తండ్రియగు ఉదయరాజు కాకతి ప్రోలరాజునకు 
లోంబడి యాతండొసంగిన రాజ్యమునకుం బ్రభువగుట తన వీరత్వమునకుందగని 
దిగందోంచెను. కాననే రుద్రదేవుని కాలమున స్వతంత్రపతాకము నిలువంబెట్టి 
వర్ధమాననగరము రాజధానిగం జేసికొని బలసంపత్తి మిగుల నభివృద్ధిపణచెను. 
ఓరుగంటి మంటికోటకు సమానముగం దననగరికి మంటికోటగట్టి యగాధమగు 
పరిఘ త్రవ్వించెను. రాజధానిలో మనోహరశిల్పములు గల ఆలయములను చెక్కించి 


149 


గట్టించెను. కాకతీయుల నెదుర్మొననియ్యకొనని తన సోదరుండగు గోకర్టుని వధించి 
నిరంకుశపరిపాలనము స్థాపించెను. ఇది జూచి తైలపదేవుండును కోడురు పాలకుండు 
సైతము కాకతీయ రుద్రదేవుని నెదిరించెను. సామ్రాజ్యము విస్తరింపంజేయు కాంక్ష 
గల ప్రతాప శాలియగు రుద్రదేవుం డిందులకు సహింపక తైలపదేవుని మృతుశరణ్యుని 
గావించెను. ఈయదను గ్రహించి సమీపరాజులను గలుపుకొని భీమరాజు 
సరిహద్దులలోనున్న తైలపుని రాజ్యమును లోంగొని సమీపమునందలి కందూరిలో 
బలమునుంచి కాకతీయ సామ్రాజ్యమునే కబళింపందలంపడెను. దైవబలము, 
స్థానికబలము చాలకుంటచే భీమరాజు ప్రాణభీతితో నడవులలో డాంగి యుండి 
మరణింపవలసివచ్చెను. బూదవూరు, నెక్కొండలలోని తైలపచోడుని శాసనములు 
విక్రమ శకము ౪౬ లోనివికాన క్రీ.శ. ౧౧౨౧ నాంటివి. గోకర్ణుని శాసనమొకటి 
ఏలేశ్వరమున లభించినది. అది విక్రమ శకము ౩౩ క్రీ.శ. ౧౧౦౮ లోనిది. ఇవి 
వీరల రాజ్యారంభమున నెలకొల్పంబడిన శాసనములుగ నున్నచో రుద్రదేవుండు 
రాజ్యమును వచ్చిన క్రీశ ౧౧౩౨ నాంటికి ప్రత్యర్థులు నడివయస్సు దాంటిన 
వారుగ నుందురు. అందుచే భీమగోకర్ణులు, తైలపదేవులు రుద్రదేవుని రాజ్యారంభమున 
నుండి ప్రత్యర్థి కోటిలో జేరినవారను సమన్వయము కుదురును. భీమరాజు, 
గోకర్టుండు మామిళ్ల పల్లి శాసనమునకు సంబంధిచిన వారనియు, వీరిరాజ్యము 
మహబూబునగరమండల మంతయు నావరించి దాదాపుగ శ్రీశెలమువజకు వ్యాపించి 
దుర్భేద్యుముగ నుండెననుట సత్యము. మహబూబునగర మండలములోని 
వర్థమానపురము కందూరు, కోడూరు పరిసరములలో నీచోళవంశజుల శాసములు 
పెక్కులు మరుగుపడియున్నవి. అవి పరిశీలించినమీందట భీమరాజు చరిత్రము, 
రుద్రదేవుని విజృంభణము, గోకర్ణుని నిధనము గూర్చిన వివరము లింకను 
దెలియంగలవు. 

శ్రీయుతులగు జయంతి రామయ్య పంతులు వారు గోనగన్నారెడ్డి బంధుల 
రాయచూరుకోటపయి గల శాసనమును ఆంధ్ర సాహిత్య పరిషత్‌ పత్రికలోం 
బ్రచురించుచు వర్థమాన పురమును గూర్చి స్థలనిర్ణయము చేయటలో వర్ధమానపురము 
వర్ధమానకోటగ మారెననియు, అదియె యిప్పటి మానుకోట యను గ్రామమనియు 
బ్రాసియున్నారు. వర్ధమానపురము ఇపుడు వడ్డమానియని అపభ్రంశనామముతో 
మహబూబునగరమండలమున నున్నది. మానుకోట బెజవాడ నుండి హైదరాబాదు 


150 


పోవు రైలుమార్గములో మహబూబాబాదు అను నూతన నామముతో నొప్పుచున్నది. 
కాకతీయ రుద్రదేవుని కాలమునంగల భీమరాజు రాజధాని 
మహబూబునగరమండలములోన సుప్రసిద్ధ చరిత్రస్థలమై వడ్డమానియనంబడు 
వర్భమాననగరమని చరిత్రాధారములచేతను, న విశేషముల చేతను 
బుజువగుచున్నది. 


- ఆంధ్రపత్రిక ధాత సంవత్సరాది సంచిక (1986) 


151 








14. భీమకవి నివాసస్థానము 


కేశవరపు కామరాజుగారు భీమకవి జన్మస్థానమును గూర్చి భారతి సంపుటము 
పుష్య మథుమాసముల సంచికలలో నాకానొక వ్యానమును వ్రాసి ప్రచురించిరి. 
ఆవ్యాసమును మూడుభాగములుగ బ్రత్యుత్తర సౌకర్యమునకు విభజింపవచ్చును. 
ఒక భాగమునకు మేము ప్రత్యుత్తర మొసంగవలసి యున్నది. మేము వ్రాసిన 
కాకతీయసా(మాజ్యము, నిజామురాష్ట్రవరిశోధనోద్యమము, శారదలోని 
పరిశోధననివేదిక కామరాజు గారు ఆయా సందర్భములలో విమర్శించుటవలన. 
రెండవ భాగము: కవిజనాశ్రయ పీఠికా విమర్శనము. అది శ్రీ జయంతి 
రామయ్యపంతులువారిని గూర్చినది. మూడవ భాగము: ద్రాక్షారామము 
క్షేత్రమాహాత్యమును గూర్చినది. కడమ రెండుభాగములను వదలి మావ్రాతల 
సమన్వయించుటలో విమర్శకు లొందిన పొరపాటు సూచించి భీమకవి 
నిజామురాష్ట్రములోని వాడనుటకు గల యుపపత్తుల దెలుపనున్నారము. 


కామరాజుగారు కాశీఖండమునుండి ద్రాక్షారామ ప్రశంసాభాగమునంతయు 
నెత్తి వ్రాసిరి. మూలమున అగస్త్యుడు గోదావరి ప్రాంతమునజేరి కొల్లాపురలక్ష్మిని 
దర్శింప నేగెననిమాత్రము గలదనియు, శ్రీనాథు డాంధ్రుడగుటచే మజికొన్ని 
క్షేత్రములను జేర్చెనని విమర్శకులు వ్రాసిరి. అందు భీమకవి ప్రశంసగాని 
ప్రకృతాంశము గాని లేకుంటచే విమర్శిం నవనరము లేదు. ఇటులే 
భీమఖండమునుగూర్చియు వ్రాయబడినది. ద్రాక్షారామము ప్రశస్తిని దెలుపు 
శాసనముల గొన్నింటి నుదాహరించిరి. ఇందువలన గోదావరీమండలమున 
ద్రాక్షారామ మున్నటుల సువ్యక్తమగుచున్నది. ఇది వివాదాంశము గాదు గాన దీనిని 
గూర్చి యింతచర్చ యనవసరము. 

భీమకవి నివాసస్థానమునుగూర్చిన చర్చ కవిజనాశ్రయపీరిక కవసరమగుటచే 
జయంతి రామయ్యపంతులు గారు 1915 ఈష్టరు సెలవులలో ఓరుగల్లు దర్శింపవచ్చి 
యచటి ప్రముఖులను బ్రశ్నింప బలువురు కరీంనగర మండలములోని వేములవాడయే 
భీమకవి నివాసమని తెలిపిరి. ప్రజాప్రవాదము త్రోసివేయరానిదని యచటి 
విశేషములను ట్రాసితెచ్చుటకు మాలోనొకని బంపిరి. అంతకుమున్నె మాకు 
వేములవాడతో బరిచయము గలదు. 1924 వేసవిసెలవులలో మాలో నొకరము 


152 


శాసన పరిశోధనమునకు వేములవాడ కేగియుంటిమి. కావున వేములవాడ విశేషముల 
నిట విస్తరించి తెలిపి విమర్శకులు సమన్వయించుటలో నొందిన ప్రమాదము 
దెలుపుదుము. 

వేములవాడ నిజామురాష్ట్రమున కరీమునగరమునకు మూడామడలదూరమున 
నున్నది. ఈ గ్రామమున బెక్కు దేవాలయములు గలవు గాని అందు రాజేశ్వరాలయము, 
భీమేశ్వరాలయము మిగుల సుప్రసిద్ధములైనవి. రాజేశ్వరాలయమునకు వెనుకవైపుగా 
ఫర్లాంగుదూరమున భీమేశ్వరాలయమున్నది. భీమేశ్వరాలయము ముందు 
త్రిభువనమల్లవి'క్రమాదిత్యుని శిలాశాసన మొకటి కలదు. రాజేశ్వరాలయమునం 
దెడమవైపున రాజరాజను చాళుక్యునియొక్కయు త్రిభువనమల్లవిక్రమాదిత్యుని 
యొక్కయు శాసనములు రెండు గలవు. ఇంక రెండుమూడుశాసనము లీ 
యాలయమున గలవు గాని యవి యరిగిపోయినవి. ఈ శాసనములు పదిపదనొకండు 
శతాబ్దములకు ముందువి. ఈగ్రామము నిచటి జనులు లేములవాడ, వేములవాడ 
యని వ్యవహరింతురు. పాట కపుజనులు లేండాల యేండాల యందురు. శాసనములో 
లేమృలవాడ యని కలదు. మేము చూచినంతలో (బ్రాచీనగ్రంథములయందు ఈ 
క్షేత్రమునకు లేములవాడ యను నామమే కాన్సించినది. వేములవాడ యనురూపము, 
తక్కినరూపములు ఇటీవల వ్యవహారమునకు వచ్చినటులు దలంప వీలగుచున్నది. 

కామరాజుగారు తొలుత భీమేశ్వరుడు వేటు, రాజేశ్వరుడు వేజని యంగీకరించి. 
వెంటనే యా యంశముదెలుపు స్థలపురాణమొ, మూజువాణిసాక్ష్యమొ తప్పు గావలెను. 
లేదా రెండును దప్పుగావలెనని వ్రాసిరి. మూజువాణిసాక్ష్యము వ్రాసినది. లేములవాడ 
నివాసులును బండితో త్తములును వృద్దులు నగు బ్రాహ్మణులు. స్థలపురాణము 
దేవస్థానములో నేటికి లభించును. ఈ పరిస్థితులు గమనింపక తమవాదమునకు 
విమర్శాసౌకర్యమునకు అనుకూల పరిస్థితులు లభించనంతమాత్రమున రెంటిని 
ద్రోసివేయుట సమంజసముగాదు. కామరాజుగా రొనరించిన విషయసమన్వయమె 
తప్పుగాని విషయము తప్పుగాదు. విషయము సుబోధ మగుటకు కామరాజు గారి 
వాక్యము లిట నుదాహరించుచున్నారము: 

“శివౌః, జనయామాస తుస్తత్ర శివలింగం సనాతనమ్‌, 

దక్షవాట్యాం భీమలింగం యత్ర రాజేశ్వర శివః” 

వూర్వావరనందర్భములజూడ దీని కర్ణ మిటులు దోచుచున్నది. 


153 





పార్వతీపరమేశ్వరులు దక్షవాటిక (యందలి) సనాతనశివలింగమైన భీమలింగమును 
బుట్టించినారట. దీనివలన భీమేశ్వరప్రతిష్టకు బూర్వము రాజేశ్వరు డచ్చట గలడని 
గదా తేలుచున్నది. శ్రీ రామయ్యపంతులవా రాచార్యులవారి ద్వారా గ్రామస్థులయొద్ద 
నుండి తెప్పించిన పత్రము (మూజువాణి సాక్ష్యము) భాగమున నీ క్రిందివిషయము 
గలదు. “రాజేశ్వరుడని చెప్పియున్నది. అయితే భీమేశ్వరుడు వేజు రాజేశ్వరుడు 
వేలునా? లేక రాజేశ్వరు డంతటినుండి భీమేశ్వరుడుగా మాటెనా? 
యీయసందర్భములజూడ భీమేశ్వరలింగమును బార్వతీపరమేశ్వరులు పుట్టించుటకు 
మాఖుగ నెవ్వరో సృష్టించియుందురు. జైనవిగ్రహములు భీమేశ్వరాలయమున లేవని 
రామయ్యపంతులు వారు వ్రాసిరి. రాజేశ్వరాలయ ముఖద్వారమునొద్దను బ్రాకారము 
లోపలితట్టు గర్భాలయమునొద్దను వివిధములు వివిధాకృతులుగల జైన విగ్రహములు 
గలవని యాచార్యులువారు వ్రాసిరి. రాజేశ్వరాలయము పూర్వ మొక జైనమఠమై 
శైవులచే నాక్రమింపబడెనని చెప్పుదురని యు నీయాలయావరణములో బెక్కు 
జైనవిగ్రహములు గలవనియు శ్రీ శేషాద్రిరమణకవులు వ్రాసిరి. భీమేశ్వరుడు వేజు, 
రాజేశ్వరుడు వేజని తేలుచున్నది. స్థల పురాణమొ మూజువాణిసాక్ష్యమొ తప్పుకావలెను. 
లేక రెండును దప్పుగావలెను.” 
న్యాయస్థానములందు ధర్మసూత్రములకు (Laws) అర్థాంతరుల దీయునటుల 
నీ శ్లోకమునకు మూజువాణిసాక్ష్యమునకు ఇతరాధారములకు అర్భాంతరముల 
గల్పించిరి. “శివా యత్ర దక్షవాట్యాం రాజేశ్వర శ్శివ(స్థితః) తత్ర సనాతనం శివలింగం 
భీమలింగంజనయామానతుః” అని యన్వయింవవలయును. అవుడు 
పార్వతీపరమేశ్వరులు ఎచ్చట దక్షవాటికయందు రాజేశ్వరుడగు శివుడు గలడో యచట 
పురాతనమైనదియు శివలింగమునకు భీమలింగమును పుట్టించిరి. అనగా 
బ్రతిష్టించిరని భావము. స్థలపురాణమున బార్వతీపరమేశ్వరులు ఇపుడు రాజేశ్వరు 
డనబడు శివుడున్న చోట గల శివలింగమును సనాతనమైనదానిని బ్రతిష్టించిరనియు 
ఆ శివలింగముగల చోటు పూర్వము దక్షుడు జన్నముచేసినచోటు గాన నది దక్షవాటిక 
యనియు స్పష్టముగ జెప్పబడియున్నది. ఈయర్థ ముదాహృతశ్లోకమునందు 
సుగమమైయున్నది. దీనిభావము; రాజేశ్వరుడను పేరుతో శివుడున్న తావునగల 
శివలింగము పార్వతీపరమేశ్వరులు ప్రతిష్టించినది. ఆలయ ప్రదేశము దక్షవాటిక 
ని తెలియుచున్నది. 'జనయామాసతుః అను క్రియాపదము రాజేశ్వరాలయములోని 
లింగము పార్వతీపరమేశ్వరసృష్టమని తెలుపును. రాజేశ్వరాలయము దక్షవాటిక 





154 








గావునను, అచట బార్వతీశంకరులు రాజేశ్వరశివస్థానమున భీమలింగమును 
బ్రతిష్టించిరి గావునను దాక్షారామ భీమేశ్వరుడన లేములవాడలోని దక్షవాటిక 
యనబడు రాజేశ్వరాలయమునందలి భీమేశ్వరలింగ మని నిశ్చయించి “దాక్షారామ 
భీమేశనందనుడక” అను భీమకవివాక్యము లేములవాడకే సరిపడునని తెలిపితిమి. 
“లేములవాడను నెలసిన భీమేశ్వరు కరుణగలుగు భీమనకవిని అను భీమకవివాక్యము 
గోదావరి మండలములోని దాక్షారామమున కన్వయింపదనియు గోదావరి 
మండలములోని వేములవాడలో భీమేశ్వరాలయము లేదనియు బూర్వోక్తాధారములచే 
లేములవాడలోని రాజేశ్వరాలయభాగము దక్షవాటికయనియు నచటి శివుడె భీమకవికి 
వరప్రదాతయనియు మేము సమర్థించితిమి. ఈ కథయంతయు లేములవాడలోని 
రాజేశ్వరక్షేత్రము నకు సంబంధించినది. రాజేశ్వరక్షేత్రము ప్రకృతము శివాలయముగ 
నున్నది. దీనిముందు ధర్మకుండ మను కోనేరు గలదు. ఈ యాలయము విశాల 
మగునొక తటాకపుగట్టుమీద నున్నది. చెణువులోనను ఆలయ ప్రాకారరముచుట్టును 
గల జైనవిగ్రహము లసంఖ్యాకములు. దృఢము విశాలమునగు ప్రాకారముమధ్య 
రాజేశ్వరాలయమున్నది. ద్వారమున జైనవిగ్రహములు ద్వారపాలకులవలె గలవు. 
లోనికి రాగానే ద్వారమునకు వెనుకను గర్భద్వారముముందును జైనవిగ్రహములు 
గలవు. ఇపుడు రాజేశ్వరాలయమని చెప్పబడు నాలయము శివాలయమువలెగాక 
యొక మిద్దెవలె గట్టబడినది. ఆలయమునందు శివాలయచిహ్నము లిటీవల 
గల్పింపబడినవి. ఇది తొలుత నుండి శివాలయమేయని జైనులను వంచించి 
లోకులకనుగప్పుటకు క్షేత్రమహాత్యము కల్పింపబడియుండును. రాజేశ్వరుడను 
పశ్చిమచాళుక్యరాజు శివలింగమునకు వృత్తు లొసంగి శైవధర్మస్థావకుడై 
యీయాలయమున శాసనముల స్థాపించెను. జైనులు మతాచార్యులబోధచే దొలుత 
శైవులుగను బిమ్మట వైష్టవులుగను మాజుటచే రాజేశ్వరాలయమున శివునకు విష్ణునకు 
స్థానము లీయబడెను. హతశేషులగు జైనుల నోదార్చుటకు జైనవిగ్రహముల లెక్కలేనన్ని 
యుంచిరి. యవనసోదరులు దౌర్దన్యమొనరించి యాలయము రూపుమాపకుంటకు 
“ఒక యవనబోధకుని నమాధికి ప్రాకారములో దావొనంగి యవనుల 
పూజాపురస్మారముల గల్పించిరి. పూర్వభక్తి శ్రద్ధలతో జైనులుగూడ నేటికిని 
రాజేశ్వరాలయమునకు వచ్చుచున్నారు. నాటి జైనాచారములను బురస్మరించికొని 
పంచములు సైతము ఆలయముముందునకు వచ్చుచున్నారు. నిజామారాష్ట్రమున 
సుప్రసిద్ధములగు క్షేత్రములలో లేములవాడ యగ్రగణ్యము. ఈగ్రామమున నూరు 


155 








బ్రాహ్మణగృహములు గలవు. ఇక భీమేశ్వరాలయమన్ననో! ఇదియు లేములవాడలో 
చెజువు కొనను ప్రత్యేక ప్రాకారములో నున్నది. ఇందు మిక్కిలి యెత్తయినలింగము 
గలదు. ఇది మొదటి నుండియు శివాలయమె యని నిర్ణయింపనవకాశములు గలవు. 
ఇందు జైనవిగ్రహములుగాని జైనచిహ్నములుగాని కానరావు. మేము స్వయముగా 
గనులార జూచినయంశము. ఇక రాజేశ్వరక్షేత్రమాహాత్యము (ప్రతులు లేములవాడ 
ప్రాంతమున బలుతావులగలవు. గ్రామస్థులయొద్ద రెండుమూడుప్రతులు భిన్న 
కాలములలో వ్రాయబడినవి చూచితిమి. గ్రామస్థులు వ్రాసియిచ్చిన పత్రములో, 
రాజేశ్వరమహాత్యములో యీ రాజేశ్వరుణ్ణి భీమేశ్వరుడని చెప్పియున్నదని వ్రాసిరి. 
ఇందసందర్భము లేదు. “దక్షవాట్యాం భీమలింగం యత్ర రాజేశ్వరశ్శివః” అను 
శ్లోకభాగమువలన దక్షవాటికయందు రాజేశ్వరస్థానమున భీమలింగమును 
బార్వతీపరమేశ్వరులు స్టాపించిరని కలదు. రాజేశ్వర నామ మీశ్వరునకు రాజరాజను 
చాళుక్యభూపాలుడు వృత్తులొనంగిననాటి నుండి వచ్చినదనియు నతని 
భీమేశ్వరుడనిగూడ వ్యవహరింతురు. ఈ యంశము క్షేత్ర మహాత్యములో గలదని 
(గ్రామస్థులు వ్రాసియిచ్చిరి. రాజేశ్వరాలయముగాక సుప్రసిద్ధమైన భీమేశ్వరాలయము 
గూడ లేములవాడలో నున్నది. ఇవి గమనించియో గమనింపకయో శ్రీ కామరాజుగారు 
భీమేశ్వరుడు వేణు రాజేశ్వరుడు వేజని తేలుచున్నదని వ్రాసి యీ వాదమున 
కాధారమగు స్థలపురాణమో మూజువాణిసాక్యమో తప్పుగావలయు ననుటలోగల 
సందర్భము పాఠకులు గమనింపకపోరు. తుంటరుల దుండగములచే బరి 
శోధకులొందు నవస్థలు దెలుపుభాగమును విమర్శకులు వివాదబీజమున కుపశ్రుతి 
యని త్రోసివేసిరి. మండు వేసవిలో ఉద్యోగమునందలి విశ్రాంతి ననుభవింపక 
పాదచారులుగ ఆమలకొలది బోయి తిరుగు పరిశోధక భిక్షులకు గలుగు బాధలయెడ 
విమర్శకు లొసగు సానుభూతి సంతాపకరము. 

“శ్రీ శేషాద్రిరమణకవులు కొలనుపాక యని వ్రాసిన గ్రామమునే ఆచార్యులవారు 
కొద్రుపాక యని వ్రాయించిరి. పరిశోధకులలో నిట్లాకరికి దొరకిన గ్రామనామముగూడ 
స్వల్పవ్యవధిలో మరియొకరికి దొరకుట ప్రస్తుతకాలమున దుస్తరమగుచుండ జనులను 
కొను కొన్నిమాటల బత్రములుగజేసి తదాధారమున గ్రంథస్థాంశముల ననాదరించి 
చరిత్రాంశముల నిర్ణయించుట గడుంగడుసాహసము.” 

అని విమర్శకులు వ్రాసిరిగాని యిది సవిమర్శముగా మావ్యాసములు చూడమిచే 
గలిగిన మ్రాదము. కొలనుపాక వేటు; కొద్రుపాకవేలు. రెంటిని నొకటిగా మేము 


156 








చెప్పలేదు. వేువేజుగానే చెప్పినారము. “కొలనుపాక” దక్షిణకాశి యని 
స్థలపురాణములో గలదు. మాస్వకపోలకల్పితముగాదు చూడుడు. సంస్కృతాంధ్ర 
స్థలపురాణములలో నిటులె కలదు. ఆ గ్రామ ప్రముఖ లొకగ్రంథమాల నెలకొల్పి 
దానికి దక్షిణకాశీ గ్రంథమాలయని పేరిడియున్నాడు కాననే మేము దక్షిణకాశి 
యంటిమి. 

ఈ కొలనుపాక బెజవాడనుండి హైదరాబాదు బోవు ఇనుపదారిలోని ఆలేరు 
స్ట్రేషనునకు నాలుగుమైళ్ల దూరములో నున్నది. “కొలనుపాక వీరనారాయణ ముకుండ” 
అను రావూరి సంజీవరాయనిశతక మీగ్రామమును గూర్చినదే? శాసనములలో 
నీగ్రామమున కొలిపాక యనిరి. జైనులీగ్రామమున, “తీర్థరాజ్‌ కొలిపాక్‌' అని 
వ్యవహరించిరి. జైనమతస్థుల ప్రధానస్థానములలో కొలనుపాక యొకటి. చాళు 
క్యులయు గాక తీయులయు నాదరముల జూరగొన్న సోమనాథాలయమను ప్రశస్త 
మైన దేవాలయమిటగలదు. “కొలనుప్రతాపరుద్ర నృపకుంజరుచే” అను 
భీమఖండములోని శ్రీనాథుని పద్యము ఈ కొలనుపాకను గూర్చినదే. ఇది మున్ను 
మేము తెలిపినయంశమే. ఇక కొద్రుపాక వరంగల్లు నుండి కరీంనగరము ౬౦ 
మైళ్లు పోయి అచటినుండి ౨౦ మైళ్లు రోడ్డువెంట బోవగా ప్రక్కన కొద్రుపాక గలదు. 
ఇది లేములవాడకు ౫ మైళ్లదూరములోన నున్నది. ఇందు ఆలయములు ప్రసిద్ధమైనవి 
లేవు. చరిత్రస్థలము కాదు. శేషాద్రిరమణకవుల వ్యాసమునుండి కొలనుపాకను 
ఆచార్యులగారి వ్యాసమునుండి కొద్రుపాకను గైకొని భిన్నగ్రామముల నేకగ్రామముచేసి 
కామరాజుగారు కొంత కథనడిపి సమకాలికులే గ్రామనామములు వేలుగా 
వ్రాసియుండ లోకులమాటలనమ్మి చరిత్రాంశముల మార్చుట కడుసాహసమని 
సెలవిచ్చిరి. ముద్రితమై వివుల వివరణములతో నున్న వ్యానములలోని 
భిన్నస్థానములగు కొలనుపాకను కొద్రుపాకను ఒకేగ్రామముగా భ్రాంతిపడి అది 
గ్రంథస్థమొనరించి సత్యము మరుగుపరచుటకంటె ప్రజాప్రవాదములు చాటూక్తులు 
సమన్వయించి చారిత్రకవిశేషముల నరయ యత్నించుట సాహసముకాదని 
విమర్శకులకు మనవి చేయుచున్నారము. 

“ఈ ప్రశ్ననుగూర్చి యోచించుటలో గేవల తార్థికప్రజ ప్రతీతికంటె 
గ్రంథస్థాంశములు ప్రబలప్రమాణములు. ఆ గ్రంథములలోను నీవిషయమై చర్చరాని 
క్రితము వ్రాయబడినవి యుత్తమములు.” అని కాదు రాజుగారు వ్రాసిరి. ఈ 
వాక్యభావము ననుసరించిన బరిశోధనముతో నూతనదేశచరిత్రములతో బనియే 


157 





యుండదు. శోధించినకొలది నూతనాంశములు తేలి చరిత్రము తలక్రిందు 
లగుచుండును. నేడు ఎరువు తోలదగిన పాటిదిబ్బ టేపు చరిత్రరంగస్థల మను 
నాధారములు బయలుపడవచ్చును. నిన్నటివణకు గణపతిదేవుని భార్య యనుకొన్న 
రుద్రమదేవి కుమార్తె యనుటకు ప్రబలప్రమాణములు చిక్కుచున్నవి. ఆంధ్రుల ఆంధ్ర 
దేశవానులకనుకొన్న రెడ్డివారు రాష్ట్రకూటవంశన్యులని ఉత్తరపాందూ 
స్థానవాసులనుటకు బ్రమాణములు శోధింపబడుచున్నవి. నన్నయకు బూర్వపు గవిత 
దొజికుచున్నది. ఒంటిమిట్టవాడనుకొన్న పోతరాజు ఓరుగంటివాడైనాడు. 
గోదావరిమండలములోని బిక్కవోలు వాడనుకొన్న మల్లారెడ్డి హైదరాబాదుచెంత గల 
బిక్కనవోలివాసుడైనాడు. ఎనిమిదవశతాబ్దము వాడన్న శంకరుడు రెండవశతాబ్దము 
చేరువలోని కేగినాడు. బుద్ధునికంటె మహావీరుడు పూర్వుడని నిశ్చితమైనది. చరిత్ర 
మిటులు దారుమారగుచుండ వివాదము రానినాటి ప్రాతపాత్తముల 
బరమప్రమాణములుగా గొనవలయుననుట సమజంసముగా లేదు. జనులయందు 
బ్రాణశక్తి యున్నంతవఅకు, నూతనవిషయాన్వేషణతృష్ణ యున్న వణకు 
చరిత్రాకాశమున విమర్శవాతము వీచుచునే యుండును. 
కం. “లేములవాడను వెలసిన 

భీమేశ్వరు కరుణగల్లు భీమసుకవి నేం 

గోమటి రేచనమీందను 

నీమహిం గవులెన్న ఛందమెలమి రచింతు=” 

అను పద్యము కవిజనాశ్రయావతారికలోనిది. దీనిని బట్టిచూడ భీమకవి 

వరప్రదాతయగు నీశ్వరుడు లేములవాడ భీమేశ్వరుడు. గోదావరి మండలములోని 
వేములవాడలో భీమేశ్వరుడు లేడు. అచటికి గొంతదూరము లోనున్న ద్రాక్షారామములో 
నున్నాడు. భీమేశ్వరుడున్న లేములవాడయే కవినివాసము. కాన భీమేశ్వరాలయము 
సుప్రసిద్ధమైనది నైజాములోని లేములవాడలో గలదు. లేములవాడ భీమకవి 
నివాసమనుటకు బ్రవాదాది ప్రమాణములు గలవు. “లేములవాడ భీమునవలీ 
లగంజూచి కళింగగంగు”, “లేములవాడ భీమభళిరే కవిసన్నుత” లోనగుపద్యములు 
భీమకవి లేములవాడ నివాసియని తెలుపుచున్నవి. జైనమతవ్యాప్తి, భీమేశ్వరాలయము 
క్షేతమాహాత్యములొ నదియే దక్షవాటిక యనుటయు నీసిద్ధాంతమునకు బలమగు 
నాధారములు. వీనిని నమన్వయించి శ్రీ ప్రభాకరశాగ్రిగారు, భీమకవి 


158 





నిజామురాష్ట్రములోని లేములవాడ నివాసియనుటయే సమంజసమని వ్రాయుచు 
దమకు గల సందియముగూడ దెలిపికొనినారు. వారి వాక్యములివి: 


“రామకృష్ణకవిగారు భీమకవిదేశము నైజాము రాష్ట్రమందలి లేములవాడ 
యగునోయని నీతిశాస్త్రముక్తావళి పీఠికలో దెలిపిన తలపును (జయంతి) 
రామయ్యపంతులుగారు కొన్ని యుపపత్తులతో బొందించి బలపజచినారు. 
వాస్తవముకానవచ్చును. నైజామురాష్ట్రనందలి లేములవాడలో వెలసిన ఈశ్వరునకు 
సుప్రసిద్ధ నామమయ్యెను. ఆ రాజేశ్వరునకుగూడ భీమేశ్వరుడని సుప్రతీతి కలదా? 
అక్కడ సుప్రసిద్ధమైన రాజేశ్వరనామమును విడిచి స్థలాంతరమున సుప్రసిద్ధమగు 
భీమేశ్వర నామమును బేర్మొనుట భీమకవి గోలకొండ వాస్తవ్యత్వమునకు గొంత 
బాధకము. పద్యములోనున్న లేములవాడ యన్న పేరు గోదావరీ మండలమందలి 
వేములవాడకు గుదురకపోవుట తత్రత్యత్వమునకు బాధకము. (ప్రబంధరత్నావళి 
పీఠిక) 

శ్రీ ప్రభాకరశాస్రిగారి లేములవాడలో భీమకవియున్నటు లామోదించిరని 
తెలియును. వారి సంశయము లేములవాడ రాజేశ్వరుడెగాని భీమేశ్వరుడు లేడేయని 
లేములవాడలో సుప్రసిద్ధభీమేశ్వరాలయము మిగుల (బ్రసిద్ధమైనది. చాళుక్య 
త్రిభువనమల్లుని శాసనము ముఖభాగమునందుగలది నేటికి జెక్కు చెదరకున్నది. 
వివాదాధారములను మేమే కల్పించితిమన్ను విమర్శకులు భీమమేశ్వరాలయము మేము 
సృష్టించితిమన్నను సంతోషింపవలసినదే. ఇవియన్నియు లేములవాడ చూడక 
పోవుటవలనను, అచట భీమేశ్వరాలయమును ప్రసిద్ధమైనది కలదని చెప్పినను 
గమనింపకపోవుటవలనను గలిగినయవస్థ. పై ప్రభాకరశాస్రిగారి వాక్యములు భీమకవి 
నిజామురాష్ట్రములోని లేములవాడ నివాసియని యామోదించుచున్నవి గాని అచట 
భీమేశ్వరుడు లేడేయని సంశయించుచున్నవి. కావున మేము ప్రత్యుత్తరముగ 
“ప్రభాకరశాస్త్రిగారు నైజామురాష్ట్రములోని లేములవాడ భీమకవి జన్మస్థానముగాదని 
సంశయించిరి. గాని వారిచట భీమేశ్వరాలయముంట యెటుగ కట్లు వ్రాసియున్నారు” 
అని మేము వ్రాసియుంటిమి. దానిపై కామరాజుగారు 'శేషాద్రిరమణకవులు 
పైవిధముగా వ్రాసిరి. ప్రభాకరశాస్రిగారి కావిషయము దెలియదని వీరికెట్లు తెలియునని 
ప్రశ్నించిరి. మాకెటులు దెలియునో (ప్రభాకరశాగ్తిగారి ప్రబంధరత్నావళి పీఠికావాక్య 
ములే విమర్శకులకు దెలుపగలవు. ఇందు మాకల్పనయే మాత్రము లేదు. 


159 


నిజామురాష్ట్రమున ఆంధ్రులలో నిప్పటికి జైన మతవ్యాప్తి గలదు. 
మెదకుమండలములో నైదారు సుప్రసిద్ధజైనాలయములు గలవు. కొలనుపాక 
వీరనారాయణాలయము, హనుమకొండ పద్మావతీ సిద్ధేశ్వరాలయములు, అల్లదుర్గము, 
వీరభద్రేశ్వరాలయము ఇపుడు హిందూ దేవాలయములుగా మార్చబడినవి. 1921 
సంవత్సరములో జరిగిన జనపరిగణనము (జనాభా)ను బట్టి నిజామురాష్ట్రమున జైనులు 
స్రీపురుషులు గలసి 20884 అనియు, అందు స్రీలు 9852 అనియు దెలియుచున్నది. 
నిజామురాష్ట్రములో ఏయే మండలములందిప్పటికిని జైనమతవ్యాప్తి గలదో 
తెలియుటకు ఆయా మండలములలోగల జైనుల సంఖ్య నొసంగెదము. 


* 


* 


* 


* x * 


* 


* + + 


* 


* 


హైదరాబాదునగరము 
అతరాపుబల్లా 
వరంగల్లు 
కరీమునగరము 
ఆదిలాబాదు 
మెదకు 
నిజామాబాదు 
మహబూబునగరు 
నల్లగొండ 
జెరంగబాదు 

బీడు 

నాందేడు 

పర్భని 

గుల్బర్గా 
ఉస్మానాబాదు 
రాయచూరు 
బీదరు 


1238 
109 
89 

ల్‌ 
244 
229 
145 
48 
34 
3930 
2268 
867 
3061 
1828 
3046 
656 
787 


ఇటుల గుర్తింపబడినవన్నియు ఆంధ్రమండలములు. ఆచారవ్యవహారములలో 
జైనులు వేబుపడియున్నారు. జైనమతము వ్యాప్తిలో నున్న కాలమున గవి జనాశ్రయము 
వ్రాయబడినట్లు గవిజనాశ్రయములోని యీక్రిందిపద్యములవలన మనము 
తెలిసికొనవచ్చును. 


160 














క, ఘనదండ కాష్టకృష్ణా 
జినములు సొగయింప నొక్కజినముని చనుదెం 
చె ననగ సమయవిరోధం 
బని కవులకుజెప్పు గవిజనాశయుడొనరక£ 
క. జిననుత ధర్మమహింసయ 
యనుమతమున వితతముగ గజాసురు బాపం 
బని చంపడయ్యె నీశ్వరు. 
డననిది యాగమవిరోధ మనిరి కవీంద్రుల్‌. 
దోషాధికారము. 
భీమకవి వ ం(డైెండవ శతాబ్బారంభమున నున్నట్లు జయంతి 
రామయ్యపంతులువారు ట్రాసిరి. వీరేశలింగము పంతులువారు పదమూడవశతాబ్దము 
లోని వాడనిరి. ఎటులైన నీ రెండు శతాబ్దములందుగాక నేటివజకు నిజామురాష్ట్రమున 
జైనమతము నశింపలేదు. గోదావరి మండలమున నింతవ్యాప్తి జైనమతమునకు 
ఆనాడు నీనాడును లేదు. కాన భీమకవి నిజామురాష్ట్రములోని లేములవాడ 
ప్రాంతవాసియనుటయే పొసగియున్నది. 
లేములవాడ సుప్రసిద్ధ శివక్షేత్రము. బ్రాహ్మణ విసృతియు వేదశాస్త్రఘోషణములు 
సదాచారసంపత్తి నేటికి లేములవాడయందు గలదు. అటగల రాజేశ్వరునకు 
భీమేశ్వరునకు గలసి సంవత్సరమునకు దైర్ధిక ప్రజల వలన ఎనుబది డెబ్బదివేల 
రూపాయలు మొక్కుబడులు వచ్చుచున్నవి. ప్రతిదినము వచ్చెడి పోయెడి యాత్రికులకు 
లెక్కయేలేదు. 
లేములవాడ భీమేశ్వరుడు సుప్రసిద్ధుడు. అచటి భీమేశ్వరాలయము చెక్కుచెదరక 
యన్నివిధముల మనోహరముగా నున్నను రాజేశ్వరునకే యిపుడు పూజాదికములు 
భోగాదికము లతిశయించి జరుగుచున్నవి. లేములవాడ నివాసియగు సోమనాథకవి 
తన విద్వద్రంజనీ వ్యాఖ్యలో; 
“శ్రీమల్లేములవాడ పుణ్యసరసీ... రాజేశ్వరం భావయే” అని చెప్పియున్నాడు. 
రాపాక లక్ష్మీపతి తన భద్రాయురభ్యుదయములో గృతిపతి వంశావతారమునందు; 


“గీ. రాజరాజేశ్వరాత్మ విభ్రాజమాన 
మైన లేములవాడ నెయ్యమున జేరి.” 


161 








అని చెప్పెను. ఇటుల భీమేశ్వరుని ప్రతిభ దెలుపు పుస్తకములుగూడనుండ 
వచ్చును. నిజాం రాష్ట్రకవుల (గంథములంతరించుటచే నిర్ధారణమునకు వీలగుటలేదు. 
పైపద్యములవలన లేములవాడ సుప్రసిద్ధక్షేత్రమని తెలియును. అటగల భీమేశ్వరాలయ 
ప్రసిద్ధిని గూర్చి యింకను దెలిసికొనగోరు స్థలపరిచయుల నడిగిన విశేషాంశములు 
దెలియగలవు. వీలువెంట నీవ్యాసమున కనుబందముగ భీమేశ్వరస్వామి ప్రశస్తి దెలుపు 
(గ్రంథభాగములు శాసనభాగములు ప్రకటింతుము. 

శ్రీకామరాజుగారి వ్యాసములో ్రత్యేకించి మాకు సంబంధించినంతవఅకు 
గలవిషయములకు బ్రత్యుత్తరము వ్రాసితిమి. నిజాము రాష్ట్రము చరిత్రస్థలమనుటలో 
సంశయములేదు. ఆంధ్రులెల్లరకు యాత్రాస్థలములుగా అ్రసిద్ధినొందిన ధర్మపురి, 
అలంపురి, ఏలేశ్వరము, కాళేశ్వరము, కొలనుపాక, లేములవాడ, ఉమామహేశ్వరము 
లోనగు పుణ్యక్షేతములను బ్రిటిషు దేశాంధ్రులు దర్శింపనేతెంచుటలేదు. ఆయా 
ప్రాంతములందున్న మహాకవుల నివాసస్థానములు చరిత్రకారులు భ్రాంతి 
పరస్థానములజేర్చిరి. ఇపుడు పరిశోధించి విమర్శకులముందు బెట్టునపుడు కొంత 
యలజడి కలుగుచున్నది. కాని సత్యము నిజామురాష్ట్రమువైపె ములు సూపును. 
దేశమంతయు గల్లోలపడుచున్నను నిజాము రాష్ట్రీయసోదరులు చరిత్ర గ్రంథులు 
విప్పుటకు దొరకొనక మిన్నకుంటయే వివాదాంశములు పెరిగి చర్చాఫలితము 
తేలకుంటకు గారణము. 

విమర్శవ్యాసము సౌజన్యముగ ప్రాసి చర్చలో శాంతముగ బాలుగొన్న 
కామరాజుగారియెడ కృతజ్ఞులము. వారు శేషాద్రిరమణకవులను వేజుగ వేంకట 
రమణాచార్యులను వేజుగ దలంచి పరస్పరవిరుద్దాభిప్రాయముల జూపనెంచిరి. 
శేషాద్రిరమణ కవులలోని రమణ కవియే వేంకటరమణాచార్యులని మామిత్రులు 
గమనింవగోరెదము. మేము ప్రత్యేకించి వ్రాయుచున్న నిజాము రాష్ట్ర 
ఆంధ్రకవిచరిత్రమునందును, నిజామురాష్ట్ర ఆంధ్రవాజ్మయ చరిత్రమునందును, 
ఈవ్యానమునకు నంబంధించిన విశేషాంశము లుండునుగాక (టబ్రకృత 
ముభయవాదములపై సత్యము భాషాభిమానులు తేల్చికొనుటకుగాను ఈచిన్ని 
వ్యాసమును బ్రచురించితిమి. 

= భారతి, అక్షయ ఆషాఢం (1926) 


రంయక 


162 





15. కామినేని మల్లారెడ్డి 


మనము చూచినంతలో రెడ్డివీరవంశమున మల్లారెడ్డినే ప్రథమాంధ్రకవిగా 
భావింపవచ్చును. కాకతీయ సామ్రాజ్యము ఓరుగంటియందుం జింకాలము వృద్ధినొంది 
కాలవశమున క్షీణదశలోనికి వచ్చినపిమ్మట సామంతులుగ 'సేనానాయకులుగ నున్న 
వీరులందజు స్వతంత్రరాజ్యములు స్థాపించిరి, వెలమవీరులు రాచకొండ సింగవరము 
భువనగిరిలోనగు దుర్గముల నాశ్రయించి బలపడిరి. హరిహర రాయాదులు 
తుంగభద్రాతీరమునకేగిరి. రెడ్డిరాజన్యులు నెల్లూరు మండలము గోదావరిమండలము 
గుంటూరు కృష్ణామండలములు యథేచ్చముగ నాక్రమించి పలుతావుల దుర్గములు 
స్థాపించిరి. ఆ కాలమున రెడ్డివీరులాంధ్రకవులకు ననేక విధములం దోడ్పడి 
యుద్ధంథముల వ్రాయించిరి. శ్రీనాధుండు, ఎజ్టాప్రగడలోనగు మహాకవులీ రెడ్డి 
రాజ్య పతాకము క్రినీడనే సుఖజీవనముంజేసి యున్నారు. కాని రెడ్డివీరులలో మల్లారెడ్డి 
కవికంటెం బూర్వాంధ్రకవి కానరాండు. ఇక్కవి జీవితము నొకమాజు పరించి 
కవితాజీవనమున నెంతవఅకు రెడ్డిసోదరులు మృతజీవులై యున్నది 
నిశ్చయింపవచ్చును. 
మల్లారెడ్డి యింటిపేరు కామినేనివారు. వీరు పాకనాంటివారు. నివాసస్థానము 
బిక్కనవోలు సంస్థానము. ఇది హైదరాబాదునకు నించుమించుగ నేండెనిమిది 
యామడల దూరములో నున్నది. మల్లారెడ్డి పూర్వులు కృష్ణామండలములోని వారై 
బిక్కనవోలు ప్రాంతములకు వలసపోయినటుల శివధర్మోత్తర ఖండములోని యీక్రింది 
పద్యమువలన తెలియును. 
మ.ఘనుందాకాశ నృపాలశేఖరుండు ముక£్‌ గర్జాట దేశంబునం 
దున దుర్గాధిపతిత్వవైభవముతోడ్డో గాంచి సుల్తాను పి 
ల్చునం గృష్టానది దాటి యా మెదుకుబల్‌ దుర్గంబుక్రిందన్‌ జిరం 
తనమౌ బిక్క నవోలనుండెనది యాత్రాస్థాన రాజంబుగక 
కృష్ణ కావలనుండి సులతాను పిలువుచే మెదకుదుర్గముక్రిందనున్న 
బిక్కనవోలునకుం బరిపాలకుం డుగా వచ్చిన కాచారెడ్డి కామిరెడ్డి కొమారుండు. ఈ 
కాచారెడ్డిని రాందీసిన సులతానుపేరు తెలిసికొను నాధారములు కానరావు. మల్లారెడ్డి 
వంశీయుల చరిత్రమును ఉమాపత్యభ్యుదయములోని 


163 


తే.గీ. ఇప్పగిది కాచరెడ్డిభూమీశ మౌళి 
యెదురులేని పరాక్రమ మెసంగ మెసంగ 
నవని యేలంగ సుల్తాన్‌ మహమ్మదనెడు 
హిందుపాదుష గోల్కొండ నేలుచుండె॥ 


అను పద్యమువలన మహమ్మదు సుల్తాను గోలకొండ రాజ్యము పాలించుతథి 
నీకవి పూర్వులు కృష్ణామండలమునుండి నిజాము రాష్ట్రమున కేగినటుల నిర్ణయింప 
వీలు కలుగుచున్నది. మల్లారెడ్డి యుక్తవయస్కుండై యున్న కాలమున బిక్కనవోలు 
సంస్థానమును నాతనియున్నయగు కామిరెడ్డి పరిపాలించుచుండెను. ఈకామిరెడ్డి 
సర్వతంత్ర స్వతంత్రుండు. రాజ్యనీతిజ్ఞుందు. గోలకొండ సుల్తానులవద్ద మంచి 
పలుకుంబడిగలవాండు. అగ్రజుని పోషణముననుండి మల్లారెడ్డికవి సంస్కృృతాంధ్రము 
లలోంజక్కని వైదుష్యము నార్జించి కవితారచనమున కారంభించి గ్రంధరచనము 
సేయ సాగెను. మల్లారెడ్డినిగూర్చి ఉమాపత్యభ్యుదయమున నొక విచిత్రకథ 
చెప్పంబడియున్నది. శ్రీరామాలయము గట్టింపవలయునని మల్లారెడ్డి నిశ్చయించి 
సామంతుల జయించి పన్నులు గొనిరా నిశ్చయించి దేశాటనము గావించి సిద్ధ 
సంకల్పుండై ద్రవ్యముతో బయలుదేరి వచ్చుచుండ దేవగిరివద్ద ప్రొద్దుక్రుంకెను. 
పరిజనమంతయు నట నిదురించెను. రాత్రికాలమున శ్రీరామమూర్తి మల్లారెడ్డి 
స్వప్నములో బ్రత్యక్షమైతనయా! రాక్షసుల బాధలకోర్వక దేవతలు విష్ణుమూర్తిని 
శ్రీరామావ తారమెత్తుమని ప్రార్థించినచోటిది కావుననే దీనిని దేవగిరియని 
వ్యవహరింతురు. శైలాగ్రముననొక గొప్పపుట్టగలదు దాని చెంతనొక సీతారామ 
విగ్రహము గలదు. విశాలఫణము గల సర్పము విగ్రహమున కెండ సోకనటుల 
పడగవడ్డుపెట్టియుందును. నీవాప్రదేశము గుర్తించి దేవాలయము నిర్మింపుమని 
యాజ్ఞయిచ్చి యంతర్భానమయ్యెను. మల్లారెడ్డి స్వప్నప్రకారము శిఖరాగ్రమున 
శ్రీరామునిదర్శించి యార్జిత ద్రవ్యముతో గొప్ప శ్రీరామాలయము గట్టెను. చెంత 
నిష్టదైవమగు శివునకు సైతము రాజరాజేశ్వరాలయము నిర్మించి యందు శివుని 
(బ్రతిష్టించెను. 

మల్లారెడ్డికవి వ్రాసిన గ్రంథములలోం బద్మపురాణము, శివధర్మోత్తరఖండము, 
షట్బక్రవర్తిచరిత్రము మాత్రమె ముద్రితములు. కొందటు తద్వంశీ యులు కృతినొందిన 
గ్రంథములన్నింటి కర్భత్వము మల్లారెడ్డిపై నారోపించియున్నారు. ఆ గ్రంధములు 
విమర్శ దృష్టితోం బరిశీలించిగాని యాయంశము నిరూపింప వీలు కలుగదు. 


164 


మల్లారెడ్డి సిద్ధరామేశ్వరస్వామి భక్తుండు. ఈ దేవాలయము బిక్కనవోలులో 
దక్షిణ దిక్కున నున్న సిద్ధతీర్థమను సరస్తీరమున నున్నదనియు వంశీయులగు 
పూర్వులందబును నాదైవమునకు భక్తులని యునిశ్చయింప నాధారములు కలవు. 
పద్మపురాణలోని అంశములవలన నీయంశము స్థిరవడును. 
కం.బిక్కనవోల్‌ ఘన దక్షిణ 
దిక్కన దురుసిద్ధతీర్థ తీరోన్నత స 
మ్యక్కనక ప్రాసాదముం 
జక్కగ నెలకొన్న భక్తజనపాలునకుక 
మల్లారెడ్డి నివాసస్థానమగు బిక్కనబోలు గోదావరి మండలములోనిదికాదు. 
నిజాము రాష్ట్రము లోనిది. పద్మపురాణమున కవితన నివాసస్థానమగు బిక్కనవోలు 
పురమును నీక్రింది విధముగా వర్ణించి యున్నాండు. 
సీ. శ్రీసిద్ధ రామేశ శీతలాలోక 
సంజాత సమ్మద చంద్రికంబు 
శ్రీవేంకటేశ వక్షోవైజయంతికా 
గంధానిల విహార బంధురంబు 
భద్రదాయక వీరభద్ర మహోత్సాహ 
బాహాబలాశ్రాంత పాభితంబు 





. మైలారిలింగ పూజాలబ్ధి నిఖిలార్థ 
సంపత్తి సుఖిత ప్రజావ్రజంబు 
తే.గీ. వెలయు నభ్రంకషాదీప్త విపణిసౌధ 
గోపురో పవన తటాక కుంజరాశ్వ 
రథభటాది నిరంతరా రాతిహృదయ 
ఘట్టనంబగు బిక్కనోల్పట్టణంబు ॥ 
మల్లారెడ్డి తన యగ్రజుండగు కామిరెడ్డి యొనరించిన ధర్మముల బెక్కు 
లుగ్గడిందుచు నాంతడు నిర్మించిన గ్రామముల నిటులం బేర్మొని శివధర్మోత్తరము 
బ్రాసికొని యున్నాండు. 
సీ. తన గురూత్తముపేర జనకునిపేరను 
తన యన్న పేరను తనదు పేరం 


165 





దమ్ముల 'పేరను తనయు పేరింటం దల్లి 
పేరను సోదరిపేర భార్య 
పేర మఅందలి పేరను లింగా పు 
రంబును గాధాపురంబు జంగ 
మారెడ్డి పురము గామారెడ్డియునునెల్ల 
రెడ్డిపేటయు మల్లరెడ్డికామి 
తే.గీ॥ రెడ్డి పేటలు తిప్పాపురంబు సిరుల 
బొదలు లింగాపురంబును బోతసాని 
పల్లెయును మించం గట్టించె భవ్యకీర్తి 
ప్రబలె మాయన్న శ్రీకామిరెడ్డిఘనుండు 11 
ఈ గ్రామములన్నియు బిక్కనవోలు పరిసరమున నున్నవి. బిక్కనవోలు నిజాము 
రాష్ట్రములోని మెదకు దుర్గము క్రిందిదై పూర్వోక్త గ్రామములకుం జేరువలో నున్నది, 
కానమల్లారెడ్డికవి నిజాం రాష్టీయండనుట నిరూపణలేదు. మల్లారెడ్డి తనను గూర్చి 
తనకవిత్వమునుగూర్చి పద్మపురాణములో నీక్రిందివిధముగాం జెప్పుకొని యున్నాడు. 
ఉ. కుంభినియందు నాంధ్రమును గొందజుగొందజు సంస్కృతంబున 
జ్ఞుంభిత శక్తి యుక్తులను జెప్పంగ నేర్తుగాని రెంటికిన్‌ 
శంభుకృపక విచక్షుణుండు శక్తుండు మల్లవిభుండుతత్పురా 
జోంభితశబ్దిముల్‌ సరవి యోజన జేసి రచింపనేర్పునక£ 
చ. బొటబొటతేనియల్‌ వడయుసూక్తులు ప్రోక్తన జన్మపుణ్య సం 
ఘటితములై కవీంద్రులక ఖండముదంబుహృదంబుజంబు నం 
బొటమగంజేయం గమ్రరసపూరములౌ మహిత ప్రబంధముల్‌ 
పటు మతిసల్బం గాందగిన ప్రాజ్ఞుండు మల్ల నృపాలుం డెంతయు= 
కం.శ్లేషకవి వీవుభాగా। శేషాహివి (శి.ధ) 
వ. ఉభయభాషాకవితా మంజు మంజరీగళ న్నవరస మధుర 
మధురసధారా సంతోషితా మనీషిహృద యేందిందిర 
నిజాశ్రితనికేతన... గుణోల్లసిత భూసుర విరచిత భాగధేయ 
ఇట్టి ప్రశంసా పద్యములు కవితనకుందా వ్రాసికొనుటచే నీతండు ఆత్మస్తోత్ర 
పరాయణుండని తోంచును, గాని కవితయందుం గల సుగుణములు గ్రహించుపట్టున 


166 





నీస్వల్పదోషములు పరిగ్రాహ్యములు కావు. మల్లారెడ్డికవిత మృదుమధురధారావంతమై 
నిర్థుష్టముగ నుండును. నిరర్ధక పదాడంబరములు చిత్రకవిత్వము లతోం గాలము 
గడుపడు. స్వతస్సిద్ధమగు మనోహర ధారతో నేగ్రంధపూరణముగావించును. ఇతండు 
వ్రాసిన గ్రంథములలో స్వతంత్ర ప్రబంధములు లేవు. షడ్చక్రవర్తి చరిత్రము 
ప్రబంధములకుం బురాణములకు మధ్యస్థానములో నున్నది. కావున నీతని 
కవితలోంగథా కల్పనాదులు పాత్రపోషణాదులు విమర్శింప వీలుగాదు, గాని ధారాశు 
ద్ధియందు రచనాకౌశల్యమందు మల్లారెడ్డి సమర్భుడని శ్లాఘింప వచ్చును. ప్రబంధ 
యుగములోని కవులలో మల్లారెడ్డి యొక్కండె ప్రాంద్రోవవిడువక 
పురాణాంధ్రీకరణములు పరమావధిగా దీసికొనిన వాడని తోచుచున్నది. 
షట్బక్రవర్తి చరిత్రమునం గృత్యాదికములు లేకపోవుటచేతం గవి నివాసము 
కాలము నిరూపింపనింత వణకు నిర్దిష్టమగు మార్గములు లభింపలేదు. ఇపుడు 
లభించిన పద్మపురాణము శివధర్మోత్తర ఖండముల సహాయముతోం గవి కాలము 
నిరూపింపం గొంత వీలుకలుగుచున్నది. 
శా. శ్రీరాజత్సులతాన్‌ మహమ్మదు ధరిత్రీ భృన్నిజాం శాదరా 
స్థారా దేదులభానరాడగ బరుక్షా పాలసింహాస నో 
దారాశ్రాంతనితాంత సన్నుతి చరిత్రప్రాభవోద్దామ 
అను పద్యముచే మహమ్మదు, ఏదులఖాను, అగ్బరు మొదలగు మహమ్మదీయ 
రాజన్యులచేం గూడ సిద్ధరామేశ్వరుండు సేవలందెనని తెలియుచున్నది. ఇంతియగాక 
తే.గీ. జెర బిక్కనవోలి పురాదినాథ 
కాచవిభునెల్ల రెడ్డిభూకాంతుండెలమి 
భవ్యసులతాక మహమ్మదు పాదుశాహి 
కలములోపల నింతటి కాపుగలండె । 
అనుపద్యముచేం గవి కగ్రజుండగు కామిరెడ్డి గోల్మొండ నవాబగు సులతాను 
మహమ్మదుపాదుషా కాలములో నుండెనని తెలియును. ఉమాపత్యభ్యుదయమున 
గోలకొండ నేలుచున్న కుతుబుషాహిపాదుషా వలన ననేక బిరుదంబులు మల్లారెడ్డి 
పొందినటులం కామిరెడ్డి ప్రశంసగల కథా భాగములలోని 
“భవ్యసులతాను మహ్మదుపాదుశాహ 


PI 
లబ్ధభూషణ పల్యంకికా... 


167 


రమ్యగుణశాలి శ్రీరామరెడ్డిమౌలి। 
శా శ్రీరాజద్గజరాజకన్నడ మహీభృచ్చారుఖానాది। 
లోనగు పద్యభాగములలోనియంశములు సవిమర్శముగం బరిశీలింతుమేని 
మల్లారెడ్డి, కామిరెడ్డి కాలములో సులతాను మహ్మదు, లోనగు గోలకొండనవాబులు 
రాజ్యము నేలుచున్నటులం దెలియును. వదులఖాను కృష్ణరాయలచేం 
జంపంబడినవాందైయుండు నేమో క్రీశ ౧౫౨౯ ప్రాంతమున కృష్ణరాయలతోం 
బోర జాలక ఆదిల్‌ శాహపరారయ్యెను. బహుశః యతండైన గావచ్చును. చరిత్రముల 
వలన మనకవికి సమకాలికుల మహమ్మదుశాహి క్రీ.శ. ౧౫౯౧-౧౬౧౧ 
వటకును అగ్బరు క్రీ.శ. ౧౫౫౬-౧౬౦౫ వఅకును జీవించి యున్నటుల 
స్పష్టముగం దెలియుచున్నది. ఇంతియగాక మల్లారెడ్డియన్నయగు కామిరెడ్డిని గూర్చి 
(బహ్మోత్తరఖండములో పట్టమట్టసరస్వతీ సోమయాజియిటులం జెప్పియున్నాండు. 
తే.గీ. కలిమి బిక్కనవోలి శ్రీకామిరెడ్డి 
భూమివిభు నాశ్రయించిన బుధులు నిజము 
శాలివాహన శకవర్షసంఖ్యపదియు 
నైదునూర్లైన వర్తమానాబ్దములుగ॥ 
దీనిచే మల్లారెడ్డి కవి యగ్రజుండు క్రీ.శ ౧౫౮౦ ప్రాంతమనుట నిశ్చయము. 
వీని నన్నిటిని సమన్వయించి చూచినచో మల్లారెడ్డి కవి రాజ క్రీ.శ. ౧౫౫౦ మొదలు 
౧౬౦౦ వటకు జీవించి యుండెనని విశ్వసింపవచ్చును. మల్లారెడ్డి కవి వంశస్థులు 
నిజాము రాష్ట్రములోని దోమకొండ నంస్థానమునం (బ్రభువులై మిగుల 
ప్రఖ్యాతులైయున్నారు. తద్వంశీ యుల యాదరణముననే పాఠకలోకము మల్లారెడ్డి 
గ్రంథరాజములగు శివధోర్మోత్తరము పద్మపురాణము పఠింప నాంధ్రలోకమున 
కవకాశము చిక్కినది. 
ఉ. దీనిధి సాహితీయుతుం బ్రతీతయశుం గుతుపావ నీశ్వరా 
స్థాన మహాకవీంద్రు నిజదర్శనవైభవ కౌతుకాగతుక£ 
శ్రీనరసింహ పండితవరేణ్యకుమారు గణేశధీరు 
ఉ. నీవుజగత్రసిద్ధుండగు నిండుమతిం బదవాక్యమానవి 
ద్యావిదులుక రసజ్ఞమణులౌనని మెచ్చంగ సంస్కృతాంధ్ర భా 
షావర కావ్యకల్పనవిచక్షణతక గణనాథ సత్మవీ 


168 


అను పద్మపురాణములోని పద్యములవలన మల్లారెడ్డికవికి సమకాలికుందై 
సంస్కృతాంధ్ర కావ్యరచనా శోభితుండగు గణేశ్వరకవి కుతుపుషాహ ఆస్థానకవిగ 
నున్నటులం దెలియుచున్నది. మహమ్మదీయుల నాశ్రయించిన కవులలో గణేశ్వరకవి 
నొక్కనిగ గణింపం వచ్చును. గణేశ్వరకవి గ్రంథరాజములింక లభింపలేదు. 

కవిరాజగు మల్లారెడ్డి గ్రంథములు పెక్కులు తద్వంశీయులవద్ద నముద్రితదశలో 
నున్నటుల వినుచున్నారము. రెడ్డి సంఘమునకు ఆంధ్రవాజ్మయమునకు సేవం 
జేయనెంచిన యీవత్రికలో దోమకొండ (ప్రభువులు తత్మవిగ్రంథ ములు 
ప్రచురింతురుగాక. 


- రెడ్డి రాణి (1 అక్టోబర్‌ 1928) 


169 


16. సురభి మాధవరాయకవి 


ఇక్కవి చంద్రికాపరిణయమను నాజాశ్వాసముల పద్యకావ్యమురచించి 
గోపాలాంకిత మొనరించెను. ఇతండు పద్మనాయక వంశజుందు సద్మనాయకులను 
వెలమవారని సైతము వ్యవహరించువాడుక కలదు. ఒకానొకరు వెలమవారు 
పద్మనాయకులు వేజనియు, వెలమవారు సంకర జాతివారనియు ట్రాసిరిగాని యది 
చాలప్రమాదము. పద్మనాయకపదము వెలమపదమునకుం బర్యాయపదమని 
నిరూపింపం బెక్కులాధారములు కలవు. వెలమవారు శూద్రులు కారనియు, 
సంకరులనియు వ్రాసిన రాత నిరాధారము. వెలమవారు సచ్చూద్రులనుటకు 
జంకనక్కరలేదు. శూద్రశబ్బమునకు బర్యాయపదముగ వెలమపదము గ్రంథములలోం 
గానవచ్చుటయే దీనికాధారము. 


కం. ఈరెడ్డికొడుకు చెరియొకవలనజ 
కం. ఒక్కచతుర్భుండువచ్చి యొ డొరుంగడవన్‌. 
ఇటుల వాకొనిని రెడ్డినె చతుర్గునె యనంతామాత్యకవి భోజరాజీయములో 
వెలమయని వ్యవహరించియున్నాండు, చూడుండు: 
చ. అనయము వేశ్య యీతరుణి యాతందు క్షత్రిముం డేను విప్రుడన్‌ 
విను వణిజుండు వాం డతండు వెల్మయు నల్వురుం దొల్లి దీని ది 
కున జరియించుచుండుదుము కొండొకకాలముచెల్ల నింతి మా 
మనములనున్న ప్రేమపరిమాణ మెజటుంగందలంచి యిట్లనిక. 
= సప్తమాశ్వాసము 
తెనాలి రామకృష్ణకవి పాండురంగ మాహాత్యములోం జాతుర్వర్యముల 
వర్ణించుచు శూద్రులని చెప్పక నాల్గవజాతిని వెలమలని యిటుల నుద్దడించి 
యున్నాడు; 
కం. హరుమౌళిహీర మచ్యుత 
చరణాబ్దమరంద రేఖ జాహ్నవి లోకే 
శ్వరి తనసోదరి యగునంట 
పురివెలమలభాగ్యరేఖ పొగడదరంబే. 
- ప్రథమాశ్వాసము 


170 


శూద్రశబ్దమునకుం బర్యాయపదముగం బ్రాచీనప్రమాణ ములచేం బ్రయుక్త 
మైయున్న వెలమశబ్దము ద్రవిడములో (నీరుకట్టువారను నర్ధముంగల) వెళ్ళాన్మైలో 
బుట్టినది యూహించుట యసమంజసము. ఈ విషయమై విశేషించి చర్చించుట 
ప్రకృతముకాదు. షస్ట్రంతములలోని యీ క్రిందిపద్యమువలన మాధవరాయకవి 
వర్యుండు జటప్రోలుపాలకుండని తెలియుచున్నది. 

కం. శ్రీవాసజ్ఞటట్రోల్‌ సం 

భావుక పట్టణవిహార పటుశీలునకు 
గోవర్ధన గోవర్థన 
గోవర్థన వృష్టిహృతికి గోపాలునకుకొ. 

ఈ జటప్రోలు నిజామురాష్ట్రములో గద్వాలసమీపములో నున్నది. జటప్రోలు 
కవిపాల్యమనుటకు నివాసమనుటకు సురభివంశచరిత్రమున దృష్టాంతరములు 
పెక్కులుకలవు. సురభివారి వంశ చరిత్రమున మాధవరాయ (ప్రభుకవి 
జీవితముకాలము తెలుపంబడియున్నది. జటప్రోలుసంస్థానపండితులు వ్రాసిన 
సురభివారి వంశ చరిత్రములోని కాలముల జర్చించుచు మాధవరాయప్రభుకవియే 
కాలమువాండో తెలిసి కొందము. చంద్రికాపరిణయమునం గవిస్తుతిలోం గవిత్రయము 
మాత్రము ప్రశంసింపంబడుటచేం బ్రాచీనతరుండని తోచుంగాని వంశావతారము 
సావధానముగ జూచితి మేని యితండు ప్రబంధయుగములోనివాండని తోపకపోదు. 
మాధవరాయప్రభుపు తన వంశాదికమును వర్ణించుచు, 

సీ; _అరిపురభేదనాయత దోర్చలస్ఫూర్తి 

నతరాజవర్థన వితతకీర్తి 
గనదహీనాంగద కవితబాహాలీల 
ఖండితాహిత ఘనాఘన విహేల 
సద్గణరక్షణ క్షమచరణాసక్తి 
పటుచంద్రకోటీరభానిషక్తి 
దతసర్వ మంగళాంచిత గాత్రరుచిపాళి 
నచలధర్మోన్నత ప్రచయకేళి 
తే॥గీ॥ ప్రకటదుర్గాధినాయక భావభూతి 
వైరిదర్బ కదాంబక వహ్నిహేతి 


171 


నవనిం బొగడొందె సర్వజ్ఞుం డనంగ సింగ 
ధరణిభృన్నాళి తీవ్రప్రతాపహేళి. (1-22) 

ఇట్లు సర్వజ్ఞ సింగభూపాలుని ప్రథమునిగ వర్ణించి యా వంశమున బెద్ద శౌరి 
జనించెనని చెప్పుచు నచటినుండి మాధవరాయకవి తనవజణకు వంశముంజెప్పి 
కొనియున్నాండు. సర్వజ్ఞ సింగభూపాలుండు రసార్దవసుథాకరము రచించినవాండును, 
బేతాళనాయని కేడవ పురుషుండునై యున్నాండు. ఇతండు క్రీ.శ. ౧౩౮౦ 
ప్రాంతములలో రాజ్యము పాలించుటచే మాధవరాయకవి సర్వజ్ఞ సింగభూపాలున 
కెంతయో తరువాతివాండు. మాదవరాయకవికాలము నిరూపింప సురభివారివంశ 
చరిత్రములో నొకటి రెండాధారములు కలవు. అందు సురభి మాధవరాయనికి 
రామరాజు ఇచ్చిన సనదునొక యాధారముగం దీసికొనవచ్చును. ఇదియె 
(పథానాధారము. దాని నిట నుదాహరింతుము. 

“పంపా విరూపాక్ష పదసేవకులైన విజయ విర్ధల పాదసేవకులైన, శ్రీ గవి 
రంగనాయకుల పాదసేవకులైన, చక్రతీర్థసన్నిధానులైన, విద్వద్దజపతి ప్రొఢదేవ రాయల 
సాంప్రదాయకులైన, అచ్యుతరాయ కృష్ణరాయల సాంప్రదాయకులైన రామరాజు 
మహారాజుగారు. 

“ఆనెగొందితక్తు సింహాసనానికి అధిపతులైన సూర్యచంద్రాదులకు సృష్టికి 
అధిపతులైనవారు మాధవరావు ఫరజందు, మాధవరావు దేశముఖు దేశపాండ్యా 
పరగణే జటప్రోలుగారికి. అయితే మీరు తక్తుసింహాసనానికి హర్నాయమానులై 
మనఃపూర్వముగా వస్తిరి గనుక మీమీద కరుణతాత్సర్యం వుంచి సంస్థాన జట 
ప్రోలుగ్రామాలు మీరు సదానుకాలం అనుభవించడానకు అమరచేసి యిచ్చినాము. 
మీ పుత్రపౌత్ర పారంపర్యంతం ఆచంద్రార్మంగా సూర్యచంద్రులున్నంత సేపు 
అనుభవించుక కాతరుగా వుండవలెను. దీనికి నరపతు లెవ్వరైనా ఆక్షేపణ చేసి 
రాయనా కాశీలో గోహత్య బ్రహ్మహత్యచేసిన పాపానబోదురు. మ్లేచ్చు లాక్షేపణ జేసి 
రాయనా మక్కాలో వరహావతారాన్ని కోసినపాపాన బోదురు. ఇట్లని మా పెద్దల 
సుకృతముగాను, శ్రీ విరూపాక్షసాక్షిగాను, శ్రీ పర్వతసాక్షిగాను అమరం వ్రాసియిచ్చిన 
దానపత్రం సహి. 

En స్వదత్తా ద్దిగుణం పుణ్యం పరదత్తానుపాలనం 

పరదత్తాపహారేణ స్వదత్తం నిష్ఫలం భవేత్‌! ద॥ సాళ్వ అప్పాజీ, 


ise: 


ఈ దానపత్రమునుగూర్చి చెప్పకముందు విద్యానగర సంస్థానచరిత్రము నించుక 
వాకొనవలసియున్నది. కృష్ణదేవరాయలు క్రీ.శ. ౧౫౦౯ మొదలు ఇజువది యొక్క 
సంవత్సరములు నానాదేశముల జయించి రాజ్యమేలి ౧౫౩౦ లోంగాల ధర్మమొందెను. 
ఇతని యనంతరము తమ్ముండు సదాశివరాయలకును అచ్యుతరాయల పుత్రుండగు 
శ్రీరంగరాయలకును రాజ్యము నాకు నాకనుటలో వివాదము పుట్టెను. కృష్ణరాయల 
యల్సుండగు రామరాజు, అతని నహోదరులగు తిరు మలరాయండు, 
వెంకటపతిరాయలు, సదాశివరాయలపక్షమున నుండిరి. శ్రీరంగరాయలపక్షమున 
నచ్యుతదేవరాయల మామయగు సలకము తిమ్మరాజు నిల్చెను. ఉభయపక్షములు 
సంగ్రామములు సలుపం దుదకు సదాశివరాయలపక్షమునకే విజయమబ్బెను. పిమ్మట 
సదాశివరాయలు రాజ్యపాలనాకౌశల్యము కలవాండు కామిచే సోదరుల సహాయముతో 
విద్యానగరరాజ్యము రామరాజే చాలకాలము పాలించి కీశ౧౫౯౫ లో జరిగిన 
తాళికోట యుద్ధములోం జనిపోయెను. 

ఈ రామరాజే సామంతుండై పాలించుచున్న జటప్రోలుపాలకుండగు సురభి 
మాధవరాయప్రభునకు సర్వాధికారములతో సంస్థానాధిపత్యము నొసంగెను. బహుశః 
మాధవరాయనిపూర్వు లెవరేని సదాశివరాయలకు, శ్రీరంగరాయలకు జరిగిన 
సంగ్రామములో రామరాజునకు సహాయము పోయియుందురేమో తెలియదు. 

దానపత్రములో నుదాహరింపంబడిన మాధవరాయలె చంద్రికాపరిణయ 
కర్తయని పీఠికలో తిరుమల సెట్టి జగన్నాధకవిగారు వ్రాసియున్నారు. మాధవరాయ 
కవి భట్టుమూర్తికి సమకాలికుండనియు నెలకూచి బాలసరస్వతి కాశ్రయుండనియు 
సురభి వంశ చరిత్రకారులు వ్రాసియున్నారు. ఇంతతోంబోక మాధవరాయకవి క్రీ.శ. 17 
శతాబ్దారంభములో నుండెననియు సంస్థానపు సనదుంబొందిన మాధవరాయలంతకుం 
బదితరములు పూర్వుండని చెప్పియున్నారు. వీనిని సమన్వయించినంగాని 
మాధవరాయకవికాలము నిరూపింప వీలుచిక్కదు. 

ఎలకూచి బాలసరస్వతి యప్పకవికంటెం బూర్వుండని యప్పకవీయమువలనం 
దెలియును. అప్పకవియమున శాలివాహననామశకమున “గజశైలశరసుధాకిరణుల 
సంఖ్యదనరి” అనుటచే శా.శ.౧౫౭౩ కు సరియగు క్రీ,శ.౧౯౫౩ లో నప్పకవీయ 
మారంభింపంబడి యుండును, ఆంధ్రశబ్దచింతామణివ్యాఖ్యాతగు నెలకూచి బాల 
సరస్వతి యప్పకవినాంటికి గతించి ప్రమాణకవిగా నుంటచే బాలసరస్వతికాలము 
క్రీ.శ౧౫౩౦ ప్రాంతమునకు సమీపమనుట నిర్వివాదాంశము. ఇంచుమించుగ 


173 





రామరాజభూషణుండు నాకాలమువాండె. కాన మాధవరాయకవి తప్పక విద్యానగర 
పాలకుండగు నళియరామరాజు కాలమువాండనియు, రామరాజు రాజ్యావసానదశలో 
మాధవరాయలు సంస్థానపతియై సనదుపొందెననియె యూహింపవలయును. అటు 
లూహింతుమేని బాలసరస్వతి, రామరాజభూషణుండు, రామరాజు, మాధవరాయలొక 
కాలమువారనుట పొసంగును. వీరేశలింగముపంతులువారుసైతము రామరాజు వలన 
సనదునొందినది చంద్రికాపరిణయకర్తయగు మాధవరాయలేయని మల్లభూపాలీయము 
పీఠికలోంజెప్పియున్నారు. సురభివా రెతనిని జటప్రోలు సంస్థానపు సనదు నందినటుల 
భావించిరో యా మాదానాయండు దేవరకొండ రాజ్యము బాలించుచుండెను. 
స్వతంత్రుడు. పైగ నీమాదానాయండు క్రీ.శ౧౪౫౦ లోనున్న పదియవ తరపు 
సర్వజ్ఞసింగవిభునకు మునిమనుమండుగాన నెంతముందునకులాగినను క్రీ.శ. 
౧౫౪౧ కంటె యీవలివాడుకాంజాలండు కాన నిరాక్షేపముగ రామరాజువలన 
సంస్థానపు సనదందినది మాదానాయకుండు కానేరండు. మాదానాయకుండు 
రామరాజునకెంతయో పూర్వుండు. 

ఎలకూచి బాలసరస్వతి మాధవరాయకవికి సమకాలికుండు గాన నాతని యానచే 

మల్లభూపాలీయమను పేరుతో భర్భహరిసుభాషితములను తెలిగించియున్నాండు. 
మాధవరాయకవి రామరాజువలన సనదుంబొందెను. చంద్రికాపరిణయము 
రామరాజనిధనానంతరమున రచింపంబడిన వసుచరిత్రమునకుం బిమ్మట 
రచింపంబడి యుండును. మాధవరాయకవి రామరాజు రాజ్యాంతములో ససంగా 
క్రీశ. ౧౫౫౦ మొదలుకొని ౧౯౦౦ వరకు జీవించియుండెనని నిర్ణయింపవచ్చును. 
మాధవరాయకవిని గూర్చి యొక చాటువు కలదు. 

ఉ. సురభికులామలాబ్ధిం బొడసూపిన మాధవరాయచంద్రుం డా 
సరసపదార్థరంజనము సత్మవిహృద్యముగాంగం జంద్రికా 
పరిణయము రచించె నది భావ్యము నీ వసుచర్యచూడంగాం 
బరగె నిగూఢవృత్తి నటువర్తిలె నీకును మూర్తినామముక. 

ఇపద్యమువలన మాధవరాయకవిచంద్రికాపరిణయము, వసుచరిత్రరచనా 

నంతరమున ముగింపంబడెనని తెలియును. ఇపద్యముయొక్క యాథార్థ్యమెటులున్నను 
చంద్రికాపరిణయమునకు వసుచరిత్రకు సంబంధము లేకపోలేదు. మానపల్లి 
రామకృష్ణకవిగారు మాధవరాయకవికాలము క్రీ.శ. ౧౬౮౦ అనిరి గాని యది 


174 








ప్రమాదము. వారె చంద్రికాపరిణయము మాధవరాయ ప్రభువర్యుండు తోరణాల 
చొక్కయామాత్యుని సహాయముతో ట్రాసెననియు నందువలనం జొక్కయామాత్యుని 
సమకాలికులు “తోరణాలచొక్క! దొంగకుక్క” యని యందురని వ్రాసియున్నారు. 
మాధవరాయకవి పదిపాలనమునకు రాకముందు జం(దికాపరిణయము 
రచించెనని జటప్రోలు సంస్థానపండితులు వ్రాసిరిగాని చంద్రికాపరిణయములో 
మాధవరాయనిగూర్చిన 
“తే| గీ॥ ఆ ధరాధీశు పిమ్మట నభిలభూమి 
భరము నీవు ధరించితి కిరికులేంద్ర 
కమఠవల్లభ కులశైల కరటిసంస 
దురగనాథులతోడం బెన్నుద్దివగుచు!!” (1-66) 

అను పద్యమువలన ప్రభుత్వము చేయుచున్న కాలములోననె గ్రంథరచనము 
జరిగినటుల స్పష్టమగుచున్నది. 

మాధవరాయకవి కాలనిరూపణమునకు మటియొక బలమగునాధారము కలదు. 
మాధవరాయ ప్రభువర్యునకు నారాయణరావు, తిరుమలరావు, నరసింహరావను 
మువ్వురు పుత్రులు కలరు. ఈ మువ్వురు గోలకొండ పాలించుచున్న సుల్తాన్‌ అబ్బుల్‌ 
హసక ఖుత్ముషాగారి వలన నీ ఫర్మానా పొందియున్నారు. దాని నిట నుదాహరించు 
చున్నారము: 

“మీతండ్రికార్‌కిద్దున నడుచుచున్న సంస్థానములు కదీము, జటప్రోలు, వ.ఫూట్‌ 
మొఖాసాగ్రామాలు, వ.సూగూరుకొత్తకోట, వ.దేహాయనెడి వెన్ను, ఇజారతి, దేఖీలు, 
యెప్పటివలె మీతండ్రి మాధవరాయని కార్‌కిద్దున నడిచినట్టు మీకు శాశ్వతంగా 
నిరాచ్చేదముగ మొకరరుచేయ నవధరించినారము. కాన ఖాతరుజమాతోటి కమావిసు 
చేసుకునేది.” 

ర Te 
సిత్‌ పమానీసు అలఫ్‌ (ఫస ౧౦౭౮) 
మాధవరాయకవిపుత్రులకు సంస్థానస్వతంత్రమొసంగిన గోలకొండ నవాబగు 
అబ్బుల్‌ హసన్‌కుతుబ్‌ షా (తానీషా) క్రీ.శ. ౧౫౯౧ మొదలు ౧౬౫౮ వటకు 
రాజ్యమేలెను. సనదుసైతము రమారమి క్రీ.శ. ౧౬౫౦ లో నొసంగంబడి నదిగాన 
మాధవరాయకవి కుమారులు ౧౬౫౦ లోనుంటచే నతండు పదునేనవ శతాబ్ది 


175 


మధ్య భాగముమొదలు నాశతాబ్బ్దాంతమువఅణకు నుండెననుట విశ్వసనీయము. 
మాధవరాయలు విద్యానగర పాలకుండుగనున్న రామరాయలవలన సంస్థానపుననదు 
నొందినను రామరాయలు తల్లికోటయుద్దములో మడియుటచే నాప్రాంతములు 
తరుష్మల యధీనమాయెను. కాననే సంస్థానాధిపత్యమునకుం దురుష్ముల 
యాజ్ఞాపత్రము మాధవరాయకవిపుత్రుల కావశ్యకమయ్యెను. సురభివారి వంశ 
చరిత్రములోం జరిత్రకారులు చూపిన దృష్టాంతరములన్నియు మాధవరాయకవి క్రీ. శ. 
౧౫ వ శతాబ్ది యంత్యములోనివాండని చాటుచుండ నిరాధరముగం బదునేడవ 
శతాబ్దములోని వాండనుటకుం గారణము తెలియదు. వసుచరిత్రము రచింపబడిన 
కొలందికాలము నకె మాధవరాయకవి చంద్రికాపరిణయమును రచించెననియు, 
భట్టుమూర్తియు, మాధవరాయలు, ఎలకూచి బాలసరస్వతి పదునేనవ శతాబ్దాంతమున 
నుండిరనియు విశ్వసించుట యుక్తము. చంద్రికాపరిణయము పద్యపుంబోకడలలో 
వసుచరిత్రము నకు (బ్రతిబింబ మనందగియున్నది. రామరాజభూషణుండు 
చెప్పినభావమునె మాధవరాయకవి పదములుమార్చి యట్టి భావములనే యేర్చి 
వ్రాసినటుల వర్ణనము లన్నియు సాక్ష్యమీయంగలవు. 





సీ; _ తరుణార్క కబళనోద్ధతిం జూపెనెవ్వాందు 
రుచులచే ఫలమోహరుచుల చేత 
నకలంక రామముద్రికం బూనెనెవ్వాండు 
శయముచే హృత్కు శేశయముచేత 
మున్నీరు బల్వలంబుగ దాంటె నెవ్వాండు 
జపముచే గుణగణార్జవముచేత 
నక్షశిక్షాప్రాథి నలరారె నెవ్వాండు 
రణముచే నియమధారణముచేత 
తే.గీ. ధరణి నెవ్వాండు దానవద్విరద దళన 
విహృతిం దనకేసరికిశోరవృత్తిం దెలిపె 
నతని మత్మావ్య భవ్య వాగమృత ఘటన 
మంజులస్వాంతు హనుమంతు మదిందలంతు ॥ 
- వసుచరిత్రము. 
సీ! వనరాశి భంగంబుం గనం జేసె నెవ్వాండు 
కరముచేం బర్వతోత్మరముచేత 


176 


తే.గీ. 


సీ 


సీ॥ 


స్‌ 


మ 


ఘనవలాహకశక్తిం గలిగించె నెవ్వాండు 
రుతముచే వేగమారుతము చేత 

నరిపుర విస్ఫూర్తిం బరిమార్చె నెవ్వాండు 
హేతిచే నిజనఖహేతిచేతం 

దతమహామిత్రవర్ధనమూన్నె నెవ్వాండు 
క్షణమచే మధురవీక్షణముచేత 

నవని నెవ్వాండు జానకీస్వాత్మసూచ 

నాంజ నాత్మజవిఖ్యాతి నధిగమించె 

నతనిమామకకృతి చమత్కృతికిం దలంతు 

మహిత ధీమంతు హనుమంతు మానవంతు. 


- చంద్రికాపరిణయము 
వసుమతీభాగ ధూర్వహత నెవ్వనియుర్వ 
రావరాహాంక మర్థత వహించు. (వసు) 


నిజకటకాశ్రిత ద్విజపోషణమున నె 
వ్వని సార్వభౌమత ఘనతగాంచు (చంది) 
కుంతలస్థలికి నే గుణగరిష్టునిచీటి 


కమనీయ కేతకీ గర్భదళము (వసు) 
లాటాంతరమున కే లలితవిగ్రహు గుణ 

శ్రేణి వినూతన చిత్రరచన (చంద్రి) 
కురులపట్టునకు నే యురుకలానిధియాజ్ఞ 

తరుణచంపకగర్భ దామకంబు. (చంద్రి) 


ఘననాభీగుహచెంత నారుపొగ లేంగౌనాని తా నాయనం 

గుని మెప్పించి తదాత్మతం బొరయం గన్లోంజాల కుజ్జుంభిత 

స్తనయుగ్మం బతనుత్వమొందె నధరోష్టం బిక్షుధర్శస్థితిక 

దనరెం గన్నులు శంఖరాహితగతిక దాల్చెక బయోజాస్యకుక. 
- వసుచరిత్రము ఆ. ౨ 

నవరోమావళి యష్టికాగ్రముపయి రాజిల్లి చందోయి తా 

నవి మెప్పించి తదాత్మత న్మన నసూయక గ్రీవ యబ్ఞాప్తు వై 


177 


భవముంజేకొనె నొంచె మున్నరుణబింబస్సూర్తిం గెమ్మోవి వే 
ణి విరాజిల్లై దమస్సపత్నగతి నెంతేదాల్చి యయ్యింతికిన్‌. చంద్రి.ఆ.౩ 


సీ _స్వామియై నిగమాతిభూమియై సురపురో 


గామియై యబ్ధిజా కామియుండ ఆ. ౪ (వసు). 
సీ॥॥ పరమతుత్పరమారి పరమారి భర్తయై 
కర్తయెవెలయు శ్రీ భర్తయుండ ఆ. ౪ (చంద్రి). 


ఇట్లుభయగ్రంథములకు వర్ణనములలో నెంతయో పోలిక గలదు. కవులిరువురు 
సమకాలికులగుటచేం బౌర్వావర్యనిర్ణయము సామాన్యము కాదు. రెండుగ్రంథములు 
సమగ్రముగంబంచుటచే మాదృష్టికి వసుచరిత్రము ప్రథమగ్రంథమనియె తోంచినది. 
వసుచరిత్రములోనున్న పద్యములు భావగంభీర్యము, పదప్రయోజనము స్వభావ 
ధారళముకలవిగ నున్నవి. చంద్రికాపరిణయములోని (ప్రతిబింబపద్యములలో 
ధారాళము, సౌష్టవము కానరాదు. వసుచరిత్రములోని రాజవంశావతారపద్యములు, 
గిరికావర్ణనము, ఇష్టదేవతాస్తుతి చంద్రికాపరిణయములోం బ్రతిబింబములుగ నున్నవి 
గాని సర్వవిధముల వసుచరిత్రములో పద్యములే మాతృకలుగనున్నవి. వసుచరిత్ర 
ముననున్న సీ॥ లలనాజనాపాంగ (ఆ ౧. ప. ౧౨౬) సీ॥ ధ్యానంబు హృదయ 
వాస్తవ్యకుటుంబికి (ఆ.౩ ప.౧౭౦) శా॥ రాజీవాక్షులనేచు పాతకివి (ఆ.౪ ప.౨౭) 
మొదలగు మనోహరములగు భావములుగల పద్యములు చంద్రికాపరిణయమున 
లేవు. వసుచరిత్రములోని పద్యములతోం బోలికలేని చంద్రికాపరిణయములోని ప్రథమా 
శ్వాసమందలి సుచంద్రమౌనిసంవాదము, ద్వితీయాశ్వాసములోని మౌనితపోభంగ 
యత్నము, చతుర్థాశ్వాసములోని వసంతాదివర్ణనములు, పంచమాశ్వాసములోని 
స్వయంగ్రహాగతప్రభువర్ణనము - మాథవరాయకవి స్వతంత్రముగ వ్రాసినవని 
చెప్పవచ్చును. ఇవి వసుచరిత్రములోని స్వతంత్రపద్యములకుం బోలికలగు 
పద్యములన్నింటికి దీసిపోవుచున్నవి. దీనినింబట్టి విచారించినచో చంద్రికాపరిణయము 
వసుచరిత్రమునకుం బ్రతిబింబమని తోంపకపోదు. మాధవరాయకవి వర్ణనాంశముల 
యందు వసుచరిత్రముపై లక్ష్యముంచెననియు గొంతవజకుం బద్యపరికరములు 
సైతము వసుచరిత్రమునుండి సంగ్రహించెననియు దోచుచున్నది. వసుచరిత్రమునే 
ప్రమాణముగం దీసికొని యాపోలికలనే యనుసరించుటచేం జంద్రికాపరిణయము 
లోని కొన్నిభాగములు తృప్తికరముగ నుండుట లేదు. 


178 











మ॥ జనకోత్సంగ నివాసవాసననొ రాజన్యస్తహస్తాభిమ 
రృన సౌఖ్యామృత పారవశ్యముననో సైచెక శిలాయోజనం 
బని సాధ్వుల్వొగడక బ్రియాంఘ్రిసనెకల్‌ హత్తించె భూజాని త 
ద్గనభాగ్యంబు రుళంరుళత్కటక రత్నంబుల్‌ ప్రశంసింపగక. 
- వసుచరిత్రము ఆశ్వా.౬ ప.3౨ 
మ॥ సనెకల్‌హత్తంగంజేసె నంఘ్రి చెలి చంచత్ముడ్య చిత్రాత్మ ని 
ల్చిన కంతుండు పురాకృతాగముచనః జిత్తంబులో నిల్చియం 
చనురక్తిక్‌ దనుంబ్రోవుమంచుం దదనుచ్భాయోపధిం డాసి వం 
దనమూన్పంగని ప్రోతునం చభయపాదంబూను చందంబునక. 
- చంద్రికాపరిణయము, ఆశ్వా౬ ప ౭౪ 
తండ్రియగు కోలాహలపర్వతునితొడమీదం గూర్చుండు నలవాటుననో, రాజు 
తనుందాకుటచేం బారవశ్యమొంది మేనెంయంగకయో గిరికాదేవి సన్నెకల్లు కాలితో 
దాకెను. ఆసన్నెకంటికి సజాతీయములగు గిరికాకటకరత్నములు ధ్వనిమిషచే నాకా 
ర్యమును బ్రశంసించెను. భావమును మాధవరాయకవి హృదయమందుంచుకొని 
మున్నలయించిన కుద్యమందుం బ్రతిబింబముగల మన్మధుడు వెనుకటికోపము 
మానుమని సన్నెకంటియందుం బ్రతిబింబించి వేడ నందులకియ్యకొని యభయపాద 
మిచ్చి నటుల చంద్రిక సన్నెకల్లుత్రొక్కెనని చెప్పియున్నాండు. ఆర్తున కభయపాదము 
నీయరు. అభయహస్త మొసంగెదరు. ఇదికాక కుడ్యగతబింబము సన్నెకంటిపై 
ప్రతిబింబించుటయుం గుడ్యమున మన్మధబింబముంటయు ససంభవముగాన నిటం 
(బ్రతిబింబము గనున్న నీవద్యములో భావముచెడినదని చెవృవచ్చును. 
మాధవరాయకవిపద్యము రామరాజభూషణుని పద్యమునకు ప్రతిబింబము 
కాదనవీలులేదు. సన్నెకల్లు అనుదేశ్యమును సనెకల్‌ అనుటయు ద్రొక్కించుట 
యనునర్భమున రూఢముగాని హత్తించుటనునటులే ప్రయోగించుటయు. జూడ 
వసుచరిత్రములోని పద్యము చంద్రికాపరిణయంబునం (బ్రతిబింబిత మయ్యెనని 
తోంచును. 
రమారమి రెండుపందలపద్యములు వసుచరిత్రములోని పద్యములతోం బోలి 
నంతమాత్రమునం జంద్రికాపరిణయకర్తపై దోసమారోపింప వీలులేదు. పద్యవుం 
బోకడలు మనోహరముగ నుండటచేతను, బలుమాజు వసుచరిత్రము పఠించి 
సరసములగు పద్యములు కంఠస్థముంజేసికొని యుంటచేతను చంద్రికా 
పరిణయములోం బోలికపద్యములు పడియుండునుగాని వేజుగాదు. ఇంతమాత్రముచే 


179 


మాధవరాయకవి గ్రంథచౌర్య మొనరించెననరాదు. ఒక మాధవరాయకవియెగాక 
యాధుని కులందలు వసుచరిత్రమును దృష్టిపథమునందుంచికొని కావ్యసూత్రములం 
బన్నినవారె. రామరాజభూషణునకు శ్లేషలు, యమకములు సహజములు మతియు 
నతండు సంగీతపండితుండగుటచే నాచాయలుసైతము కొన్నిపద్యములలోం గలవు. 
నేటికి వసుచరిత్రములోని పద్యములు కీర్తసలపలె వొడువూరు కలరు. అందుంగల 
యమకము ముక్తపదగ్రస్తములు సంగీతనియమములకుం దాళములకు ననుకూల 
పడుచున్నవి. చంద్రికాపరిణయములో నాలుగవ యాశ్వాసమంతయు యమక 
కవిత్వముగ నున్నది. యుక్తభాగములలో రసపుష్టియుం గఅవులేకున్నది. వసుచరిత్ర 
మునకిది పోలుటచే నుభయగ్రంథములం బరిశీలించుతణి ప్రధమగౌరవము 
వసుచరిత్రమున కొసంగవలయునేగాని, చంద్రికాపరిణయము సామాన్యప్రబంధము 
గాదు. మాధవరాయకవి సంస్కృతాంధ్రములయందుం దర్శవ్యాకరణములయందుం 
గృతపరిశ్రముండని గ్రంథము సాక్ష్యమీయంగలదు. గ్రంధమధ్యమునంగల కాళీస్తుతి 
దండకము పరిశీలించినం గవికింగల సంస్కృతభాషాభినివేశము వెల్లడికాంగలదు. 
చంద్రికాపరిణయము నిర్షుష్టప్రబంధము. ఇందు గధానాయికయగు చంద్రిక 
పాంచాలదేశాధీ శ్వరుండగు క్షణదోదయనృపాలుని తనయ. ఈయమను 
సుచంద్రుండను నృపాలుండు పెండ్లాడుటయను కధను విస్తరించి యాజాశ్వాసముల 
పద్యకావ్యముగ రచించెను. ఈ సుచంద్రుండు రామాయణములో నిటులం 
(బ్రశంసింపంబడి యున్నాండు. 
విశాలస్యసుతో రామ హేమచంద్రో మహాబలః 
సుచంద్ర ఇతివిఖ్యాతో హేమచంద్రా దనంతరం. - బాలకాండము. 

రామాయణములో సూత్రప్రాయముగనున్న యీ సుచంద్రచరిత్రము విస్తరించి 
మాధవరాయకవి యాజాశ్వాసములలోం జెప్పియున్నాండు. ఈ చంద్రికాపరిణయము 
సరసముగను శ్రావ్యముగనునున్నది. ఆంధ్రగ్రంథరాజములలో నిదియొకటి. ఇది 
వసుచరిత్రము తరగతిలోం జేరినదగుటచేం గధాంశము విమర్శించుపట్ల నుభయ 
గ్రంథములను జర్చించు లూవశ్యకమగును. గ్రంథమును యమకముతో నొక యా 
శ్వాసము నింపంబడియున్నది. శ్లేషకవి యంత్యనియమములు మెండుగాంగానవచ్చును. 
ఇందు గర్భకవిత, బంధకవిత, పాదభ్రమకాదివిపరీత శిల్పములు లేవు. ఇందు 
గథాంశమెటుల సమర్థింపంబడెనో పాత్రపోషణమున కెంతవీలు కవి కలిగించుకొనేనో 
కథా భాగముల గవియెటులం బోషించెనో తెలిసికొందము. 


- సారస్వత సర్యస్వము 


180 





17. నిజామురాష్త్రాంధ్ర కవులు 


ఆంధ్ర దేశమునందు? జాలభాగము నిజాము రాష్ట్రమునందున్నది. ఆంధ్రులలో 
సుప్రసిద్ధులగు రాజన్యులు పలువురు నిజాము రాష్ట్రము నందలి చరిత్ర స్థలములలో 
నివసించి వాజ్మయమునకు శిల్పమునకు జాతికి నమోఘమగు సేవంగావించి 
కృతార్థులైరి. నిజాము రాష్ట్రములోని చాల భాగ మాంధ్రదేశ మనియు, సుప్రసిద్ధ 
పూర్వకవివతంసులలోం బలువురు నిజాము రాష్ట్రమునకుం జెందిన వారయనియుం 
జాలమంది కింత వటికు దెలియదనియె చెప్పవచ్చును. పరిశోధకులు బ్రిటిషు 
ఆంధ్ర దేశమునందె తమ దృష్టి ప్రసరింపంజేసి చరిత్ర గ్రంథముల ముగించుటచే 
నిజాము రాష్ట్రము నందలి చరిత్ర మింత వణకు దుర్భేద్యముగా నుండె ననుటలో 
సాహసము లేదు. 

నిజాము రాష్ట్ర వైశాల్యము ౮౨ వేల ౬౯౮ చదరపుమైళ్లు. ఆందాంధ్రభాగము 
౪౧ వేల ౩౪౧ చదరపు మైళ్ల వైశాల్యమునం దెలుంగు దేశము సగ భాగమునకు 
జేరువలోనున్నది. నిజాము రాష్ట్రములోని పదియాజు మండలములలో ఒరంగల్లు, 
కరీమునగరము, అత్రాపుబల్దా, మెదకు మహబూబునగరు, నల్లగొండ యగు నారు 
మండలములు సంపూర్ణముగా నాంధ్ర మండలములు. ఆదిలాబాదు జిల్లాలోని నిర్మల, 
చెన్నూరు, లక్సెట్టిపేట, తాలూకాలు తక్క మిగిలిన భాగము, నిజామాబాదులోని 
బోధను తాలూకా తక్క మిగిలిన భాగము, గుల్బర్గా జిల్లాలోని కొడంగల్లు తాలూకాయు 
రాయచూరు జిల్లాలోని అలంపూరు తాలూకాయు రాయచూరు తాలూకాలో మూడు 
వంతులు తెలుంగు ప్రదేశములుగాం బరిగణింపవచ్చును. ఇటంగల యాంధ్రులసంఖ్య 
౬౪౧౯౨౯౮. ఇంత విశాలమగు ప్రదేశమును ఉపేక్షా దృష్టితోం జూచుట చేతనే 
ఆంధ్రుల చరిత్రము ఆంధ్ర కవుల చరిత్రను అసమగ్రములుగ భావింప వలసి 
వచ్చినది. యాదవ చాళుక్య, చోళ, రాష్ట్రకూట, కాకతీయాది పూర్వ రాజన్యులు 
రాజధానిగాం జేసికొని పరిపాలించిన యీ నిజాము రాష్ట్రమున సమగ్రమగు 
పరిశోధనము జరుగనంత వజకు మనదేశ చరిత్రము లన్నియు నసమగ్రమలనక 
తప్పదు. ప్రకృతము నిజాము రాష్ట్రమునంగల కవులెందటో! సారస్వత మీ రాష్ట్రమున 
నెట్టి నూతన వికాసముల నొంది యెన్ని యంత శాఖలతో శోభించెనో తెలుపుటకీ 
చిన్న వ్యాసము వ్రాయ నారంభించితిమి. విస్తరము ప్రత్యేక గ్రంధమున నివేదింతుము. 


181 








| 
| 
| 
| 
| 
| 
| 
| 


ప్రత్యేకించి నిజాము రాష్ట్రమునందు గల ఆంధ్రకవులను దెలిసికొని చరిత్రము 
వ్రాయుట యవసరమైయున్నది. ఘనత వహించిన నిజాము ప్రభువుగారి 
పరిపాలనము నందున్న దేశములోని యాంధ్ర భాగమున గల పూర్వ కవుల 
చరిత్రములను సేకరించి నిజాం రాష్ట్రమందలి యాంధ్ర కవుల చరిత్ర వ్రాయుట 
చాల ముఖ్యకార్యము. నిజాము రాష్ట్రములోని కొంత భాగము సుప్రసిద్ధాంధ్ర దేశమను 
తలంపు జనసామాన్యమునకుంగలుగం జేయుటకుం బూర్వ ప్రశస్తి తెలిపి వాయ 
నిర్వహణమునకు వర్తమాన నిజాము రాష్టాంధ్ర సోదరులం బ్రోత్సహించుటకె యీ 
ప్రత్యేక చరిత్ర రచనము గావింప వలెనని మేము సంకల్పించితిమి. 

నిజాము రాష్ట్రము నందలి యాంధ్ర కవుల చరిత్రము వ్రాయుట సామాన్య 
కార్యము కాదు. ఈ రాష్ట్రమునం గల ప్రాచీన గ్రంధములు సమగ్రముగా సేకరింపం 
బడలేదు. సమకూర్చి యుపయోగార్థముగా నుంచంబడిన లిఖిత పుస్తకాలయములు 
లేవు. గ్రంథస్థ్రములగు గ్రామనామములు పెక్కులు మహమ్మదీయ నామాంకితముగా 
మాణియున్నవి. పెక్కు గృహములందు తాళపత్ర గ్రంథములు చివికి జీర్ణించుచున్నవి. 
ఈ పరిస్థితులలో నిజాము రాష్ట్రాంధ్ర కవులను గూర్చి చరిత్రాంశములు సేకరించుట 
కష్టతరము. ఐనను బరిశోధన పరిచయమును బురస్మరించి కొని నిజాము 
రాష్ట్రమునంగల యాంధ్ర మహాకవుల చరిత్రమును నూత్ర ప్రాయముగ 
నీవ్యాసమునందుదాహరించు చున్నారము. 

కవి జీవితము వ్రాయుతటి నిజాము రాష్ట్రమున నేయే సంస్థానములు, రాజ్యములు 
కవులకు దోడ్చడెనో యెటనేయే కవివరులు వసించిరో తెలిసికొనుట యవసరము. 
రాజావలంబనముం గవులకుం గలిగిన ప్రోత్సాహము తొలుత గమనింతము. ఆంధ్ర 
కవులకుం గాకతీయ సామ్రాజ్యము మిగులం దోడ్చడినదని చెప్పక తప్పదు. ప్రోలరాజు 
కాలము నుండి కాకతీయులు స్వతంత్ర పతాకమును లేవనెత్తిరి. కాకతి ప్రోలరాజునకు 
సమకాలికుందై శైవమత ప్రచారమునందు నిరంకుశముగాం గృషి చేసిన మల్లికార్జున 
పండితారాధ్యుల వారినె మనము నిజాము రాష్ట్ర ప్రధమాంధ్ర కవిగా భావింపవచ్చును. 
ఈయన నాంటి నుండి నేంటి వణకు వీరశైవ కవులు మత గ్రంధముల నాంధ్రభాషలో 
వ్రాయనారంభించిరి. మల్లికార్జున పండితారాధ్యులు నిజామున రాష్ట్రములోనే 
ప్రాంతమున జనించెనో తెలుప నాధారములు లేవుగాని, నిజాము రాష్ట్ర వాసియని 
కంఠోక్తిగాం జెప్పవచ్చును. హనుమకొండ స్వయంభూ దేవాలయమున నొక స్తంభముపై 


182 


నీయన నామముగలదు. దాదాపు ఆరాధ్యుల కాలమున వ్రాయంబడినది. ఆ స్తంభము 
చెంత నాసీనుండై మత చర్చ గావించు వాండు గాన జ్ఞాపకార్థము నామము నా 
కాలమున వ్రాసియుందురు. రామప్ప గుడులలో ముఖ భాగమునందలి శిలపైని 
మల్లికార్జున పండితుని విగ్రహము ఆయన నామము చెక్కంబడి యున్నవి. 
సోమనాధకవి పండితారాధ్య చరిత్రములో మల్లికార్జున పండితారాధ్యుల జీవితము 
వ్రాసెను. చందవోలు, అమరావతి లోనగుచోటుల బౌద్ధమతస్థుల నోడించి 
పండితారాధ్యులు వారలకు శైవ మతదీక్ష ప్రసాదించెను. నల్లగొండ చెంతంగల 
పానుగల్లు చేరి యచట రాజుగనున్న ఉదయుని దర్శించి కొంతకాలమట నివసించెను 
గాని కారణాంతరములచే నుదయుని శపించి కళ్యాణము నకుం బ్రయాణ మయ్యెను. 
పండితారాద్యులు పోయిన బహమనీ రాజ్య ముఖ్య స్థానమగు పానుగల్లని కీ.శే. 
లక్ష్మణరావు పంతులు వారు చెప్పిరి. కాని యదిసరిగాదు. నల్లగొండ చెంతంగల 
పానుగల్లె మల్లికార్జున పండితులు సందర్శించిన చోటు. అచటి శాసనములలోం 
చోడుల పేరులు గలవు ఉదయచోడుని పేర ఉదయసముద్ర మనుతటాకము గలదు 
తటాకమునకి పేరున్న సంగతి యచటి ఛాయాసోమేశ్వరాలయములోని శార్గపాణి 
శాసనమునందు గలదు. కలుకోడి యచటం గలదని క్రీడాభిరామమునందును పల్నాటి 
వీర చరిత్రమునందును గలదు. పండితారాధ్యులు శాపమిడ కలుకోడి కూసినటులం 
బండితారాధ్య చరిత్రమునందుం గలదు. మల్లికార్జున పండితారాధ్యులు బసవేశ్వరుని 
దర్శింవ కళ్యాణవురమున కేంగుచుండం ద్రోవలో నాయన కూడలిలో 
లింగైక్యమయినటులం దెలిసి నల్లగొండ నుండి కళ్యాణ నగరమునకు బోవు 
తోవలోనున్న “వెల్లటూరు” నందు దామను లింగైక్యమయ్యెను. వీనిని 
సమన్వయించితి మేని మల్లికార్జున పండితారాధ్యులవారు నిజాము రాష్ట్ర ప్రథమాంధ్ర 
కవియనియు ఆయన రచించిన 'శివతత్వ సారము” లభించి నంతలో నిజాము రాష్ట్ర 
ప్రథమాంధ్ర గ్రంధమని యంగీకరింప తప్పదు. ఈయన పేరు కర్ణాటకవి 
చరిత్రమునందుంగూడం గలదు. కర్ణాటాంధ్ర భాషలలోని నీ కవి పెక్కు గ్రంథములు 
రచించెను గాని యవి కనంబడవు శివతత్వ సారము అసంపూర్ణ ప్రతి మాత్రమిపుడు 
లభించుచున్నది. ఈయన పశ్చిమ చాళుక్యుల కడను గాకతీయులకడను 
దండనాయకుండుగా నుండెను. ఈ కవి కాలము క్రీ.శ ౧౧౨౦- ౧౧౮౦ 
అయియుండును. 





183 


మల్లికార్జున పండితారాధ్యులు గతించిన కొలంది కాలమునకు ఆయన 
జీవితచరిత్రమును పాలకురికి సోమనాధ కవిద్విపద కావ్యముగా వ్రాసెను. ఈ 
సోమనాథ కవి కాకతీయ (ప్రథమ) రుద్రదేవుని కాలమువాండు. రుద్రదేవుండు 
సంస్కృతాంధ్ర కర్ణాట భాషలలోంగవి. సోమనాథుండు సంస్కృతాంధ్రములందె గాక 
కర్ణాట భాషలోం గూడం గొప్ప గ్రంధములు వ్రాసి కన్నడ కవియగు సోమరాజుచె 
స్తోత్రములందెను. సోమనాథుండు ఓరుగల్లునకు నాలుగామడల దూరమందున్న 
పాలకురికిలో సిద్ధిపొందెను. రుద్రదేవుని కాలమునంగల కవులలో రామేశ్వర 
దీక్షితుండను సంస్కృత కవి యొకండు గలండు. హనుమకొండ శాసనమాయన 
రచించినది. ఈ కవినిం గూర్చిన వృత్తాంతము మనకేమియుం దెలియరాదు. గణపతి 
దేవుండు రుద్రమదేవుల కాలమునం గల విశ్వేశ్వర శివ దేశికుండు ఒక ప్రసిద్ధమహాకవి. 
ఈయన ఒక శతకము పురుషార్ధ సారము అను పొత్తముల రచించెను. ఇంతకుమున్ను 
వర్థమాన పురమునందు రుద్రదేవుని కాలమునందున్న గోకర్ణుండు ఛందస్సును 
దెలుంగులో వ్రాసెను. గోకర్ణ చృందస్సును అప్పకవి పేర్కొనెను. కవి జనాశ్రయము 
భీమకవి కృతముకాదు గోకర్ణ కృతమను నొక వాదముగలదు. ఇది చర్చించుట 
ప్రకృతము కాదు. రుద్రమదేవి ప్రతాప రుద్ర చక్రవర్తులకు మధ్య కాలమునం గల 
కవులం బేర్కొనుటకు ముందు తిక్కన సోమయాజి ఓరుగంటికి వచ్చి గణపతి దేవునకు 
భారతము వినిపించి లోంగొన్న సంగతి మజువంజనదు. ఈయన రాకకు ఫలితముగ 
సరస్వతీదేవి నిజాము రాష్ట్రమునకుం బ్రసాదించిన కవి - మారన. ఈయన రుద్రమదేవి 
ప్రతాపరుద్రుల మధ్య కాలమునందుండి మార్మండేయ పురాణము తెనింగించెను. 
రంగనాధ రామాయణము కోన బుద్దారెడ్డి యీ సంధి కాలముననే రచించెను. బుద్ధరెడ్డి 
యనియు బుద్ధరాజనియు నీతని వ్యవహరింతురు. బుద్ధరాజుకుమార్తెయగు కుప్పాంబ 
నెలకొల్పిన బూదపూరు శాసనము వలన రంగనాధ రామాయణము నిజాము రాష్ట్రమున 
జనించెనని విశ్వసింప వీలుచిక్కినది. బుద్ధరాజునకుం గుమారులగు కాచవిభుండు 
విర్ధల రాజును గలసి తమ త్రండి కంకితముగా నుత్తర రామాయణము ద్విపదగా 
రచించిరి. ద్విపద కావ్య రచనమునం బాలకురికి సోమనాథుండు ఆంధ్ర వాజ్మయమున 
మొదటివాండు. తరువాతివారు బుద్ధరాజు, కాచనవిభుండు, విఠలరాజు వీరందణు 
నిజాము రాష్ట్ర వాసులే, గాన ద్విపద రచన జన్మస్థానము నిజాము రాష్ట్రమని చెప్పక 
తప్పదు. (ద్వితీయ) ప్రతాపరుద్రుని కాలములో రచింపంబడిన కావ్యములలో 


184 


నుత్తమోత్తమ (గ్రంథము భాస్మర రామాయణము. ఇది ప్రతాప రుద్రునకించుక 
ముందుగ భాస్మరుండు తెనింగింప నారంభించెను. కడకీ రామాయణమే కారణముల 
చేతనైన నేమి పలువురు పూర్తిచేసిరి. సమకాలిక కవులం బలువుర నొక్కమాజు 
తెలిసికొనుటకీ రామాయణము తోడ్సడుచున్నది. భాస్మరుండు, హుళిక్కి భాస్మరుండు, 
మల్లికార్డునభట్టు, కుమార రుద్ర దేవుండు, అయ్యలార్యుండు భాస్మర రామాయణ 
భాగములంబూర్తి చేసిన కవులు. వీరందటు నిజాం రాష్ట్రకవులె. భాస్మరుండు 
సాహిణిమారన కంకితముగ అరణ్యకాండమె గాక దశగతులను గ్రంథము రచించెను. 
మల్లికార్జున బట్టు మహా విద్వాంసుని వలె నున్నాండు. ఇతండు సంస్కృతమున 
సరస్వతి చంపు, ఉదార రాఘవమను గ్రంథమును రచించెను. తక్కిన కవుల ప్రత్యేక 
చరిత్రములు సంగ్రహింప వలసియున్నది. రుద్రమదేవి ప్రతాపరుద్ర దేవుల 
సంధికాలమున సంస్కృత కవులు కొందటు గలరు. నృత్తరత్నావళి వ్రాసిన జాయ 
సేనాపతియు, గణమంజరి, విక్రమార్క చరిత్రము, నిఘంటువులు వ్రాసిన కవి 
భల్లటుండు, బాల భారతము వ్రాసిన అగస్యేశ్వరుండు, కపర్ది, విద్యా నాధుండు 
లోనగు సుప్రసిద్ధ సంస్కృత కవిరాజులు పలువురుగలరు. సూక్ష్మములోం 
గాకతీయసామ్రాజ్యమునకు సంబంధించినకవులను దెలిసి కొంటిమి. సంస్కృత కర్ణాట 
భాషలో బహుగ్రంథములు వ్రాసిన రుద్రభట్టు. కేయూరబాహు చరిత్రము వ్రాసిన 
మంచనయు శివతత్వరసాయనము బ్రాసిన శివదేవయయయు, ప్రతాప చరిత్రము 
వ్రాసిన కాసె సర్వప్పయు, ద్వితీయ ప్రతాపరుద్రుని యాదరణము పడసిన ధన్యులు 
౧౩౨౭ తోం బ్రతాపరుద్రుని రాజ్య మంతరించెను. ఆంధ్రుల యైశ్వర్యము, 
స్వతంత్రముతోం బాటు చక్రవర్తియుం బరాథీనుండయ్యెను. అప్పటి సంఘటనమున 
నెన్న యమూల్య గ్రంథములు 'పేరులేక రూపుమాసెనో నిర్ణయింపం జాలము. నాండు 
నశించిన రాజచరిత్రము నాజ్ఞాపకమునకు దెచ్చుకొని ఆరు వందల త్సరములు 
గడచిన పిదప నిపుడు పరిశీలింప నీస్వల్ప సంఖ్యాకుల నామములు పుస్తకములు 
గోచరించినవి. సమగ్ర పరిశోధనము జరిగిన నెన్ని విసతాంశములు బయలువడునో! 

కాకతీయ సామ్రాజ్యము విచ్చిన్నమై యది మూడు భాగములయ్యెను. ఒరంగల్లు, 
రాచకొండ, దేవరకొండ, మెదకులోనగు దుర్గములను లోంబఖచి కొని కృష్ణ సరిహద్దు 
గాంగల పశ్చిమాంధ్ర దేశమును (నిజాము రాష్ట్రము నంతయు) వెలమవీరులు 
పరిపాలించిరి ప్రతాపరుద్రుని రాజ్య పతనానంతరము యవనసేనా సముద్రమునకు 


185 














జెల్లెలి కట్టవలె నాగినవాండు రేచెర్ల సింగమ నాయుండు. ఈయన యనంతరము 
ప్రసిద్ధులు తత్పుత్రులగు అనపోతానాయకుండు మాధవ రాయలు. తరువాత 
విస్సృతమగు నీవెలమ రాజ్యము యవనుల దాడుల వలనను గద్వాల మెదకు 
ప్రాంతముల నున్న రెడ్డి దొరల తిరుగుబాటు వలనను జీవికయయ్యెను. హరి 
హరరాయ బుక్కరాయలు విద్యారణ్యుల సహాయముతోం బ్రతాప రుద్రదేవుని ఐశ్వర్య 
శేషముతో నేంగి తుంగభద్రా తీరమున విద్యానగర సామ్రాజ్యము నెలకొల్పిరి. ప్రోలరెడ్డి 
అద్దంకి చేరిరెడ్డి రాజ్యమును కొండవీడు కొండపల్లి దుర్గములతోడ్చాటు తోం గ్రొత్తగా 
స్థాపించెను. మనకిపుడు గావలసినది వెలమ రాజ్యము గూర్చియే దాని నాధారపజచి 
కొని పదు నేడవ శతాబ్ది వణకు నిజాము రాష్ట్రము నందాంధ్ర వాజ్మయమెటు అభివృద్ధికి 
వచ్చెనో తెలిసికొనవచ్చును. 

ఇంచుమించు సింగమ నాయకుని కాలమున మహావిద్వాంసుండును బహు 
గ్రంథ వ్యాఖ్యాతయు సర్వజ్ఞ శిరోమణియు నగు మల్లినాధ నూరి మెదకు 
మండలములోని కొలిచలమ యందుండి యసంఖ్యాకములగు సంస్కృత గ్రంథములకు 
వ్యాఖ్యానములు వ్రాసెను. మటికొంత కాలమునకు గుమారస్వామి సోమయాజి 
ప్రతాపరుద్రీయమునకు వ్యాఖ్యానము గావించెను. సర్వజ్ఞ సింగ భూపాలుండు 
రసార్ణవసుధాకరము వ్రాసెను. రావు మాధవరావు రామాయణమునకు వ్యాఖ్య 
గావించెను. ఇవి వెలమవారు గావించిన సంస్కృత గ్రంథరచనాలేశప్రశంస. బమ్మెర 
పోతరాజు ఓరుగల్లు చేరి ఆంధ్ర భాగవతము మున్నగు గ్రంథముల వ్రాసెను. ఈయన 
వంశీకులగు కేసన మల్లనలు పాకాల తాలూకాలోని గురుజాడపాలకు నాశ్రయించి 
దాక్షాయిణీ పరిణయము, విష్ణు భజనానందమును రచించిరి తద్వంశీయులలో 
నింకొకరగు నెల్లుట్ల నారాయణకవి వజ్రాభ్యుదయమను ప్రబంధమును రచించెను. 
మాధవనాయకుని యాశ్రయ కుటుంబమునకు జెందిన గౌరన నవనాధ చరిత్రము, 
హరిశ్చంద్ర ద్విపద రచించెను. జటప్రోలు పాలకుండగు మాధవరావు చంద్రికా 
పరిణయమను నపూర్వ ప్రౌఢ ప్రబంధము రచించెను. ఈ కావ్యమునకుం దానె 
వ్యాఖ్య గూడ వ్రాసికొనెను. గ్రంధరచనమున తోరణాల చొక్కయ తోడ్చడెనందురు 
ఇది యెంత వణకు విశ్వాసార్హ మొగాని యీ సందర్భమున తోరణాల చొక్కయ 
యనుకవి లభించుట యొక విశేషాంశము. బమ్మెర పోతరాజు నిజాము రాష్ట్రకవులలో 
మిగుల సుప్రసిద్ధుండు. ఈమహాకవి నామమెటుంగని ఈయన కవితా రసము చూడని 


186 


యాంధ్రుం డుండండు. ఈకవి వతంసుని నివాసమగు బమ్మెర ఓరుగల్లునకు మూండు 
నాలుగామడల దూరమున నున్నది. భాగవత రచయితయగు పోతరాజుతోం బాటు 
పంచమస్మంధము వ్రాసిన బోప్పరాజు గంగనయు, షష్టస్మందము వ్రాసిన ఎర్చూరి 
సింగన, పదునొకండు పండ్రిండుస్మంధములు వ్రాసిన హరిభట్టు మడికిసింగన 
వెలిగందన నారయాదులు నిజాము రాష్ట్ర కవులె యనుటకు బలమైన యాదారములు 
గలవు భాగవతము అంకితము గావలయునని కోరిన మొదటి సర్వజ్ఞ భూపతి 
రాచకొండ పాలకుండు. శృంగార షష్టమను గ్రంధనామము లక్షణ గ్రంథములందు 
వినంబడును. ఇది యెవరు రచించిరో గానియది భాగవత షష్టస్మంధ మనుటకుంగల 
యుపపత్తులను భాగవత పీఠికలో మేము వ్రాసితిమి సమగ్రగ్రంథము లభించినగాని 
యీ గ్రంధకర్త నిజాము రాష్ట్రములోని యే భాగమునకుం జెందినవాండో నిరూపింప 
వీలుకలుగదు. ఇవటూరు పిడుపర్తి, వెల్లటూరు, పాలకురికిలోనగు చోటులంగల 
శైవ మఠములకు నాంధ్ర సారస్వతమునకుంగల సంబంధము పరిశోధింపందగినది 
బేతిరెడ్డి వామిరెడ్డి శాసనములు రుద్రదేవుని కావలనున్న రుద్రసేనాని శాసనము 
చౌండసేనాని కొండిపర్తి శాసనము బూదపూరు వర్థమాన పురములోని శాసనములు 
సంస్కృత శ్లోకమయములై యాకాలపు కవితా వికాసమును దెలుపు చున్నవి. గూడూరు 
చాళుక్య శాసనము నందు తెలుంగు పద్యములు కన్నడ పద్యములు కలసియున్నవి. 
రుద్ర సేనాని ఉప్పరపల్లి శాసనము తెలుంగు పద్దెముల నొప్పుచున్నది ఇట్టి తెలుంగు 
పద్యశాసనము నుగునూరిలో నుండ కరీమునగరము చేర్చంబడినది. ఈ శాసన 
రచయితలు ఆంధ్ర సారస్వతమునను సంస్కృత సారస్వతము నందును సుప్రసిద్ధ 
కవులనుటకు సంశయము లేదు గాని వారి జీవితములు ఇతర గ్రంథములు లభించిన 
గాని నిరూపింప వీలుండదు. వెలమ రాజ్యము చీలికలైన కొలంది వంశీయులు 
దుర్చలులై కృష్ణదాంటి బ్రిటిషు ఆంధ్ర దేశమునకు వలసపోయిరి. నిజాము 
రాష్ట్రమునందుం బరిపాలన స్వతంత్రముతో నిలిచిన వెలమ సంస్థానములలోం బ్రసిద్ధ 
మైనది జటప్రోలు సంస్థానము. కృష్ణదేవరాయల విద్యానగర సామ్రాజ్యమునకు 
జటప్రోలు సంస్థానమునకు గొన్ని సంబంధములు గలవు వాని గుర్తించితి మేని 
నాంటి సారస్వత పరిణామము గుర్తింప వీలుచిక్కును. ఆంధ్రశబ్ధ చింతామణి 
వ్యాక్యాతయు మహోపాధ్యాయుండు నగు ఎలకూచి బాలసరస్వతి కవి మాధవరాయల 
తండ్రియగు మల్ల నృపుని పేర మల్లభూపాలీయమును, పరిటాల భ్రువగు జూపల్లి 


187 





వేంకటాద్రి పేర చంద్రికాపరిణయ మను వేజొక గ్రంథమును రచించెను. సర్వజ్ఞ 
సింగ భూపాలుని కాలమునకుం గొంచె మావలమడికి సింగన పెద్దపల్లి చెంతంగల 
రామగిరిచేరి కందనామాత్యునిపేర నంకితముగా పద్మ పురాణమును, జ్ఞాన వాసిష్ట 
రామాయణము, సకల నీతి సమ్మతమను (గ్రంథములు నీతి తారావళి రచియించెను. 
ఇంతియ గాక భాగవత దశమస్మంథములో గొంతయు ఏకాశ ద్వాదశ స్కంధములు 
ద్విపద కావ్యముగా వ్రాసెను. చరికొండ ధర్మ కవియు నీకాలమున కించుక చేరువలో 
నుండి చిత్రభారతమను ప్రబంధ రాజము ధర్మపురి నృసింహ స్వామి ప్రశంసతోం 
జిత్తాపు ఖానుని (సీతాపతి) మంత్రియగు ఇన్ములపల్లి పెద్దనార్యునకు నంకితము 
గావించెను. మాధవ నాయకుని ఉమామహేశ్వర శాసనము వలన పశుపతి పండిత 
పుత్రుండగు నాగనాధ కవి పేరు తెలిసికొంటిమి. ఈయన విష్ణు పురాణమును 
వ్రాసెను. కొన్ని పద్యములు మాత్రము ప్రబంధ రత్నావళి యందుం గలవు. చంద్రికా 
పరిణయ రచయితలు జటప్రోలు సంస్థాన ప్రభువులు నగు మాధవరావు కుమారుండు 
నరసింగరావు క్షత్ర ఖేలనము, ఆయన కుమారుండు చిన మాధవరావు శూద్ర సృృతియు 
రచించిరి. ఈ రెండును సంస్కృత గ్రంథములు. పొనుగోటి జగన్నాథరాయకవి 
కుముదవల్లి విలాసము వ్రాసెను. ఇది యాంధ్రకావ్యము. 

రెడ్డి సంస్థానముల నాశ్రయించి కొందజు కవులు గ్రంధ రచనము కావించిరి 
గద్వాల సోమభూపాలుని కాలమునం బలువురు కవులు గ్రంధ రత్నములు రచించిరి. 
అట్టి వారిలో వీర రాఘవ కవి, కాణాదము పెద్దన సోమయాజి, హరిభట్టు, సుప్రసిద్ధులు. 
సోమ భూపాలుండు గూడ స్వయముగాం గవియై రతి రహస్యమును దెలుంగు చేసెను. 
దోమకొండ సంస్థాన ప్రభువులా కాలమున బిక్కవోలులో నుండిరి మల్లారెడ్డి కవి 
పద్మ పురాణము, శివధర్మోత్తర ఖండము, షట్బక్రవర్తి చరిత్రము, ఎల్లారెడ్డి లింగ 
పురాణము వాసిష్టము లోనగు గ్రంథములు రచించిరి. రాపాక లక్ష్మీపతి కవి ఈ 
కవి వంశీయుండగు రాజన్న చౌదరిపేర భద్రాయురభ్యుదయము, శ్రీకృష్ణ విలాసము 
లోనగు గ్రంథములు రచించెను. వనపర్తి సంస్థాన ప్రభువులలో రాజా గోపాలరావు 
అష్ట భాషలలో గవి. సంస్కృతమునం బెక్కు కావ్యములు వ్రాసెను. వనపర్తి సంస్థాన 
రాణులలో6 గవయిత్రులు కలరు. వారిని గూర్చి ప్రత్యేకించి వ్రాయవలసి యున్నది. 
మల్లారెడ్డి కవి యన్నయగు కామిరెడ్డి కంకితముగా పట్టపెట్ట సోమనాథ కవి 
నూతసంహిత, బ్రహ్మోత్తర ఖండాదుల రచించెను. సోమ నృపాలుండు భార్గవ 


188 


పురాణము తెనింగించెను. ఇతండు సురపుర సంస్థాన ప్రభువు. బిజ్జల తిమ్మ 
బూపాలుండు అనర్హ రాఘవమును పద్యకావ్యముగా రచించెను. ఈయన ప్రాకుటూరి 
సంస్థాన ప్రభువు. దొంతిరెడ్డి పట్టాభి రామరెడ్డి ఆంధ్ర యామునాచార్య ప్రభావము 
వ్రాసెను. ఇంక విచారించిన రెడ్డి వారిలో బలువురు కవులు కలరు. 
కృష్ణమాచార్యులను సంస్కృత కవియు, అయ్యమాచార్యులను నాంధ్ర కవి రెడ్డి 
సంస్థానముల నాశ్రయించి బహుగ్రంథముల రచించియున్నారు. రెడ్డి కవుల 
వాజ్మయసేవను గుణించి యింకను గృషి మేము చేయవలసియున్నది. 

ఆంధ్ర భాషకు నూతన వికాసములు కలుగజేయుటలో మిగులం దోడ్చడిన 
యవన ప్రభువుల మనము మబువంజనదు, అద్దంకి గంగాధర కవి పొన్నగంటి 
తెలగన్నయు మహమ్మదీయ నృపాలుర యాస్థాన కవులు. గంగాపరిణయాది 
కావ్యములు వసుచరిత్ర వ్యాఖ్య వ్రాసిన సోమనాధ మహాకవి వేములవాడ నివాసి. 
పరిశోధించిన కొలంది యెందజు మహాకవులు నిజాము రాష్ట్రమునంగలరో కాలమే 
నిర్ణయింపంగలదు. పరశురామ పంతుల లింగమూర్తి రామమూర్తి యను నిరువురు 
కవులు ఒరంగల్లు నివాసులు. కుందావర్గుల గోపాలకృష్ణకవి కరీమునగర మండలవాసి. 
ఈయన కృష్ణజన్మ ఖండము అను మహాగ్రంథము రచించియున్నాండు. కాండూరు 
రామానుజాచార్యకవి తిరువాయి మొడి. అయ్యమాచార్యుల రామేశ్వర విజయము, 
వీర రాఘవ కవి భారతోద్యోగ పర్వము, మరింగంటి నరసింహా చార్యుల 
తాలాంకనందిని పరిణయము, తెనాలి రామలింగకవి ధీరమనోరంజనము, 
విఠలదాసుకవి ఆధ్యాత్మ రామాయణము, బంగారు రంగప్ప భేతాళ చరిత్రము ఆంధ్ర 
దేశమింత వజకెజుంగదనియే చెప్పవచ్చును. వీరందజు నిజాము రాష్ట్ర వాసులని 
నిరూపించుటకు ఇంక నిటులె విసుంగుబుట్టవఅకు కవులను గ్రంథములను 
బేర్కొనుటకుం బరికరముల సేకరించి నారము. 

కవుల చరిత్రకారులు నివాసములు నిరూపింపని కవులలో నాచన సోముండు, 
పిల్లలమట్టి పినవీరభద్రుడు సారంగు తమ్మయ్య, భీమకవి, పిడుపర్తి బసవన్న 
ఈసోమనాథులు మరింగంటి సింగరాచార్యులు లోనగుమహాకవుల నివాసస్థానములు 
నిజాము రాష్ట్రములోని గామములని నిరూపింపందగిన యాధారములు లభించినవి. 
ఏవిధముగాం జూచినను నిజాము రాష్ట్రము సారస్వత పీఠమనుటలో సందియములేదు. 
దిజ్మాత్రముగా నిజాము రాష్ట్రమునం గల మహాకవులను గూర్చి నిర్ధారణాంశముల 


189 














సూచించి వదలితిమి. నివాస స్థానముల గూర్చిన చర్చలు కాలనిరూపణమున 
కనుకూలము లగు చరిత్రాంశములు ఇందు దాహరింప లేదు. ఇప్పటికి సు ప్రసిద్దులగు 
మహాకవుల జీవితములు నూరింటికిం బైగ మాకు లభించినవి. ఇంకం గొన్ని 
జీవితములు విమర్శ నీయములుగా నున్నవి. పలువుర జీవితము లీవ్యాసమున 
నుదాహరించుటకే తావులేక పోయినది. జైనాలయములలోంగొన్ని తావుల తాళపత్ర 
గ్రంథములు గలవు. మెదకు మండలములోని శైవమటములలో నాంధ్ర కర్ణాటక 
గ్రంథము లసంఖ్యాకములుగలవని వింటిమి. ఆంధ్ర సారస్వతమునం బూర్వము 
జైన గ్రంథములు పెక్కులు గలవు. అట్టి వానిలో నిపుడొక కవిజనాశ్రయము మాత్రమె 
కనిపించుచున్నది. మాటు మడంగియున్న జైన గ్రంధములకై నిజాము రాష్ట్రములోని 
యాంధ్రుల యవలంబనములో నున్న జైనాలయములలో వెదక వలసియున్నది. 
ఆంధ్ర కవులు కర్ణాట భాషలోం గూడంబెక్కు గ్రంథముల వ్రాసియున్నారు. కర్ణాటకవి 
జీవితములో గొంద రాంధ్ర కవులు గలరు. కొందు కర్ణాట కవులాంధ్ర కావ్యములను 
కన్నడించిరి. కన్నడ గ్రంథములను గొందరాంధ్ర కవులు తెలింగించిరి. ఇట్టివారు 
నిజామురాష్ట్ర కవులలో బెక్కుమంది గలరు. వారి జీవితములు చర్చించుటకు 
పూనుకొందుమేని గ్రంథ విస్తృతి యగును. అట్టివారిలో పాలకురికి సోమనాధుండును 
వేములవాడ భీమకవియు పిడుపర్తి బసవ కవియు లోనగు వారు ముఖ్యులు. సకల 
నీతి సమ్మతము వలన మడికి సింగన కంటె పూర్వ గ్రంధములని విశ్వసింపదగు 
ముద్రామాత్యము. నీతిసారము, పంచతంత్రి, పురుషార్థ సారము; నీతి భూషణము, 
కామందకము, నీతితారావళి, శాలిహోత్రము లోనగునైతిక గ్రంథములు 
కనిపించుటలేదు. ఇందు గాన్ని యేని నిజాము రాష్ట్రకవుల గ్రంథము లనుటకు 
సందియము లేదు. నిజాము రాష్ట్ర ఆంధ్రకవి జీవితము సమగ్ర పరిశోధముతో బయలు 
వెడలినచో ఆంధ్రకవి జీవిత సంశయ (గ్రంథులు విడిపోవుటయే గాక నిజాము 
రాష్ట్రాంధ్ర దేశము యావదాంధ్ర దేశమునకు శిరః ప్రాయమను నంశమాబాల వేద్యము 
కాగలదు. మరుగుపడియున్న యాంధ్రమహాకవుల జీవిత లేశములను దెలిపి యీ 
వ్యాసమున నిజాము రాష్ట్ర మాంధ్ర వాజ్మయమున కెటులం దోడ్చడెనో గొంచెముగా 
సూచించి వదలితిమి. సమగ్రమగు జీవిత చరిత్రము వ్రాయుటకు ననువగు 
పరికరములను కొంత వటకు సేకరించితిమి. ఇంకను సేకరించు చున్నారము. 
నిజాము రాష్ట్రము ఆంధ్ర దేశమునకు నాయకమణియని నిరూపించుట భగవదిష్ట 


190 





మయ్యెనేని యచిరకాలమున నిజాము రాష్ట్రాంధ్ర కవిజీవితము, నిజాము రాష్ట్రాంధ్ర 
వాజ్మయ చరిత్రము ప్రచురణము కాంగలవు. ఆంధ్ర మహాశయులు తమకు లభించు 
(గ్రంథములు ఆధారములు కవి జీవితములు పత్రికా ముఖమున (బ్రచురించుచున్నచో 
సమగ్ర నిజాము రాష్టాంధ్రకవి జీవితము ఆంధ్ర భారతి చరణ సన్నిధిని సమర్పింప 
వీలుకలుగును. 
శ్రీకృష్ణరాయల ఆంధ్రభాషా నిలయ రజతోత్సవ సందర్భమున నిజాము 

రాష్ట్రాంధ్రకవి జీవితము సంగ్రహముగా నిజాము రాష్ట్రాంధ్ర సోదరులకు విన్నవింప 
నవకాశమొంసగిన కార్యనిర్వాహక వర్ణమును బ్రశంసించుచు నింతటితో నీవ్యాసమును 
ముగించుచున్నారము. 

“అచ్చ తెనుంగు కావ్యమున కాదిపదంబయి పొల్బు భాగ్యము 

'హెచ్చుగంగన్న దేశ మిదియే దురదృష్టమొ యాంధ్రభాష నేం 

డిచ్చట నింపుసొంపుచెడి హీనదశార్తినిం గుందె నక్కటా 

యచ్చపు టాంధ్రపుత్రులకు నందజకు= దలవంపులౌనటుల్‌” 


- శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయ రజతోత్సవ సంచిక (1927) 


191 


18. తూము రామదాసుకవి 


ఓరుగల్లు తొల్లిటినుండి విద్యా నిలయము. కాకతీయ సామ్రాజ్యము మహోన్నత 
దశయందున్నప్పుడు శివదేవాదికవులు రాజ్యవతన సమయమున మారన విద్యా 
నాథాదికవులు పిమ్మట పోత రాజాదికవులునుండిరి. పరశురామపంతులవారు ఓరుగల్లు 
నగరమును విద్యా నిలయముగా నొనర్చిరి. ప్రాచీన నాగరికత పూర్తిగా మాటి పూర్వ 
కవితా విశేషాదికములు సన్నగిల్లు యుగసంధిలో ఓరుగల్లులో కవులు గలరేమో 
యోచింపవలసి యున్నది. పాశ్చాత్య నాగరికత ప్రాచీన నాగరికతను ఆహుతిగొనుతటి 
మాతృభాషా విలాసములు నొకమాజు లోకమునకు నిజాము రాష్ట్రము నిర్వీర్య భూమి 
కాదు కళానిలయమని సాటినకవి తూము రామదాసు. ఈ కవి పేరు నిజాము రాష్ట్రకవి 
జీవితమునందు జేర్పవలసియున్నది. ఇందులకై సేకరించిన యాధార గ్రంథములు 
ప్రకృత మీ కవి జీవితము. సుజాత తొలి సంచిక కొసంగి యీ మహాకవి జీవితము 
నిజాం రాష్ట్రాంధ్ర సోదరులకు నివేదింపనున్నారము. 

రామదాసకవి నివాసస్థలం ఓరుగల్లు. ఇంటిపేరు తూము. తండ్రి సర్వేశము, 
తాత రామయ్య. కందాళ సింగరాచార్యులు అను వారు కవిగురువు. ఈ కవి బాల్యమున 
బిచ్చగాడై బిచ్చము గొనుతటి సింగరాచార్యులగారి సహాయమున బిచ్చమాన్ని 
హితవొసంగి యితనికి విద్యాజ్ఞానము ప్రసాదించిరి. ప్రతాపపుర రంగాచార్యులు కవికి 
విద్యా దేశికుడు. రామదాసకవి చతుర్ధకు (తెలగ)కుల భూషణుడు, సంస్కృతాంధ్రముల 
యందు నిరంకుశతా సాహిత్యము ఉభయ భాషలయందు నిరర్గళమగు కవితా 
ధోరణిగలవాడు. ఈకవి రచించిన పుస్తకములు 1. కాళిదాసు నాటకము 2. నిర్వచన 
మిత్రవిందోద్వాహము ప్రబంధము 3. ఆంధ్రపద నిధానము ఆంధ్రనామ 
సంగ్రహమువంటి నిఘంటువు. ఇంకగొన్ని పుస్తకములు రచించెనట. గాని 
ప్రకృతమున ఈ గ్రంథములు కనిపించుట లేదు. కాళిదాస నాటకము సురభి 
కంపెనివారి ప్రదర్శనము కొజికు వ్రాయబడినది. ఇందు గొన్ని భోజచరిత్రములోని 
శ్లోకము లాంధ్రీకరింపబడినవి. కవిత మనోహరముగా నున్నది. గాని శైలిమాత్రము 
దృశ్య ప్రబంధోచితముగా లేదు. అది యీ కవి లోపమనజాలము. నాటకయుగమున 
కారంభమున నున్న చిత్రనళీయాది నాటకములు అంతకు కొంచెము ముందున్న 


192 


వచన నాటకములు దాదాపుగ నీ శైలిలోనివే. సమకాలిక లోపము నీకవి 
నివారింపజాలక పోయెను. 

ఈ నాటకము క్రీ.శ. 1899లో ముద్రితమైనదిగాని ప్రకృతము (ప్రతులు 
లభించుటలేదు. గాన ద్వితీయ ముద్రణమవసరమైయున్నది. రెండవ పుస్తకము 
మిత్రవిందోద్వాహము. ఇది యెదాశ్వాసముల చిత్రప్రబంధము. ఇందు దాదాపు 800 
పద్యములు కలవు. బంధకవిత్వము, చిత్రకవిత్వము ఇందు గలవు. ఈ ప్రబంధము 
కవికిగల చతుర్విధ కవితానిపుణతను కవితా ప్రాగల్భ్యమును దెలుపుచున్నది. 
సాధారణముగ బ్రబంధములయందున్న వర్ణనములన్నియు నిందుగలవు. కవిత 
సాధారణముగా సమాస బంధురముగ శబ్దాలంకార నిబద్ధముగ బ్రౌఢముగా నుండును. 
వర్ణనలు విపులములు, కథాంశము చాల హ్రస్వము. కవి వర్ణనకె విశేషించి స్థానము 
నొసంగెను. వసుచరిత్రమున కావలి ప్రబంధములందంన్నిటిలో నిట్టి యలంకరణమె 
కలదు, సర్వ విధముల నీ గ్రంథము పూర్వ ప్రబంధములకు సమానముగ నున్నది. 

ఈ పుస్తకము 1899లో మదరాసులో ముద్రితమయ్యెను. బి.ఏ. పరీక్షా విద్యార్థుల 
కిందలి భాగములు పఠనీయములుగా నిర్ణయించ బడినటులొకరు చెప్పుచున్నారు. 
ప్రకృత మీ గ్రంథప్రతులు లభించుట లేదు. ఆంధ్రపదనిధానము ఇది రమారమి 
1400 పద్యములుగల నిఘంటువు. అమరము నిబంధనము రచనాక్రమము 
ననుసరించి వ్రాయబడిన పుస్తకము. శబ్దరత్నాకరము నందుగల యాంధ్రపదము 
లన్నియు నిందు వర్ణభేద జనముగావింపంబడి పద్యములలో జేర్చంబడుటచె నింతకు 
వెనుకనున్న ఆంధ్రనామ సంగ్రహాదులకంటె సర్వవిధముల సంపూర్ణ గ్రంథమనుటకు 
సంశయము లేదు. అమరము ననుకరించిన తెలుగు పద్య నిఘంటువులలలో 
ఆంధ్రభాషార్టవమొకటి. అంతకంటె నీ యాంధ్రపద నిధానము సమగ్రముగా 
విపులముగా నున్నది. కవి స్వహస్తముతో నిరువది సంవత్సరముల క్రిందట వ్రాసిన 
లిఖితప్రతి మాకుంగవి కుమారుల వలనం బరిశోధనమున కొసంగంబడెను. 
ఆంధ్రభాష నభ్యసించు బాలురకీ నిఘంటువు కామధేనువు వంటిది. అమరము 
నందలి వర్ణభేదములన్నియు ఇందు జూపబడినవి. ఆంధ్రభాషా స్వతంత్ర 
వ్యకిత్వమున కీకృతి ప్రధాన దృష్టాంతము. ఇతర నిఘంటువులందు గానరాని 
వదజాలము విశేషించి యీ గ్రంథమునందు కలదు. వదజాలమును 
సమకూర్చుటయందును పద్యరచనము నందును గవి తన శక్తియంతయు నీ 
గ్రంథమునంజూపి గ్రంథరచనానంతరము కొలంది కాలమునకుం కీర్తిశేషుండయ్యెను. 


193 





ఆంధ్రపద నిధానము బాలనగర వేంకటేశ్వరస్వామి కంకితముగావింపంబదెను. 
ఓరుగల్లులోని వేంకటేశ్వరాలయము గల ప్రాంతమును బాలనగరమందురు. అచటి 
వేంకటేశ్వరుందే యితని కిష్టదైవతము. ఈ నిఘంటువున తన వృత్తాంతము 
విపులముగం జెప్పలేదు. అవతారిక 18 పద్యములలో నిముడ్చబడెను. కవి తన 
జీవిత చరిత్రమునకుం జరిత్రకారులు సేకరించికొనందగిన యంశములు 
మిత్రవిందోద్వాహమునందు జేర్చెను. జీర్ణాతిజీర్ణమైయున్న యీ యుత్తమ నిఘంటువును 
కవి కుమారులును సుప్రసిద్ధ న్యాయవాదులునగు మ.రా.రా. శ్రీ.తూము రంగయ్య 
వరదరాజులు గారలు మా యాజమాన్యముచే విశేషవ్యయముల గావించి ముద్రణము 
గావించుచున్నారు. కొలందికాలములో సర్వాంగ సుందరమగు నీ ముద్రితగ్రంథము 
ఆంధ్రసేవగావించుటకు బయలు వెడలనున్నది. 

ఈ కవివర్యుని మూడు పుస్తకములును ఆంధ్రభారతి కంఠాలంకృతములగు 
మూడు నాయకమణులు. చిరకాల గ్రంథ రచనాపరిశ్రమలచే నీకవి నించుమించుగా 
నెనుబదవయేట ఆరోగ్యము చెడి రాజవ్రణ పీడితుడై ఇప్పటికి ఇరువదిమూడు 
సంవత్సరముల క్రిందట స్వగ్రామమగు ఓరుగంటిలో స్వగృహమున (క్రోధి 
సంవత్సరము గార్తీక బ॥ 2న) పరలోకము చేరెను. కవిఖనన స్థలమున స్థాపింపబడిన 
సమాధి గ్రంథములతో బాటు నేటికి కవియశోగీతికను గానము చేయుచున్నది. ఈ 
కవి బాల్యమున వ్రాసిన గోపికావిలాసము మొన్నటివజకుండెనని కవి కుమారులు 
చెప్పుచున్నారు. ప్రకృత మీ గ్రంథము కనుపించకపోవుట మిగుల సంతాపకరము. 

తన గ్రంథములన్నింటి యందును ఒకే విధమగు గద్యమును వ్రాసి 
కొనియున్నాడు. పాఠక పరిచయమున కిట నుదాహరించుచున్నారము. 

గద్య.ఇది శ్రీమదలమేల్మంగోత్తుంగ స్తనశ్ళంగ సంగధారాధర 

వెంకటేశ్వర కృపా పారగ లబ్ధ వాగ్వైభవరంతర భాగవతారాధనా 
ధేయ తూముకుల పవిత్ర సర్వేశాభిధానపుత్ర రామదాస ప్రణితంబైనన్‌ 


- గోలకొండ పత్రిక (28. 12. 1927) 


194 


19. నిజాము రాష్ట్రమునందలి ఆంధ్రులు 


విశాలమగు నాంధ్రదేశమునందలి నలువదియొక్కవేయి మూండువందల 
నలువదియొక్క చదరపు మైళ్ల విశాల ప్రదేశము నిజాము దొరతనమువారి 
పాలనమునందున్నది. ఆంధ్రజాతీయతకును, ఆంధ్ర వికాసమునకును, ఆటపట్టగు 
నీపుణ్యభూమిని శోధించి చరిత్రాంశములను సేకరించువణ కాంధ్రచరిత్రము 
సమగ్రము గాదు. అచట కవులజీవితములను సేకరించి చర్చించువణ కాంధ్ర 
కవిచరిత్రము సమగ్రముగాదు. రాజకీయ సంబంధ మగు తెల యొకటి యద్దుపడుటచే 
ఆంధ్ర దేశము రెండు చీలికలైనది. వాజ్మయ సంబంధమున నీతెజును జించితిమేని 
ఆం(ధైక్యమునకు మంచి యవకాశము చిక్కును. నిజాము రాష్ట్రములోని 
పదియాజుమండలములలో 1. వరంగల్లు, 2. కరీంనగరు, 3. ఆదిలాబాదు, 4. 
అత్రాపుబల్దా, 5. మెదకు, 6. నిజామాబాదు, 7. మహబూబునగరు, 8. నల్లగొండ 
మండలములు పూర్తిగా నాంధ్రమండలములు. గుల్చర్లాజిల్లా చాలభాగ మాంధ్రదేశమె. 
ఇంక కర్నాట మహారాష్ట్ర ప్రాంతములలో. గొన్ని యాంధ్రగ్రామములు కలవు. 
మొత్తమున కీరాష్ట్రమున అటువది నాలుగు లక్షలకుపైన నాంధ్రులు గలరు. 
వీరలందజు వించుమించుగా నీప్రాంతమునందాదిమవాసులని చెప్పవచ్చును. 
మహమ్మదీయ నామాంకితములగు గ్రామనామములన్నియు నిన్న మొన్నటివజికు 
దేశీయ నామములతో నుండెడివి. వానిని ప్రభువులు, అధికారులు, జమీందారులు 
స్వనామాంకితములుగ మార్చి చరిత్రగౌరవమును బలవంతముగం దొలంగించిరని 
విజ్ఞులు తలంతురుగాక. వందలకొలంది సంవత్సరములనుండి యవనులు 
పాలించుచుంటచే నిచటి యాంధ్రులకు వేషభాషలలో6 గొంతమార్చు గలిగెను. 
ఉన్నత పాఠశాలలందు ఆంధ్రమునకుం ప్రాముఖ్యము లేకపోవుట వలనను, బ్రాధమిక 
పాఠశాల లాంధ్రులకు చాలనన్ని లేక పోవుటవలనను జనసామాన్యమున కిచట 
ఆంధ్ర భాషా ప్రవేశము తగ్గినదని తోంచును. మహమ్మదీయులు పెట్టిన 
గ్రామనామములు రాజకీయ వ్యవహారములలో నెట్లు వాడంబడుచుండెనో అటులే 
పూర్వనామములు ప్రజావ్యవహారములలో వాడుచున్నచోం జరిత్రమునకుం గొంత 
యనుకూలపరిస్థితి యేర్పడును. జాతీయత యేనాటికేని బహిరంగ మగును. 


195 


నిజామురాష్ట్రమునందు దాదాపు సగము భాగ మాంధ్రదేశము. ఇచటి 
యాంధ్రులు వసించుపుణ్యభూమి, యాంధ్రచరి(త్ర రహస్యములకు నెలవు. 
మహాకవులిందు పలువురుదయించిరి. త్యాగమూర్తులగు రాజాధిరాజు లీప్రదేశమున 
సామ్రాజ్యములు నెలకొల్పి యాంధ్రవ్యక్తితము నెలకొల్పిరి. ఆంధ్ర శిల్పులు, 
దృఢతరము లగుదుర్గములు, చిత్రతరములగు దేవళములు కట్టి యాంధ్రకౌశలములను 
వెల్లడించిరి. ఈ వరాలచారిత్రకప్రదేశ మిపుడు నూతనోత్సాహముతోం దనజాతియతను 
నిలువంబెట్టుకొన ముందంజ వేయుచున్నది. 

చరిత్రస్థలములు 

చరిత్ర దృష్టితో శోధించితిమేని నిజామురాష్ట్రమున సుప్రసిద్ధములగు 
ప్రాచీననగరము లెన్నియో గోచరించును. ఇపుడు నాందేడు అనంబడునగరము 
పూర్వము నందగిరియని వ్యవహరింపంబడుచుం బశ్చిమచాళుక్యుల పరిపాలనమున 
మహాభోగములు ననుభవించెను. ఆలేరుచెంతనున్న కొలనుపాకము ప్రసిద్ధమగు జైన 
క్షేత్రము. అచ్చటి జైనవిగ్రహము అమూల్యమును ప్రాచీనతరము నైయున్నది. 
బిజాపురమండలములోని బాదామి పశ్చిమచాళుక్యులలోం 'బ్రధముండగు సత్యాశ్రయ 
పులకేశివల్లభుని కాలమున మహత్తరముగ నుండెను. రాష్ట్రకూటుల రాజధాని 
యగుకట్టలూరుకు, అనంతర రాజధానియగు మాల్యఖేటము ఉస్మానాబాదు 
ప్రాంతములలో నున్నవి. మాల్యఖేటము ప్రపంచములో నాలుగవ సార్వభౌముండని 
ప్రశంసకొన్న గోవిందరాజు రాజధాని. అశోకుని రాజప్రతినిధి వసించిన 
సువర్ణగిరియు అమూల్యమగు అశోకుని శిలాశాసనము లభించిన మాస్మే 
రాయచూరుప్రాంతముననున్నవి. విక్రమాంకదేవచరిత్రమున బిల్హణకవిచే 
నభివర్ణితు౭డైన ఆఅవ విక్రమాదిత్యునికి రాజధానియగు కల్యాణపురము 
గుల్బర్గామండలము లోనిది. ఇంతియగాక గంగాపురము, నేలకొండపల్లి, పానుగల్లు, 
ధర్మపురి నందగిరి, ఆమనగల్లు, ఏలేశ్వరము, ఓరుగల్లు మున్నగు చరిత్ర ప్రసిద్ధములగు 
గ్రామము లీ రాష్ట్రమునంగలవు. ఈ చరిత్రస్థలములలో సున్న వారికి జరిత్రాభిమానము 
లేకుంటచేతను రాష్ర్రాయులకు దూరస్థులగుటచే బ్రిటిషు ఆంధ్రులకిటబరిచయము 
లేకున్నవి. ఇంతియు గాక భద్రాచలారణ్యమునందును, ములుగు ప్రాంతమునందలి 
యరణ్యమునందును, గోదావరి పరిసర భాగములందును మహానగరచిహ్నములు, 
శాననములు, దేవాలయములు లెక్కకుమించినన్ని గోచరించుచున్నవి. 


196 


అరణ్యములలోనున్న యీ యగమ్యభాగముల వృత్తాంతములు తెలిసికొనువారే 
అరుదుగ నున్నారు. 
శాసనములు, చరిత్రాంశములు 

రాష్ట్రకూటులు, పశ్చిమచాళుక్యులు, చోళులు, కాకతీయులు మున్నగు 
ఆంధ్రరాజన్యుల చరిత్రములందింక నెన్నియోచరిత్రాంశములు తెలియకున్నవి. 
రాష్ట్రీయుల ఉపేక్షాదృష్టిచే నిజాంరాష్ట్రమునం జరిత్రోపయుక్తము లగు శాసనములు 
దురవస్థలో నున్నవి. ఎడతెగని దండయాత్రలలో నిజాము రాష్ట్రాంధ్రులు సర్వస్వము 
గోలుపోయిరి. చిన్నాభిన్నము గాని యాలయమే లేదు. రూపుమాయని విగ్రహమేలేదు. 
ఎటనైనం జూడుండు. శాసనములు విజిగి ముక్కలు ముక్కలై పైభాగ మొకతావునను, 
(గింది భాగమున వేతొకతావునను లభించుచున్నవి. హనుమకొండలోని 
యొకశాసనమునం గాకతీయులు తొలుత జైనులనితెలియును. మటియొక శాసనము 
వలనం బ్రత్యర్థ రాజులగు గుండరాజు, జగద్దేవుండు, మేడరాజు, గోవిందరాజు, 
మైళగిదేవుండు మున్నగువారల నామములు గోచరించుచున్నవి. కొజవి, గూడూరు 
(గగ్రామములందలి శాసనములు నన్నయభట్టారునకు బూర్వముననున్న ఆంధ్ర 
వాజ్మయమును జవిచూపుచున్నవి. రంగశాయి గుట్టచెంత నున్నగుహలోని శాసనములు 
సిద్ధేశ్వరాలయ గుహాశాసనములు ఆంధ్ర సామ్రాజ్య వైభవమున సహస్ర ముఖములం 
గొనియాడుచున్నవి. కొలనుపాక, ఆలంపూరు, అల్లాదుర్గము, అమనగల్లు, 
గంగాపురములలోని శాసనములు పశ్చిమచాళుక్యుల రాజ్య విస్తీర్ణమునకుం బరిపాలన 
కౌశల్యమునకుం దార్మాణముగ నున్నవి. అయ్యనవోలు శాననమువలన 
అనపోతనాయకుండను వెలమవీరుండు సోమశిల పరశురామ బిరుదొందినట్లు 
తెలియును. ఉమామహేశ్వరశాసనము వలన ద్విపద రచనాధౌరేయుండగు గౌరవ 
వంశముకాలము. విష్ణుపురాణ రచయితయగు నాగనాథుని కాలము తెలియుచున్నది. 
టేకుమాలు శాసనమున ప్రతాపరుద్రునిమంత్రి పురవరిమమాదేవనాయకులని కలదు. 
సామంతశూరుని శాసనము, పానుగల్లు శాసనము, ఇనుగుర్తి శాసనము, కొలనుపాక 
శాసనము, రుద్రమదేవి గణపతిదేవుని పుత్రి యంతెలుపుచున్నవి. ఇటులె చరిత్ర 
విషయమున నమూల్యము లగు శాసనరాజములు నిజాము రాష్ట్రమునందలి ఆంధ్ర 
భాగములలో విరివిగ లభించుచున్నవి. చాల శాసనములు విలువ తెలియక 
అరుగులకు బావులకు చెజువుతూములకు ఆలయప్రాకారములకు బిగించి, వాని 


197 


ప్రయోజనము రూపుమాపిరి. దొరతనమువారు 1914లో శాసనపరిశోధనశాఖను 
నెలకొల్పిరి గాని ఆంధ్రచరిత్రమున కుపయోగించు శాసనములను ఐదింటినో 
నాలుగింటినో ప్రచురించియున్నారు. ఎన్నివేల శాసనములో బ్రచురణము 
కావలసియున్నవి. 


శిల్పములు - దేవాలయములు 


అజంతాలోని శిల్పములు లోకోత్తరములు. ఇచటి చిత్రములు జీర్ణమైపోయినచో 
శిల్చకళకుం కొరత కలుగునని త్రివర్ణచిత్రములతో ఆఖులక్షల రూప్యములు వెచ్చించి 
నిజాము దొరతనమువారు వ్రాయింప నెంచుట శుభసూచకము. అజంతా 
బౌద్ధయుగమునాంటి శిల్పప్రశస్తికిం తార్మాణము. సమీపమున నున్న ఎల్లోరా గుహలు 
ఆర్షమతమునాటి విజృంభణకు దృష్టాంతముగనున్నవి. ఈ రెంటినిగూర్చి దేశీయులకు 
బ్రత్యేకించి పరిచయము గలిగింపవలసినపనిలేదు. ఇవి జెరంగబాదు మండలములో 
నున్నవి. మహమ్మదీయ దండయాత్రలో చిత్రతరములగు శిల్పములు గల 
ఆలయరాజములు చాలవరకు రూపుమాసినవి. వృత్తులు నశించినవి. పూజా 
వునస్మారములు శూన్యమైనవి. ఎంద రెన్నివిధముల భగ్నమొందినను 
బ్రాచీనశిల్పకళమాత్రమటప్రతిమానముగ గోచరించుచున్నది. నిజాము రాష్ట్రమున 
జైనులు, బౌద్ధులు కట్టినయాలయములు నేంటికిం గొన్ని గోచరించుచున్నవి. 
కొలనుపాక వీరనారాయణాలయము, అల్లాదుర్గములోని వీరభద్రాలయము, నగు 
నూరులోని శివాలయము, లేములవాడలోని రాజేశ్వరాలయము తొలుత 
జైనాలయములె. పంటచెరువు(పటాన్‌ చెజువు)లోని మూండువందల జైనాలయములను 
శైవులు శివాలయములుగ మార్చిరి. హనుమకొండలోని పద్మాక్షి జైనదేవత. ఇపుడామె 
కాళియవరావతార మైనది. ఇవియన్నియు మతకలహములలో నొందిన 
రూపాంతరములు. చాళుక్యులు, కాకతీయులు ఎనిమిదవ శతాబ్దము మొదలు 
పదునాలుగవ శతాబ్దమువఅకు శిల్పకళను పెంపొందించిర. చాళుక్యశిల్పమునం 
గొంత జీవకళ యతిశయముగ నుండును. కాకతీయశిల్పము ఆకారవైచిత్ర 
శిల్పవిన్యాసములు పైమెఖుంగులతో నుండును. చాళుక్యశిల్పమునకుం జెందినవి 
గంగాపురము, కోడూరు, పానుగల్లు, అలంవూరు, కల్యాణనగరములలోని దేవళములు. 
కాకతీయ శిల్పమునకుం జెందినవి. హనుమకొండ, పిల్లలమల్టి, నాగులపాడు, 
జలాలుపురము, పాలెంపట్టు, గణపురము మున్నగుతావులలోని దేవళములు. ఈ 


198 





యాలయమునందలి స్ర్తీ ప్రతిమల శృంగారహావభావములు, పురాణ కథాశిల్పములు, 
లతాకల్పనములు, త్రిభంగినృత్యము ప్రత్యేక ప్రశంసాపాత్రములు. పాలంపేట 
దేవాలయములోని విగ్రహములు శృంగారరసమునకుం బరమావధి యనందగినవి. 
ఓరంగల్లులో శంభునిగుడి దండయాత్రలలో రూపుమాపంబడెను. ఇపుడున్న 
యాలయము మధ్య కాలమునం గట్టినది. మనోహరమగు నీ యాలయ శిల్చశకలములు 
దుర్గపు గోడలందును, అసంపూర్ణ భవనములందును, బ్రాకారములందును 
మధ్యకాలమున జేర్చికట్టిరి. ఇవియుం గాకతీయశిల్పమునకు లక్ష్యములే. 
ఒరంగల్లులోని శిలాద్వారములు, శోభనాలబావి, అక్కచెల్లెండ్రబావి, కాకతమ్మబావి, 
మైలారుదేవుని అయ్యవోలు దేవాలయము. ప్రత్యేక ప్రశంసాపాత్రములు. ఈ 
యాలయరాజములన్నియు మహమ్మదీయుల గునపపు దెబ్బలకోర్చి ఛిన్నభిన్నములైన 
జీర్ణచిహ్నము లగుసంగతి సోదరాంధ్రులు మజవ వలదని మా ప్రార్గనము. 
దుర్గములు - తటాకములు 

ఆంధ్రవీరుల ప్రత్యేక వ్యక్తిత్వము దెలుపు దుర్గములను బ్రశంసించుట ప్రకృతము 
గాకపోదు. విశాల మగునాంధ్ర సామ్రాజ్యమునకు నెలవైన ఓరుగల్లుకోట దర్శనీయము. 
ఆ యగడ్తలు, జాతికోట, పుట్టకోట, బురుజులు, పూర్వ (ప్రతిభను నేటికిని 
జాటుచున్నవి. కాకతీయుల కాలమునను, దరువాతికాలమునను జేరుగొన్న 
రాచకొండ, ఆరామగిరి, భువనగిరి, కంభము మెట్టు, ఉర్లుగొండ, ఊండ్రుగొండ, 
దేవరకొండ, కనకగిరి, దుర్గములు నేంటికి దర్శనీయములుగ నున్నవి. ఇవిగాక 
అరణ్యములలో నెన్నియోదుర్గములు క్రూరమృగావృతములై దుర్గమముగా నున్నవి. 
మహమ్మదీయుల కాలములో. గట్టంబడిన నిర్మలదుర్గము, వేల్చుకొండదుర్గము, 
గోలకొండదుర్గము ఆధునికములు గాన, నింకను దృఢతరములుగనున్నను 
కల్పవాలాఘవమున ఆంధ్రవ్యక్తిత్వము దెలుపు దుర్గముల ముందు దీసిపోవుచున్నవి. 
కాకతీయ రాజులకాలములో నెలకొల్పంబడిన తటాకములు నేటిదనుక వెట్టి 
మరమ్మత్తుతోం గూడం బనిలేకుండా అ గాధజలపూరితములై రాష్ట్రీయులకు 
శాల్యోదవము ప్రభుత్వమునకు లెక్కలేనంత బొక్కసము సమకూర్చుచున్నది. రామప్ప 
చెజువు. పాకాలచెటువు, లక్నారముచెజువు, గణపురము చెజువు, కమలాపురము 
చెజువు, ధర్మసాగరము చెరువు ప్రత్యేక ప్రశంసాపాత్రములు. ఓరుగల్లు కోటచుట్టు 
నున్న అగడ్తయే కొన్ని తావులం దటాకమువలెం బైరుపచ్చల కుపయోగమున నున్నది. 
ఎన్నియో తటాకములు గండ్లుపడి సేద్యము చేయంబడుచున్నవి. 


199 


ఆధునికయుగము - పరిశ్రమలు 


ఇతరస్థలముల నుండి దిగుమతి యగు వస్తువులకు సుంకము విధించు 
నాచారముండుటవలనను, విదేశవన్తువులు ప్రయాణసౌకర్యములు లేని 
మాటుమూలలకు బోవ వీలు లేకపోవుట వలనను ఈ రాష్ట్రమునః జేతిపనులకు 
భంగము కలుగలేదు. సీమవలె సన్నగ మృదువుగా దారమువడుకు కులకాంతలు, 
చక్కంగ నేయంగల పనివాండ్రు పలువురు గలరు. లోహములతోం జిత్రములగు 
పోంతపనిముట్లు చేయువారలు, కొమ్ములతోం జిత్రములగు పెట్టెలు, కలములు, 
కట్టలు చేయువారలు నేంటికింగలరు. పట్టువస్త్రములు చిత్రములగు అంచుబట్టలు, 
కత్తులు, కాగితములు, తుపాకులు, మన్నగున వీరాష్ట్రమున విరివిగం 
దయారగుచున్నవి. తాళములు, పెట్టెలు, వాహనములు, గాజులు చేయుట, రాళ్ళ 
నుండి లోహములను తీయుట, బెషధ పరిశ్రమ నేంటికీ రాష్ట్రమున సజీవముగ 
నున్నది. రాష్ట్రీయ లీవృత్తుల నబిమానించుచుంట యొక విశేషము. 


నవయుగారంభము - నూతనవికాసము 


నిజాము రాష్ట్రాంధ్రులిపుడభ్యుదయ కాంక్షులై ముందంజ వేయుచున్నారు. 
యువకులలో మృదుమధురముగం గవితరచింపంగలవారలు, సరసముగను, 
జమత్మారముగం, ఆలోచితముగం గథాకల్పనము గావించువారలు ముందంజ వేసి 
సరస్వతీసేవకుం బూనుకొనుటయే శుభోదయ సూచనము. ఏకారణములవలన 
నైననేమి, రాష్ట్రమునం బలుకుబడి సంపాదించిన నీలగిరి, తెనుంగుపత్రిక యను 
వారపత్రిక లిపుడంతరించినవి. ఇవి రెండు రాష్ట్రమునం బ్రభోదము కలిగించిన 
వనుట సత్యము. ఇపుడు గోలకొండ యనుద్వైవారపత్రిక రాష్ట్రమునకు విజ్ఞానము 
వ్రసాదించుచు, విజ్ఞానవ్యావ్తి కువయోగించుచున్నది. నుజాత యను 
సచరిత్రమాసపత్రిక రెండుమూండు సంవత్సరములనుండి సర్వాంగసుందరముగం 
బ్రచురింపంబడుచున్నది. కృష్ణదేవరాయ గ్రంధాలయపక్షమున రెండు సంవత్సరముల 
క్రింద హైదరాబాదులో జరుపంబడిన రజతోత్సవసందర్భమునం బ్రచురింపంబడిన 
సంచికలు రెండును, ఆంధ్రగ్రంథాల యోద్యమజీవిత మీరాష్ట్రము నెట్లభ్యుదయము 
నొందినది తెలుపుచున్నవి. సారస్వత కుశలులగుయువకులు వృద్ధులు బాలురు కూడ 
అవేశాభిమానముల తో నీయుత్సవసందర్భమునను సంచికా ప్రకటనమునను జూపిన 


200 


ప్రత్యేకాభిమానము ప్రశంసాపాత్రము. ఆంధ్రవ్యక్తిత్వమును నిలువంబెట్టుటకుం 
(బ్రయత్నించు ఆంధ్రకింద్ర సంఘమును, దాని కార్యదర్శియు నిరాడంబర 
కార్యదీక్షాతత్పరుండును నగు శ్రీమాడపాటి హనుమంతరావు పంతులువారిని మన 
మీసందర్భమునం బ్రశంసింపవలసి యున్నది. ఆంధ్ర కేంద్రసంఘము జాతీయ 
మతవిలువం బెట్టుటయందును, గులసంఘములను దమపాలనములోంకిం 
దెచ్చుటకును, ఆంద్రుల ప్రత్యేక వ్యక్తిత్వమును కార్యశూరత్వమును బ్రకటించుటకును, 
శక్తికొలది పాటుపడుచున్నది. పరిశోధనశాఖను గ్రంథాలయశాఖను బోషించుచు 
కేంద్ర సంఘము మహారాష్ట్ర కర్ణాటక మహమ్మదీయ వ్యక్తిత్వముల నతిశయించి 
ఆంధ్రవ్యక్తిత్వము పేరొందుటకై గావించు ప్రయత్నములే నాంటికిని ఫలింపకపోవు. 
సంఘసంస్మరణోద్యమము, పంచమసంఘోద్ధరణము, జీవరక్షప్రచారము, స్రీవిద్య 
మున్నగు నూతమోద్యమములలో నిజామురాష్ట్రములోని బ్రధాననగరములు ముందంజ 
వేయుచున్నవి. కాని, వితంతూవివాహాది సంస్మారములు వల్లెలలోంగూడ 
యువకులాచరణమునంబెట్టుటచే సాంఘిక విప్లవములు, బహిష్మారములు, అన్యోన్యాభి 
యోగములు చెలరేంగి కలహములకుం గారణమగుట సంతాపకరము. 


భాషాసేవ - పరిశోధనము 


ఉస్మానియా యూనివర్సిటీవారు ఆంధ్రభాషకుంగూడం దావొసంగిరి. కాని, 
ఆంధ్రవిద్యార్థుల సంఖ్య చాల స్వల్పముగ నున్నది. రాజకీయములలో నాంధ్రమునకుం 
దావులేకుండుటచే నీపరిస్థితులేర్చడిన వని కొందణందురు. మహామహులగు 
నాంధ్రులు తొలుత విశ్వవిద్యాలయ విద్యార్థులలో నాంధ్రమును సహాయ భాషగాం 
గైకొని విద్యార్థులసంఖ్య పెంపొందించుట చాల అవసరము. మహారాష్ష్రులను 
యవనులను, కన్నడులను, ఈ సందర్భమున ఆదర్శముగాం దీసికొనుట యుక్తము. 
ఆంధ్రులలోం బలువురు ఆంధ్రోద్యమములయెడ నభిమానముం జూపుచున్నారు. గాని 
మాతృభాషా గ్రంధపఠనములయం దింక నభిమానము కుదరలేదు. ఇపుడిపుడు మే 
మాంధ్రులము, మాది ఆంధ్రభాషమాకును బ్రత్యేకవ్యక్తిత్వము ప్రత్యేక వాజ్మయము 
గలదను నభిమాను ముదయించినది. నిర్భయముగా నుపన్యాస వేదికలపై నధికారులు 
ఆంధ్రభాష మృతభాషయని సాహసించి పలుకుటయు, దేశభాషలను తుంగలోంద్రొక్కి 
ఉర్టును మాతృభాషగ వ్యవహారభాషగ, నీ రాష్ట్రమునఆ జేయవలయుననుటకు 
ఉరుదూ పత్రికలు సాహసించుటయు నీమద్య జరిగినది. ఈ యవనసోదరులు 


201 


తపతీసంవరణోపాఖ్యానము, యయాతి చరిత్రము మున్నగు ఆంధ్రకావ్యముల 
నంకితముగాంగొన్న యవనుల సంతతివారమే యను సంగతి మఅచిపోవుట 
సంతాపకరము. నిజామురాష్ట్రమున స్థానికసంఘములు పురపారిశుద్వసంఘములు 
దొరతనమువారి యధీనములో నున్నవి. అందుచే దేశభాషల బోధించు ప్రాధమిక 
పాఠశాలలు ప్రజాపక్షమున చాలినన్ని లేవు. ప్రత్యేక పాఠశాలలు (౧19 Schools) 
ఉండంగూడదని దొరతనమువా రాజ్ఞాపించిరి. ఆంధ్రవ్యక్తిత్వమున కిది యెంత 
భంగకరమో సోదరు లూహింపగలరు! నిజాము దొరతనము వారీమధ్య (1914లో) 
పరిశోధనాశాఖను నెలకొల్పిరి. ఈ సంఘము వారింతవణకుం తెలుంగు శాసనములను 
నాలుగంటినో యెదింటినో ప్రచురించిరి. వందలకొలదిగం బ్రతిగ్రామమునంబడియున్న 
దిక్కుమాలిన తెలుంగు శాసనములపై వీరి యనుగ్రహదృష్టి యంతగాం 
బ్రసరింపకుండుట సంతాపకరము. ఈ లోపమును తీర్చుటకై కేంద్ర సంఘమువారి 
యధీనమున నున్న ఆంధ్రపరిశోధక సంఘము వారు ప్రాచీన గ్రంధసంపాదనము 
శాసన సంపాదనము ధారాళముగం జేయుచున్నారు. దొరతనమువారీ శాఖకు కొంత 
గ్రాంట్‌ నొసంగి యభిమానించినచో ఆర్థిక లోపము తొలగి యింకను గొంత కృషి 
జరుగనవకాశము లభించును. పరిశోధక శాఖయెడ శ్రీమునగాల రాజావారు 
ప్రత్యేకాభిమానము జూపుచున్నారు. ఈ శాఖయెడ అదిరాజు వీరభద్రరావుగారు, 
సిరుగూరి హనుమంతరావుగారు, రాజాబహద్దరు పిల్లెగారు ప్రత్యేకాభిమానము 
చూపుచున్నారు. ప్రతి సంవత్సరమును వేసవిలో మేము ఈ సంఘపక్షమున 
శాసనపరిశోధనమును గ్రంధ సంపాదనమును జరుపుచున్నారము. ఇప్పటికి దాదాపుగ 
225 శాసనములు, 200 తాళపత్రగ్రంధములు సమకూర్చంబడినవి. పరిశోధక 
శాఖకు బ్రత్యేక కార్యస్థానము, ప్రచురణపత్రిక, అవసరమని తోంచుచున్నది. 
ఆర్థికలోవముచే నింతవజకీయత్నవేం లేకున్నది. అన్ని తావులందువలె 
నిజామురాష్ట్రమున నిరుద్యోగ నమనక్ట తలచూవనున్నది. యువకులు 
త్యాగముజేయుటకు సిద్ధముగా నున్నారు. సూర్యాపేటలో జరిగినయువక సభ ఆంధ్రుల 
భవిష్యజ్జీవిత విధానమును సూచించుట యొక విశేషాంశము. యువకుల దృష్టి ప్రతిభ 
వాజ్మయమునందును, స్వదేశసేవ యందును, (గ్రంథరచనమునందును, 
పరిశోధనమునందును, (బ్రనరించినచో రాష్టాభ్యుదయమున కెంతయో 
విలంబముకాదు. 


202 








రాజకీయ పరిస్థితులు 

దొరతనము వారొక ప్రక్క గ్రంధాలయములకు విరాళముల నొసంగు చున్నారు. 
పోలీను వారొక (వక్క నుండి (గ్రంధథనిలయములు బలవంతముగా 
మూయించుచున్నారు. ఈ యతివృష్టికి గాని, యీయనావృష్టికింగాని కారణములు 
తెలియుకున్నవి. ఆంధ్రసంఘమువారలు గావించు వార్షిక సభలలో భజనసంఘము, 
గ్రంథాలయోద్యమము, సంఘ సంస్మరణము, కేంద్ర సంఘ కార్యప్రణాలిక మున్నగు 
నవియె చర్చింపంబడును. రాజకీయముల కిందు తావేలేదు. కాని ప్రభుత్వమువారి 
యలజడి మెండు. సభల కనుజ్ఞయే యొసంగరు. సభలు జరుపవచ్చును. వాని 
నాటంకపటుపరాదను న్యాయస్థానపు తీర్మానమునకు ఆచరణమునకు సంబంధము 
లేకున్నది. నిజాము దొరతనమువారి యభిమానమునకు6 బాత్రులగు 
జ్ఞానవయోవృద్దులు పాల్గొను నీయాంధ్రోద్యమము నెడం బ్రభుత్వమువా రభిమానము 
జూపుట, అనుమానము విడుచుట కర్తవ్యము. దొరతనమువారి పాఠశాలలోం బెట్టబడు 
పఠనీయ గ్రంధములలో మార్పు గావలసినంత గోచరింపకున్నది. వాజ్మయమునం 
దపూర్వ మగు ప్రచారము జరుగుచున్నది. వాజ్మయ వికాసమునకు హేతుభూతములగు 
వాచకములు కావ్యములు వ్యాకరణములు నవలలు పెక్కులు బయలువెడలు చున్నవి. 
దొరతనమువారి పాఠశాలలో నీనూతనగ్రంథములకుం దావులేదు. విద్యాశాఖ వారి 
ప్రత్యేకాజ్జ యున్నంగాని, నూతన గ్రంథముల నేర్పణుపరు. మహమ్మదీయమతమును 
ఇతర విషయముల నీగ్రంధము విమర్శించుటలేదని ప్రత్యేకోద్యోగి విద్యాశాఖవారికిం 
దెలుపవలెను. ఇవి యనుకొన్నంత సులభముగా జరుగునవికాకపోవుటచేం బరంపరగా 
నొకేవిదమగు పఠనీయ(గ్రంధములు వాడుకలోనున్నవి. ఈమద్య పఠనీయ 
గ్రంధసభ్యులు వసుచరిత్రమును బఠనీయముగా నేర్చజుప దొరతనమువారి 
వక్షమునుండి అందలి కృత్యాదిలో మహమ్మదీయుల వరాజయములు 
వర్ణింపంబడెనుగాన నిషేధింపవలయు ననిరంట. ఇట్టిపరిస్థితులు మాజుట కింక 
నెంతకాలము పట్టునో! 

జరుగవలసినపని 

ఆంధ్రపరిశోధనశాఖ పక్షమునః బరిశోధన మెంతయో జరుగవలెను. చివికి 
జీర్ణించు వ్రాంతప్రతులను సేకరించి అముద్రితములకుం బ్రత్యంతరములను 
బ్రాయవలెను. కేంద్ర సంఘము వాజ్మయదేశీయ సంస్థలం బోషించుట కెంతేని 
మూలధనము గడింపవలెను. నిజామురాష్ట్రమున నున్న గ్రంథాలయములు దాదాపుగ 


203 


120 ఉండును. వీనితో మనమొక త్రైమాసిక పత్రికయో, అట్టి యవకాశము 
గలుగనిచో సుజాతలో [గ్రంథాలయానుబంధమో వెలువరించుట యవసరము. ఆంధ్రు 
లెచ్చట నున్న నొక్మటియే యను నుదారభావమునకు భంగకరమగు “రాష్టీయాంధ్రులు, 
రాష్టేతరాంధ్రులు” అనుప్రశ్చకుం దావీయక ఆంధ్రులందజు పాలు నీరువలెం గలసి 
రాజకీయ వాజ్మయైతిహాసిక లలితకళలలోం బాల్గొని యాంధ్రాభ్యుదయము... 
బాటుపడవలెను. నిజాం రాష్ట్రాంధ్రులు శారదానికేతనమునకు, లక్ష్మీనృసింహ షష్టిపూర్తి 
సంపుట ప్రచురణమునకు, ఇంకను నిట్టి దేశీయసంస్థలసం గావించిన సేవయు, 
సహాయము అపారము. చారిత్రక విషయశోధనము గావించువారికి, కవి 
జీవితమునకు, గ్రంధసముదాయమునకు నిజాము రాష్ట్రము రత్నఖని. ఈ ఖనియందలి 
రత్నములన్నింటిని సమకూర్చుట యమూల్యహారము గావించి ఆంధ్రభారతి కంఠమున 
నలంకరించుట (ప్రత్యాంధ్రునివిధి. ఎనిమిదిమండలముల వైశాల్యముగ 
అజువదినాలుగు లక్షల యాంధ్రసోదరులకు నెలవై గద్వాల, వనపర్తి మున్నగు స్వదేశ 
సంస్థానముల కాటపట్టయి, ఆంధ్రవాజ్మయ పీఠమగు నీ రాష్ట్రమధ్యమున ఆంధ్రుల 
పక్షమున ఒక చిత్రవస్తు ప్రదర్శనశాల, ఒక ప్రాచీనగ్రంథనిలయము, ఒక యితిహాస 
పరిశోధక శాఖ యవసరము. 
సమాప్తి 

నిజామురాష్ట్రములోని యాంధ్రసంస్థానములు వాజ్మియమునకు గావించిన 
సేవయపారము. సేవాఫలితమును రాష్ట్రస్వరూపపటమును రాష్ట్రస్థానిక చరిత్రములను 
'బ్రచురించి నిజామురాష్ట్రములోని యాంధ్రభాగము ఐతిహాసిక దృష్టితో సమగ్రమగు 
గాంధ్రఖండమున నొకభాగమునువంశము రూఢిచేయుట కాంధ్రులందలును 
(బ్రయత్నించుటకును, (బ్రిటిషు ఆంధ్రప్రాతములలోని వత్రికలు విరివిగ 
నిజామురాష్ట్రమునను, నిజాము రాష్ట్రాంధ్ర పత్రికలు బ్రిటిషు ఆంధ్రదేశమునను 
వ్యాపింపజేసి, “ఎక్కడనున్నను నాంధ్రులంద టొక్కటియే” యను నభిమానము 
దేశీయుల హృదయములలో స్థిరపణుప నాంధ్రనాయక రత్నములను బ్రార్థించెదము. 
నిజాము రాష్ట్రమునుండి బొంబాయి ప్రాంతములకు వలస యేగిన యాంధ్రసోదరులు 
మాతృదేశాభ్యుదయమును గాంక్షించి, కేంద్ర సంఘముసకు విరాళముల నొసంగుచు, 
నిజాము రాష్ట్ర విశేషాంశములు తమ మాసవత్రికయందును సంవత్సరాది 
సంచికయందును (బ్రచురించుచు, ఆంధ్రాభ్యదయమునకు సర్వాంకషముగ 
యత్నించుట భావ్యభివృద్ధికి శుభచిహ్నము. ఆంధ్రసోదరులు చరిత్రదృష్టిలోనో, సమష్టి 
భావముతోనో, సోదరాభిమానమోతోనో నిజాము రాష్ట్రముపై దృష్టి పణపుట ధర్మము. 


204 








2౦. నిజాము రాష్ట్రము - వాజ్బయచరిత్రము - 1 
*కాకతీయ మహాయుగము 


పచ్చికండలు నెత్రు పంకిలంబుగం జేసి తెలుంగుపొజులు పోరం దెగినతావు 
సారస్వతసుమంబు సౌరభమంద మం,దానిలంబుల వీచినట్టిచోటు 
వీరశైవమతాసి విశ్వసంహారతాం, డవ మాడినట్టి క్రీడాగ్భృహంబు 
ఆంధ్రశిల్పప్రొఢి యాంధ్రవిక్రమరేఖ. జాలుగాం బాజిన శాద్వలంబు 


తే.గీ. రాచనెత్తుటం బితకుం దర్పణ మొనర్చి, యాంధ్రభార్గవుండు కృతార్ణుందైన నెలవు 

నేటియుగమున కేమి సందేశమొసంగం, జాలదొక్కొ నిజాము వాస్తవ్యులార! 

ఆంధ్రకవితారంగస్థలమును, దేశీయరాజన్యులకు మందిరమును, సమధికైశ్వర్య 
సంశోభితము నగు నిజాము రాష్ట్రమునందు గల యాంధ్ర దేశ విస్ఫృతియు, నచటి 
సారన్వతరంగస్థలములు, చరిత్ర ప్రదేశములు దేశీయులదృష్టి నంతగా 
నాకర్షించియుండవనుట సాహసము కాంజాలదు. నిజాము రాష్ట్రములోని తెలుంగు 
దేశము నిర్జీవస్థలముగాదు. ఆంధ్రకవిరాజుల రసవత్మవితామృతముచేం బునీతమైన 
పుణ్యభూమి; ఆంధ్ర వీరుల పరాక్రమ రక్తదారలచేం బవిత్రమైన స్మరణచిహ్నము; 
ఆంధ్రకాంతల నవాగమన శ్మశానవాటికలచేం బావనమైన రత్నగర్భ; 
ఆంధ్రశిల్పులహన్తవిన్యానముచే నజీవమైన చరిత్రరంగన్సలము. ఇవుడా 
ప్రాణావశిష్టములగు చారిత్రక చిహ్నములు ఆంధ్రపరిశోధకుల దృష్టి నంతగా 
నాకర్షింపంబడకుంట యాంధ్రమాతృదురదృష్ట మనుటకంటె నన్యపదముపయోగింపం 
జనదు. 


ఆంధ్రభాగము 


నిజాము రాష్ట్రమునందు 1. వరంగల్లు, 2. కరీమునగరము, 38. ఆదిలాబాదు, 
4. అత్రాపుబల్టా, 5. మెదకు, 6. నిజామాబాదు, 7. మహబూబునగరము, 8. 
నల్లగొండమండలములు పూర్తిగ ఆంధ్రమండలము లనందగియున్నవి. ఇంతియకాక 





* ఇది మేము వ్రాయంోవు నిజాముర్యా వాజ్బయచరితమునందు ఒక మహాయుగము. 
ఇందు క్రీ ళ 1520 వజకుంగల చరిత్రాంతములే చర్చించయదినవి ఆవలియంతములు వద్దునాయక 
మవోయగమునం జర్థింవంబడును 


205 


రాయచూరుమండలములో. గొన్ని తాలూకాలు, ఇందూరుమండలములో. గొన్ని 
తాలూకాలు ఆంధ్రదేశమునకుం జెందియున్నవి. తక్కినమండలములలోంగూడ 
నాంధ్రులు నివాసముగా నుండెడు గ్రామములు కలవు. నిజాము రాష్ట్రమునందు 
గల యాంధ్రదేశము విస్తీర్ణము 41,341 చదరపు మైళ్లు అని దొరతనమువారి లెక్కల 
వలనం దెలియుచున్నది. నిజాము రాష్ట్రమునం దెలుంగు మాతృభాష గాం గలవారు 
౬౧,౧౫,౧౭౪. ఇంత విశాలము ఆంధ్రజన సమావృతమగు నీ నిజాము రాష్ట్రమునం 
గల చరిత్ర స్థలములు, సారస్వతపరిణామములు, ఆంధ్రజాతీయ చిహ్నములు 
గుజితించి యాంధ్రతత్వము సమగ్రముగా నెజుంగుట ప్రత్యాంధ్ర భాషాభిమానికిని 
విధియె యున్నది. 

తొలుత నిజాము రాష్ట్రములోని భూభాగమును జాలవజికు తూర్పు చాళుక్యులు 
పరిపాలించిరి. తూర్పు చాళుక్యుల ప్రాచీన శాసనములు అలంపురి, కొలనుపాక, 
లేములవాడ, పానుగల్లు, కళ్యాణపురము, వనవాసి, కరీమునగరము లోనగు 
గామములలోం గలవు. ఈచాళుక్యులెల్ల ఆంధ్రులగుటచే నాంధ్రదేశమున విరివిగా 
నాలయములు దుర్గములు కోటలు నెలకొల్పి దేశమునకు దమయెశ్వర్యమునంతయు 
ధారవోసి ప్రశస్తినొందిరి. పశ్చిమ చాళుక్యుల ధాటి వలనను, కొల్లాపుర 
మండలేశ్వరుండగు విజయాదిత్యుని వలనను, బిజ్జలుని యవినీతివలనను, 
బసవేశ్వరుని విజృంభణమువలనను, శైవజైనమతముల కలహములవలనను, చాళు 
క్య రాజ్యము ప్రాణావశిష్టమయ్యెను. తూర్పు చాళుక్యుల విసృత సామ్రాజ్యము పొందిన 
యైశ్వర్యములను దెలుపు చారిత్రక చిహ్నములు నిజాము రాష్ట్రమునం బెక్కులు గలవు. 
హతశేషములగు నాచిహ్నముల నన్నింటి నుద్ధరించి యించుమించుగా నాంధ్రదేశము 
నంతయు నేకచ్చత్రముగాం బరిపాలించిన రాజన్యులు *కాకతీయులను 
నాంధ్రశాఖీయులు. 

కాకతీయ సామ్రాజ్యము 
కాకతీయులలో ప్రోలరాజుమి గులం బరాక్రమశాలి. ఈతండు హనుమకొండ 





* కాకలీయులు ఒరంగల్లు పాలించిన యాంధ్రరాజులు. వీడు తొలుత జైనులు, వీదవ్నశైవులు, 
కాకతియను దోవిభక్తులగుటచేం గాకలీయులనంబదిరి. కాకతన్మగుడి వార్చమోడుగల్లులోం గలదు. 


206 














రాజధానిగాం జేసికొని తెలుంగు దేశమునంతయుం దన సామ్రాజ్యపతాకము క్రిందికిం 
దెచ్చికొని తీవయత్నములు గావించిన మహాశూరుండు. ఈతని మహోయత్నమున 
కడ్డుబడిన చాళుక్య చూడామణియగు తైలపదేవుండు లుంఠాకవిషయాధీశ్వరుండగు 
గోవిందరాజు, మంత్రకూటపురాధీశ్వరుండగు గుండరాజు, మండలేశ్వరుండగు 
జగ్గదేవుండు పరాభూతులైరి. ఈటప్రోలరాజు నాంటిన స్వాతంత్ర్య బీజము 
లాంధ్రదేశమునకు ఆంధ్రజాతికింగల ప్రత్యేక జాతీయతకు నమృతభిక్ష పెట్టెననుటలో 
సాహసము లేదు. కాకతీయరాజన్యునితో బోరునకు దొరకొనిన యవీరాతివీరులందజు 
నాంధ్రులనియు ఓరుగల్లు ప్రాంతములలో నుండు రాజన్యులనియు 
నూహింపనవకాశములు గలవు. 

'ప్రథమప్రతాపరుద్రుండని వ్యవహరింపంబడు కాకతీయ రుద్రదేవచక్రవర్తి 
కాలమునుండి కవితాకళకు ఆంధ్రశిల్పములకు నిజామురాష్ట్రమున మంచి 
యవకాశములు తటస్థించెను. రుద్రదేవుడు అనుమకొండలో నాంధ్రశిల్పులచే 
విచిత్రమగు నొకదేవాలయమును గట్టించి దానికి రుద్రేశ్వరమను నామమొసంగి 
తమవంశచరిత్రమునంతయు రామేశ్వర భట్టారకునిచే శ్లోకరూపముగ నిర్మింపంజేసి 
శాసనము వేయించెను. రుద్రదేవుడు స్వయముగం గవీశ్వరుండై సంస్కృతాంధ్ర 
కర్ణాట భాషలలోం గావ్యములను రచించి కవులం బ్రోత్సహించుటచే పాలకుటికి 
సోమనాధాది మహాకవులు కాకతీయసా('మ్రాజ్య వృక్షచ్భాయ ననుసరించుచు 
నుఖజీవనులుకా నవకాశము తటన్ఫించినది. రుద్రదేవుని నాంటి 
యాంధ్రకవితాగ్రంథము లింతవజకును బ్రచురణము కాకుండుటకంటెం 
బరితాపకరాంశ మింకొకటిలేదు. 


కాకతీయగణపతిదేవచక్రవర్తి ఆంధ్రకవితాభిమాని. ఇతనియొద్ద మంత్రిగానున్న 
విశ్వేశ్వరశివదేశికులు సంస్కృతాంధ్రములలో నఖండ పండితుండు. తిక్కనసోమయాజి 
ఈగణపతి దేవుని యొద్దకు వచ్చి తనభారతమును వినిపించి యభీష్టఫలముల 
నొందినటుల నైతిహ్యములు పెక్కులు గలవు. గణపతిదేవుండు పాండ్యదేశమును 
గూడ ముట్టడించి తన రాజధానిలోంగలుపుకొనెను. గణపతిదేవుని సేనానాయకులలో 
రుద్రసేనాని, మేచయనాయకుండు, చౌండసేనాని లోనగువీరులు నెలకొల్పిన 
శాసనాంశములు, ధర్మములు నేంటికిని స్థిరముగనున్నవి. రుద్రమదేవిగణపతిదేవుని 
కొమార్తెయని తెలువుశాననములు పానుగల్లునందు, కొలనుపాకలోను 


207 


గనుంగొనంబడినవి. రుద్రమదేవి సామ్రాజ్యసమయమున నాంధ్రకవితా కన్యపొందిన 
శ్రేయోవృద్దులను గుర్తింపందగిన యవకాశములు కానరావు. కాని రుద్రమదేవి 
చరిత్రముమాత్ర మసామాన్యమైనది. ఆమె పరాక్రమము నొకకవి యిటుల 
గానముచేసియున్నాండు. 

“ఆక్రామంతి తర త్తరంగవిగళద్దుగ్ధాబ్ధి ఫేనావళీ, 

రాచామంతి శరచ్చశాంక విసరజ్ఞ్యోత్సా ప్రవాళామృతమ్‌; 

ఆకర్షంతి సురేంద్ర దంతిదశన ప్రాకారలగ్నాం శ్రియం, 

ముక్తాహారలతాయితాః ప్రతిదిశం రుద్రాంబి కాకీర్తయః” 

మల్మాపురము శాసనము 
రుద్రమదేవి యనంతరము ప్రతాపరుద్రచక్రవర్తి రాజ్యమునకు వచ్చినదిమొద 

లాంధ్రకవితకు మంచియవలంబనము దొజకెను. పెక్కుమంది కవులు ఒరంగల్లుచేరి 
కవితాజీవనము చేయసాగిరి. కాకతీయ సామ్రాజ్యకీర్తి చర్రదికలు, ప్రతాపరుద్ర 
పరాక్రమజ్యోతి, నేంటికిని సజీవముగాం జరిత్రపరిశోధకులకుం గనంబజచు 
ప్రతాపరుద్రయశోభూషణమును వ్రాసిన విద్యానాథమహాకవి నిజాము రాష్ట్రములోని 
వాందె. కాకతీయసామ్రాజ్యముననుసరించి ప్రఖ్యాతి గాంచిన కవులలో ముఖ్యుల 
నామములు తెలిసినంతలో నుదాహరించెదము. 


పాలకుథికి సోమనాథ మహాకవి 


ఇతండు కర్ణాటాంధ్ర సంస్కృతభాషలలోం బెక్కు కావ్యములను వ్రాసినకవి. 
ఇతనికవిత రసవత్తరము మనోహరముగా నుండును. పిడుపర్తి సోమనాథుండు 
ఈబసవకవి లోనగువారీతని శిష్యపరంపరలోనివారు. 

భాస్మరాదులు 

భాస్మరరామాయణము వ్రాసిన భాస్మరుండు తనకృతి సాహిణిమారున కంకితము 
గావించెను. సాహిణిమారుండు ప్రతాపరుద్రుని కాలములోనివాండు. భాస్మర 
రామాయణమునకు సంబంధించిన మల్లికార్డునభట్టు కుమారరుద్ర దేవుండు, 
అయ్యలార్యుండు మంత్రి భాన్మరుండు, హుళిక్కి భాస్మరుండు ఒరంగల్లు 
ప్రాంతమువారె? 


208 


మారనకవి 


ఇతండు మార్మండేయపురాణమువ్రాసి ప్రతాపరుద్రునిసేనా నాయకుండగు 
గన్నయ నాయకునకు నంకితము గావించెను, మారనకవి తిక్కన సోమయాజి 
శిష్యుండు. 
గోనబుద్దారెడ్డి 
ఫె 


ఇతండు రంగనాథ రామాయణము (వ్రాసెను. ఒరంగల్లునకు. 
గొంతదూరములోనున్న బూదపూరు వర్థమానపురములో నున్న కుప్పాంబ 
శాసనములలో బుద్దారెడ్డి ప్రశంసింపంబడియున్నాండు. బుద్దారెడ్డి కాకతీయ రాజులకడ 
సేనానాయకుండో సామంతుండో యై రామాయణ ద్విపద వ్రాసియుండవచ్చును. 
దీనివలన ఉత్తరరామాయణ ద్విపద వ్రాసిన కాచవిభుండు విఠలరాజు నిజాము 
రాష్ట్రీయులని తెలియును. 
రుద్రదేవ చక్రవర్తి 
ఇతండు క్రీశ. ౧౧౪౦ మొదలుకొని ౧౬౯౬ వణకు హనుమకొండలో 
రాజ్యము పాలించెను. ఈ రాజన్యుండు సామ్రాజ్య విస్పృతికై సంగరము లొనరించుటయే 
కాక విద్యాభూషణ బిరుదాంకితుండై సంస్కృృతాంధ్రకర్ణాటభాషాకవులకుం బ్రోత్సాహ 
మొనరించి తెలుంగు భాషలో న్వయముగా నీతిసారమును (గ్రంథము 
రచించినటులనూ రామకృష్ణకవిగారు వ్రాసియున్నారు. రుద్రదేవుండు రాజై 
ధర్మసంస్థాపనమునకుం బాటుపడుటయేగాక కవియై మాతృసేవకు ముందుకు వచ్చి 
కాకతీయ సామ్రాజ్యమును ఆంధ్రకవితారంగస్థలముగా మార్చెను. రుద్రదేవుండు 
జైనాలయములలో నొకటియగు హనుమకొండలోని పద్మాక్షి దేవాలయమును 
శైవాలయముగ మార్చుటకు బ్రాహ్మణులకుం జేయూంతనొసంగెను. రుద్రదేవుని 
రాజనీతి చతురత కాతని గ్రంథములోని యీ క్రిందిపద్యములు దృష్టాంతములు 
కాంగలవు. 
తే.గీ. ఆజ్ఞ లేనిన్సృపుండు నరయ చిత్తరువులో 
నున్న రాజు చూడ నొక్కరూప 
యానంద్రోయునృపుని నైనను దండింప 
కున్న రాజ్య మేల నుండుం జెడక. 


209 


ఉ. _ కొందణ మేలమాడుటలు కొందణవావులు దేర్చిపిల్చుటల్‌ 
కొందజ ముద్దుసేయుటలు కొందణ నెయ్యపుం జూపునూచుటల్‌ 
కొందజనాత్మ భావమునం గొందజమన్నన భృత్యులందు ని 
ట్లందఅ నన్నిభంగుల నృపాగ్రణి వశ్వులంజేయగాం దగు. 


జాయసేనాపతి 
ఇతండు గణపతిదేవుని సేనానాయకుండై, కవి సభాశిఖామణి, నాట్య 
విద్యావిశారద, బిరుదముల నొంది నృత్తరత్నావళియను నాట్యగ్రంథమును రచించెను. 
జాయసేనాపతి శాసనములు గణపేశ్వరమునందును గుంటూరు మండలములోని 
చేబ్రోలునందును గలవు. ఇందు ఆంధ్రనృత్యాదికములు ప్రశంసింపంబడియున్నవి. 
ఇది యుత్తమ గ్రంథము. 
వీరభల్లట దేశికుండు 


ఇతండు సర్వశాస్త్రములలోం బండితుందై ప్రతాపరుద్రచక్రవర్తి యాస్థానములో 
మహాకవిగా నున్నటులు చెప్పుచున్నారు. ఇతని గ్రంథము లింకను లభింపలేదుగాని 
ఇతీవ కథయామాస వీరభల్లట దేశికః, 
ప్రతాపరుద్ర దేవస్య సన్నిధౌ సర్వశాస్త్రవిత్‌. 
అనునొక నాట్యశాస్ర్రములోని శ్లోకమువలన వీరభట్లటుండు సుప్రసిద్దుడనియు 
నాతని గ్రంథములు కాలగర్భమున నిమిడియున్నవనియు దోంచుచున్నది. 


శాకల్యమల్లభట్టు 


ఇతండు ప్రతావరుద్రుని యాస్థానములోనుండెను. ఇట్లని స్థానిక 
చరిత్రమునందును ప్రతాపచరిత్రమునను గలదు. ఇతండు నిరోస్థ్ర రామాయణము 
రచించెను. కాని యీ పుస్తక మిపుడు కానరాదు. భాస్మర రామాయణములోని 
భాగములు రచించిన మల్లికార్డునభట్టే యీతండని కొందజు, అందలి యుద్ధకాండ 
శేషము వ్రాసిన యయ్యలార్యునకుం బినతండ్రియని మటికొందణు వ్రాసియున్నారు. 
ప్రసంగరత్నావళియను గ్రంథములోని “పూర్ణస్తతృపయా గజేంద్ర విజయీ శాకల్య 
మల్లః కవిః” యను శ్లోకభాగమువలన నీకవి కాకతీయ సామ్రాజ్యపతనాసంతరము 
విద్యానగరరాజ్యము స్థాపించిన హరిహరరాయల వద్దనుండెనని తెలియును. ఇతండు 


210 


ఉదారరాఘవమను సంస్కృత కావ్యమును రచించెను. అందలి గద్యవలన నీకవి 
సహజపాండిత్యుండనియు శాకల్యయనునది గృహనామమనియు మాధవపండితుని 
కుమారుండనియుం దెలియుచున్నది. ఇతని గ్రంథము లెన్ని మాటుమణంగియున్నవో! 


శివదేవుండు 


ఇతండు పరతత్త్వరసాయనమను కావ్యమును రచించెను. ప్రకృత మా 
గ్రంథభాగము మాత్రమొకచోగలదని తెలిసికొంటిమి. ఈకవి రుద్రమదేవి 
'ప్రతాపరుద్రుల కాలమున నున్నటుల వినికిడిగలదు. ఇతని గ్రంథాదికము జీవితమును 
గూర్చి యింకను బరిశ్రమ జరుగవలసియున్నది. 

విద్యానాథుడు 

ఇతనికిది బిరుదనామము కావచ్చును. ఇతండు అగస్యేశ్వర నాముండని 
కొందజూహించుచున్నారు. కాని యది నిశ్చయముగ నిదమిత్ధమనరాని స్థితిలో 
నుంటచే విద్యానాధుండనియే మనము వ్యవహరింతము. ఇక్కవి ప్రతాపరుద్రుని 
యాస్థానముననుండి యాసామాజ్యసంపదలను గావ్యముఖమునం జిత్రించి యాంధ్ర 
సైనికుల పరాక్రమజీవితములం గొని యాడినధన్యుండు. అతని యితర గ్రంథాదికము 
గూడం గానవచ్చుట లేదు. 

ఇంతియకాక విశ్వనాథకవి, అగస్యేశ్వరుండు, శ్రీరామదీక్షితుండు, 
నృసింహపండితుడు మల్లినాథుండు లోనగు మహామహులందబు కాకతీయ 
సామ్రాజ్యమునకు సంబంధించిన కవులు పండితులు నైయున్నారు. ఏకశిలానగరమును 
ఆంధ్ర సామ్రాజ్యమునకు ముఖ్యస్థలము గావించి గణపతి దేవుండు, రుద్రమదేవి, 
ప్రతాపరుద్రుండు, అనుమకొండ రాజధానిగం జేసికొని ప్రోలరాజు రుద్రదేవచక్రవర్తి 
ఆం(్రదేశమునకు ఆం(్రభావకు. గావించిన యువకారములు 
సమగ్రముగాగుజుతింప వీలులేకున్నది. 


క్షేత్రములు 


జైనులు బౌద్ధులు హిందువులు నెలకొల్పిన దేవాలయములు నిజాము రాష్ట్రమునం 
బెక్కులుగలవు. అందనేకములు పూర్వము మిగుల నైశ్వర్యములోం దులతూగి యిపుడు 
నామమాత్రావశిష్టములైయున్నవి. అందలి శిల్పముల వైభవము, విగ్రహముల 


211 


సౌష్టవము, దీర్ధికలయందము, ్రశంసాపాత్రములనుటలో సంశయము లేదు. 
ఇంతియకాక మిక్కిలి ప్రాచీనములగు చరిత్రచిహ్నములు శిల్పచిహ్నములు 
నిజామురాష్ట్రమునం గలవు. వాని చరిత్రము లార్జించినచో నొకయుత్తమగ్రంథముగా 
రచింపవచ్చును. 


అలంపురి 


ఇది నిజాము రాష్ట్రములోనున్నది. దీనిని శ్రీశ్రైలమునకుం బశ్చిమద్వారమని 
చెప్పుదురు. ఇట రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయులు స్థాపించిన శాసనములు 
పెక్కులు గలవు. కొన్ని జైనమతమువి గలవు. ఇచట (బ్రహ్మేశ్వరుని యొక్కయు 
జోగుళాంబయొక్మయు దేవళములు సుప్రసిద్ధములు. ఇట మంథాన భైరవుండను 
శివాగమాచార్యుడు చిరకాలము నివసించి ఆనందకందళము, మంథాన 
భైరవతంత్రములోనగు నుత్తమగ్రంథములు రచించెను. ఇచట నందముగనున్న 
దేవాలయములు పెక్కులుగలవు. వానిని గూర్చి ప్రత్యేక గ్రంథమునం బేర్కొనం 
దలంచినారము. 


కొలనుపాక 


ఇది దక్షిణకాశియని నృలపురాణమునం (బ్రశంనింవంబడియున్నది. 
నృలవురాణమువలనం దొలుత కుళుద్భభూవతి సోమదేవుండు 
పాలించినటులందెలియును. ఇచట మిగుల పురాతమగునొక జైనదేవళముగలదు. 
అందలి విగ్రహసౌందర్యము ప్రశంసాపాత్రము. కొన్ని కారణములచే నీగ్రామము 
పూర్వము జైనాలయముగానుండి పిదప చాళుక్యలవశమున ఆస్తికులవశమయ్యె 
నేమోయని తోంచుచున్నది. ఇచట మిగుల విశాలమగు సోమనాథ దేవాలయము 
జైనమఠమువలె నున్న వీరనారాయణదే వాలయమేకాక జాతికొక్క దేవళము గలదు. 
వీనినన్నింటిని మఠములని వ్యవహరించుచున్నారు. ఈ గ్రామములో6 బలుతావుల 
చాళుక్యుల శాసనములు లెక్కకుమించియున్నవి. ఇంతియకాక జైనశాసనములు 
సైతము గలవు. కొలను పాకసోమనాథుని ప్రశస్తి దిగంత వ్యాప్తమైయున్నది. కొలందిగ 
నిచట కాకతీయుల శాసనములు గలవు. ఇదియొక సుప్రసిద్ధమగు శివక్షేత్రము. 
కాకతీయ రాజ్యముతో నీ క్షేత్రవైభవమంతరించినది. 


212 


లేములవాడ 


దీనినే వేములవాడయందురు. పూర్వమిది జైనక్షేత్రము. ఇచటగల జైన 
విగ్రహములకు మితములేదు. గ్రామములో నేచోటచూచినను జైన విగ్రహములే. 
రాజేశ్వరాలయ మిచట మిక్కిలి ప్రఖ్యాతిగలిగియున్నది. పూర్వమిదియొక జైనమఠమై 
శైవులచే నాక్రమింపంబడెనని చెప్పుదురు. ఈయాలయావరణములోం బెక్కు ధ్యానజైన 
విగ్రహములు కలవు. చాళుక్యరాజరాజుయొక్కయు, త్రిభువన మల్లునియొక్కయు, 
శాసనములు కలవు. ఇచట భీమేశ్వరాలయము మిగుల గొప్పది గలదు. 
ఆలయమునందలి మండపము మహోన్నతముగ విశాలముగ నుండి చూపరులకు 
దిగను గొలుపుచున్నది. ఇది చాళుక్యరాజులలో నొకండగు త్రిభువునమల్ల 
విజయాదిత్యునిచే నున్నతినొందెను. వేములవాడ భీమకవి కీభీమేశ్వరుండే 
వరప్రదాతయని చెప్పుదురు. ఇట భీమేశ్వారాలయముండుట యెరుంగక (ప్రభాకర 
శాస్త్రిగారు భీమకవి యీవేములవాడవాండు కాండని సంశయించిరి. స్థలపురాణములో 
భీమేశ్వరాలయమునకు దక్షవాటికయను పేరుగలదు. 

ధర్మపురి 

ఈ గ్రామము పూర్వము చాళుక్యరాజులలో నొకశాఖవారికి రాజధానిగా 
నుండెను. ధర్మపురి రామాయణము, నరసింహశతకము ఇచటి దైవమును 
గూర్చినవియె. చరిగొండ ధర్మకవి తన విచిత్రరామాయణము ననిచటి నృసింహుని 
బొగడెను. పద్మపురాణమున మడికిసింగన యీ నృసింహస్వామి వైభవములను 
శ్లాఘించెను. ఈ దివ్య క్షేత్రము ఒరంగల్లునకుం బండ్రెండామడల దూరములో 
గోదావరీతీరమున నున్నది. నిజాము రాష్టీయులకీ క్షేత్రముపై భక్తి విశ్వాసములు 
మెండు. ఇచటను గొన్ని శాసనములు గలవు. 

అయినవోలు 

ఇదిఒరంగల్లున కాలుక్రోసుల దూరములో నున్న క్షేత్రము. ఇది వీరాలయము. 
ఇందు మ్రైలారుదేవుండు శివునవతారమనియు6 బూజనీ యుండనియు 
శాసనములలోం గలదు. ఈయాలయమున ఒరంగల్లులో నున్నట్టి శిలాద్వారములు 
మహోన్నతములగునవి చక్కని శిల్చవిన్యాసములతో నిండినవి నాలుగుకలవు. మైలారు 
పూర్వమొక మహావీరుండనియు నాతండు సంగ్రామములో మరణించినది మొదలుకొని 


213 








దైవముగాం బూజించుచుండిరనియుం గాకతీయరుద్రమదేవి విపులమగు నాలయముం 
గట్టించెననియు స్థలజ్ఞలు చెప్పుదురు. తీర్ధప్రజలీ క్షేత్రమునకు విరివిగా నేతెంచి 
ప్రాణాచారములు పడుట నేంటి కాచారముగ నున్నది. మైలారువీరభటులు గావించు 
భక్తి పారవశ్య ప్రదర్శనములు క్రీడాభిరామమున నిటులు ప్రశంసింపంబడెను. 
సీ. అవజివమండు నెజ్జనిచండ్రమల్లెల, చోద్యంపుగుండాలు చొచ్చువారు 
కరవాడియలుగుల కనరుపాతరలలో, నుట్టిచేరులంగోసి యురుకువారు 
గాలంపుకొంకికంకాళచర్మము గ్రుచ్చి, యుడువీధినుయ్యాలలూగువారు 
కటికియొగ్గాళంపు గండగత్తెరవట్టి, మిసిమింతులునుగాక మ్రీంగువారు 


తే.గీ. వీరమైలారుదేవర వీరభటులు 
గొండ్లియాడుచున్నారు గొజిగపడుచు 
సాహసముమూర్తి గైకొన్న సరణివారు 
ధీరహృదయులు మైలారు వీరభటులు. 
కాళేశ్వరము 


ఇదియొక శివక్షేత్రము. ఇచట కాళేశ్వరుండను. శివుండుగలండు కాకతీయులు 
ఈశివునియందు భక్తితాత్సర్యములుగలవారై పెక్కు మాబులు దానధర్మములు గావించి 
తులాభారములు తూంగియున్నారు. ఆంధ్రదేశమునందు సుప్రసిద్ధములగు త్రిలింగ 
క్షేతములలో కాళేశ్వర మొకటి. విద్యానాథుండు ప్రతాపరుద్రీయములో “శ్రీశైలకాళేశ్వర 
'ద్రాక్షారామనివాసినః” యని కాళేశ్వరశివునిం బ్రశంసించెను. కాళేశ్వరప్రశస్తి యచటి 
పూర్వవైభవ చిహ్నములు నెజుంగనివారు, కాళేశ్వర ప్రతిభ కాళహస్తికి ముడిపెట్టుటలో 
వింతలేదు. (త్రిలింగములలోం గాళేశ్వరమున జేర్చక కాళహస్తినే చేర్తుమేని 
యాంధ్రదేశవైశాల్యము తగ్గుటయేకాక ఉత్తరసర్మారులన్నియు ఆంధ్రదేశములోం 
జేరకుండునని యోచింపంజాలతున్నారు. ఇక్కాలేశ్వర ప్రతిభ స్థలమహాత్యము చూచిన 
బోధ కాంగలదు. 

ఇంతియకాక వేల్పుకొండ, యాదగిరి, ఏలేశ్వరము, ఉమామహేశ్వరము, 
ఆలవాల, నాగులవరము, ఓరుగల్లు, రామగిరి, మొగిలిచర్ల, మట్టిపల్లి, వాడపల్లి, 
జటప్రోలు, లోనగునని నిజామురాష్ట్రమున మిగులం బ్రశస్తినొందిన పుణ్యక్షేత్రములు. 
వీని సమగ్రవైభవము కాకతీయ సామ్రాజ్య ముచ్చదశలోనున్నతజి వర్ణనీయముగ 


214 


నుండెను. ప్రకృతము వీనిప్రశస్తి చాలవణకు పరిశోధన శరణ్యముగ నుండెననుట 
సత్యమునకిందుకేని దూరము కాంజాలదు. 
శిల్పములు 

నిజామురాష్ట్రమున మనోహరశిల్పవిన్యాసములతో నిండిన యాలయములు 
వేలకొలంది గలవు. అందు పానుగల్లులోని చాళుక్యదేవాలయములోని శిల్పములు 
మిగుల మనోహరముగ దర్శనీయములుగ నున్నవి. ఇందలి యాలయస్తంభములపై 
గల చిత్రవైఖరి చాళుక్యరాజులనాంటి శిల్ప(ప్ర శనిని వేయివిధములం. 
గొనియాడుచున్నది. ఈ *పానగల్లే ఆంధ్రదేశమున మిగుల వ్యాప్తిలోనున్న బాలనాగమ్మ 
కథకు జన్మస్తలము. ఇందలి శిల్పము లాంధ్రులు దృష్టికింకను సంపూర్ణముగాం 
బాత్రము కాలేదనుట సత్యము. ఒరంగల్లునకు నాలుగైదామడల దూరములో నున్న 
పాలెముపట్టు చెంతగల రామప్పగుడి దర్శనీయమైనది. అందలి స్తంభముల పైంగల 
చిత్రనిర్మాణము. ద్వారములపై గల లతాకల్పనము మండపము పైభాగములందుం 
గల చిత్రములు స్తంభములకు చాజులకు నెలకొల్పిన స్రీవిగ్రహముల చక్కందనము 
ప్రశంస నీయముగ నున్నది. ఇచటి శిల్పము కాకతీయ గణపతిదేవుని నాంటిది. 
ఈయాలయమందలి చిత్రములు రసవిదులగు పాశ్చాత్యమహమ్మదీయ శిల్పుల 
నాకర్షించి దర్శనీయముగం దనరుచున్నది. హనుమకొండలోని రుద్రదేవుని 
దేవాలయశిల్పములు, వరంగల్లులోని శంభుని దేవాలయములోని నందుల చక్కదనము, 
గణపవరములోని దేవళముల శిల్పప్రశస్తి, పిల్లలమజ్జి, నాగులవరములోని కాకతీయ 
సేనానాయకులనాంటి మనోహరచిత్ర విచిత్ర శిల్పదేవళములు కాకతీయ 
సేనానాయకులనాంటి మనోహరచిత్ర విచిత్ర శిల్బదేవళములు కాకతీయరాజుల నాంటి 
మనోజ్ఞ శిల్పములకు నగ్రస్థానము గొనియున్నవి. ఒరంగల్లు ద్వారస్తంభములపైం 
గల పనితనము కాకతీయశిల్పములకు6 బరమావధులని ప్రశంసింపందగినవి. 

కాకతీయ సామ్రాజ్యసమయమున నున్న దుర్గములలో రామగిరి దుర్గము 
మిగులం బ్రశన్తమైనది. ఇది మహోన్నతమగుశైలముపై దృఢతరముగ 
నెలకొల్పంబడినది. ఓరుగల్లు చుట్టునున్న మట్టికోటయులోనున్న జాతికోటయుం 





* ఈ పానగల్లు న్లూగొందకు నాలుగమైళ్లదూరములోనున్నది. ఇది మవావ్మదీయ సమాజమునకు 
నంబింధించినదిగాదు. చూ. శారద, నవందడు నంబిక 


215 





| 
| 
| 
| 
| 
| 





గొంచెము దూరముగనున్న పుట్టకోటయు తద్రాజ్యమహదైశ్వర్యమునకు ఆంధ్రుల 
నిర్మాణకౌశలమునకుం దార్మాణగ నున్నది. నంగునూరు, హనుమకొండ, 
వర్ధమానపురము, మంథెనలోనగు చోటులంగల పూర్వతరదుర్గములు కాకతీయ 
సామ్రాజ్య దృధస్థితికి సాక్ష్యములుగా నున్నవి. ఈ దుర్గముల కన్నింటికంటెం 
బ్రాచీనముగ దృఢతరముగానున్న నందగిరి-కళ్యాణపురము కోటలు చాళుక్యరాజుల 
శక్తిసామర్థ్యములకు సాక్ష్యమిచ్చుచు నేంటికిం గమల పండువుగా నున్నవి. గణపతిదేవుని 
కాలములోం గట్టంబడిన రామప్ప చెజువు, గణపవరము చెజువు, పాకాలచెటువు, 
లక్నారముచెజువు గాజులగట్టుచెజువు, 'సముద్రమునుబోలి నిజాము రాష్ట్రమును నాంటి 
నుండి నేంటివణకు సుభిక్షము గావించుచున్నవి. పాకాలచెజువు ఒరంగల్లునకు 
ముప్పదిమైళ్ల దూరములో నున్నది. దీనికి ముద్గలతీర్థమని పేరుగలదు. గణపతిదేవుని 
మంత్రియగు బయ్యనామాత్యుని కుమారుడు జగదాళము ముమ్మడయ్యంగా 
రీతటాకమును నెలకొల్పెను. ఇది రెండుకొండలకుం గలిపి ౨౦౦౦ గజముల 
పోతట్టవేసి నిర్మింపంబడెను. కట్టవెడలుపు ౫౦ గజములు, నీటిలోతు ౩౦ మొదలు 
౫౦ అడుగులవజకుం గలదు. చెజువువైశాల్యము ౨౫ మైళ్లు చతురము. వేసవిలో 
నీరుండు ప్రదేశము ౧౩ మైళ్ల చతురము. మామూలుకంటె మూండడుగులయెత్తు 
నీరు రాగానే *చిత్తాపుఖాను గండినుండి ౨౫ అడుగుల వెడల్పుగనీరు ప్రవహించును. 
నిజామురాష్ట్రమున కాకతీయులు నెలకొల్పిన తటాకములు పాకాలచెజువును 
మించినవి పెక్కులు గలవు. దీనింబట్టి వాని వైశాల్యమును గుర్తింపవచ్చును. 
నిజామురాష్ట్రమున కాకతీయరాజులు సేనానాయకులు నెలకొల్పిన తటాకములకు 
లెక్కలేదు. 


ప్రాచీనచిహ్నములు 


ప్రపంచఖ్యాతి వహించిన అజంతాశిల్పములు నిజాములోని బుర్ద్జాను 
తాలూకాలోనివి. అలెగ్జాండరు స్మిత్తు కీ.శ. ౧౮౨౪ లో చూచి ప్రపంచమునకు 





* బిత్తావభానునిశాననము ఒరంగల్లులో గలదు. ఇతండు తెలంగవీడుం్రా న్వతంత్రముగరాజై 
వదునాభవ శతాభ్ర్రమున ఓరుగల్లు ప్రాంతములను కంథముమెట్టును బాలించెను. ఇతని నిజనామము 
నీతావతి. ఇతని మంటి నిమ్మల పెద్దిరాజు బిత్రభారతము బరిగొందో ధర్థుకవివలన 
నంకితమునొందెను. బిత్తావుఖాను అనునది బిరుదనామమనియు నీతనివూర్తినామము బవామనీ 
రాజులయొద్ధ “బిత్తావఖాను” అని వువవారింవంబదినటులం దెలియచున్నది. 


216 


సాటువజ కీశిల్పముల సంగతి లోకమునకుం దెలియదు. ఇటులె నైజాములో 
పర్వతభాగములలో నెన్నిశిల్పములున్నవో నిర్ణయింపరాదు. ఇప్పటికి పదేండ్ల క్రింద 
రంగశాయిపేట (ఒరంగల్లువద్ద)లో నొకకొండలో నొక విశాలగుహ విశాలమగు 
శిలా శాసనము బహిర్గతమయ్యెను. దానిచరిత్రమింకను లోకమునకుం దెలియదు. 
నలుండు నైజాములోని బీడరు (విదర్భ) ప్రాంతములేలిన యాంధ్రరాజన్యుండు. నలుని 
పేరుతో నలదుర్గ మొకటి కలదు. నలుని వంశీయుండగు భావదత్తుని అయిదవ 
శతాబ్దము నాంటి తెలుంగులిపి సంసృృతభాషాశాసనము విశాఖపట్టణముజిల్లా 
జయపురము ఏజెన్సిలోం బరిశోధింపంబడెను. పశ్చిమ చాళుక్యుండగు కీర్తివర్మ 
నలునివంశము రూపుమాపినట లొకశాసనము గలదు. దీనిచే నలుండు విదర్భ 
ప్రాంత మేలిన చరిత్రయుగములోని రాజనియే తెలియుచున్నది. ఈ యాంధ్రరాజన్యుని 
శాసనములు వెదకవలసియున్నది. అశోకుని శిలాశాసనమొకటి క్రీ.పూ. ౨౨౯ లోనిది 
రాయచూరు జిల్లా మాస్మేయనుచోట నుండి నీమధ్య నైజాము దొరతనమువారు 
ప్రచురించిరి. గణపతిదేవునకు రుద్రమదేవి కుమార్తెయగునని జెర్మనీ పండితుండగు 
హాల్‌టజు తెలుపుచు ప్రతాపరుద్రీయమునుండి దృష్టాంతము చూపువణ కాంధ్రదేశమున 
కాసంగతి తెలియదు. హాల్‌టజునకు పిమ్మట రుద్రమదేవి గణపతిదేవుని పుత్రియని 
తెలుపుశాసనములు పరిశోధింప నవకాశము చిక్కినది. ఇటులె పరిశోధించిన నిజాము 
రాష్టమునంగల చరిత్ర చిహ్నము లెన్ని బయలుపడునో చరిత్రాంశములు 
శిల్పరహస్యము లెన్ని బహిర్గతము కాంగలవో నాంటిచరిత్రాంశము లేనాంటికి 
గ్రంథస్థముగా నున్ననో నిర్ణయింపం గాలవురుషుండొక్కండే సమర్యుండని 
తోంచుచున్నది! 

పశ్చిమచాళుక్యులకడ దండనాయకుండుగా నుండి పిదప తురీయాశ్రమము 
స్వీకరించిన గురుమల్లికార్డున పండితారాధ్యుల వారు నిజాము రాష్ట్రములోని 
తెలుగుదేశవాసియే. ఈతని విపులజీవితము గ్రహింతుమేనిపండ్రెండవ శతాబ్దములోని 
శైవుల విజృంభణము, జైనమతవినాశనము, చాళుక్యరాజపతనము బోధకాంగలదు. 
జైనమతసంరక్షణార్థమై బలియెన బిజ్జలుండు, శిలాహర రాజగు రెండవభోజుండు, 
కల్యాణనగర రాజ్యమేలిన సోమేశ్వరుండు, సంకారాముండు, ఆహవమల్లుండులోనగు 
చాళుక్యరాజన్యుల రాజ్య విస్ఫృతి గ్రహించినగాని కాకతీయ సామ్రాజ్యవిసృతి, 
ఐశ్వర్యము విస్పష్టముగాదు. వర్ధమానపుర రాజ్యమును జిరకాలము పాలించి రుద్రదేవుని 
పరాక్రమమువలన నశించిన కరికాల చోడాన్వయులగు భీమరాజు, గోకర్ణుండు, 


217 





ఉదయాదిత్యుడు లోనగు రాజన్యులు భాషకు మిగుల నుపకారముచేసిరి. భీమరాజు 
మిగుల దుష్టుండని రుద్రదేవుడు పేర్మొనినను పానుగల్లువర్ధపురాది శాసనముల వలన 
నాతండు వరాక్రమశాలియనుట కెంతమాత్రము నంశయములేదు. 
గోకర్ణుండుకవియనియు ఛందోశాస్త్రమును రచించెననియు నొక ప్రవాదముకలదు. 
అదియింకను ఇదమిత్ధమని నిరూపింపరాని స్థితిలోనున్నది. ఎటులంజూచినను 
పశ్చిమచాళుక్యులు భాషావిషయమున, బరాక్రమమున ఆంధ్రకాకతీయవంశమున 
కమృతదానము గావించి సార్థకులైరనుటకు సంశయములేదు. ఇట్టి చరిత్రాంశము 
లింకను గ్రంథములు కాకుంట సంతాపకరము. 

తెలంగానా 


నిజాము రాష్ట్రములోని యాంధ్రదేశమును తెలంగానాయని మహమ్మదీయులు 
వ్యవహరింతురు. ఈ తెలుంగు భాగములలోనివారు చాళుక్యరాజులకాలమున 
కాకతీయరాజుల కాలమున సేనాపతులై రాజప్రతినిధులై సైనికులై కన్నడదేశములకు 
మహారాష్ట్ర దేశమునకుంబోయి యటనే స్థిరవసతు లేర్ప్చజచుకొని నిలిచిపోయిరి. 
అట్టివారు నేంటికి గృహభాషగా నాయాభాగములందుండియుం దెలుంగునే 
వ్యవహరించుచు నాంధ్రకావ్యపఠన మొనరించుచుం గాలముగడుపుచున్నారు. ఈ 
తెలుగు దేశము పదునాలగవ శతాబ్దమధ్యకాలమునుండి మహమ్మదీయరాజన్యుల 
హస్తగతమయ్యెను. నాండు మొదలు ఆంధ్రుల చిరకాల నివానములగు 
పూర్వపట్టణములకు మహమ్మదీయులు తమ పేరులుపెట్టి పూర్వనామములు మార్చిది. 
కరీంనగర్‌, అత్రాపుబల్దా, నవాబుపేట, షెంషెర్‌బాద్‌, అమీనాబాద్‌, హస్నాబాద్‌, 
మవాబూబునగర్‌, హుజూర్‌నగర్‌ అని యిటులు వ్యవవారింవంబడు 
ఆంధ్రనగరములన్నింటికిం జరిత్ర ప్రసిద్ధమగు నాంధ్రనామములు గలవు. ప్రభుత్వ 
బలాతిశయముచేం బూర్వనామములు మాటువడియున్నవి. ఇపుడాధునిక 
శోధకులాగ్రామముల పూర్వనామములు గురుతించినంగాని చరిత్ర సంశయగ్రంధులు 
విడంజాలవు. ఇందులకు. బరిశోధకులు శ్రద్ధంజేసినగాని ఫలము కనంబడదు. 
ఇందువలననే పూర్వచరిత్రములకు సంబంధించిన పెక్కు గ్రామములు శాసనములలోం 
జదువుచుండియు స్థలనిరూపణమున కెంతయో శ్రమయగు చున్నది. 


నిజామురాష్ట్రము కేవలము మహమ్మదీయరాజ్యమనియు నచట నాంధ్రుల 
యాచారవ్యవహారాదులు వేషభాషలు మనకెంతయో వ్యతిరేకముగ నుండునను వారిని 
బలువురను మేమెజుంగుదుము. నిజాము రాష్ట్రమనుపేరే నాలుగువందల 


218 


సంవత్సరముల క్రింది నుండి వచ్చినదనియు, నైజాములోని తెలుంగానా యంతయు 
నాంధ్రదేశమునకు నాయక రత్నమనియు, నాగరిక వాసనలం దనివార ననుభవించు 
క్షోభ సోదరు లెటుంగకుంట పరితాపకరము. పరిశోధకులు విడదీయరాని 
చరిత్రగ్రంధులు నిజాము రాష్ట్రములోని శాసనములవలననే యేనాంటికైన 
విడిపోవంగలవు. కాకతీయ సామ్రాజ్య మభ్యున్నతదశలో నున్నతణి నాంధ్రతత్వము 
నర్వతోముఖముగ వెలుంగొందెను. వూర్వచరి(త చివ్నాము లన్నియు 
సురక్షితములయ్యెను. కాకతీయులకు దేశీయకళలయందు నిరుపమానమగు 
నభిమానముగలదు. వారు నాట్యము, భరతము, శిల్పము, కవిత, ఆయుర్వేదము, 
సంగ్రామము, మల్లవిద్య, ధర్మశాస్త్రము, అలంకారము, రాజనీతి, వేదాంతము, 
మతములోనగు విషయములలో నాతితేజిన మహనీయులం జేరందీసి యుత్తమ 
గ్రంథములు రచింపం జేసిరి. తెలంగానాలో శాసనములవలనం బెక్కండ్రు 
మనమింతదనుక నెజుంగని కవులపేరులు దెలియుచున్నది. పరిశోధించినకొలంది 
యాకవిరాజులందజు గ్రంథకర్తలని తెలియుచున్నది. కాకతీయ సామ్రాజ్యకాలములో 
సంస్కృతాంధ్రములలో నుత్పన్నములైన మహా గ్రంధములనేకములు గలవు. సమస్త 
కళలకు సంబంధించిన పుస్తకము లపుడు వెలసెను. జైనగ్రంధములుగూడ 
నాప్రాంతములలోం బెక్కులు నంన్భృతాంగధ్రములలో రచింవంబడెను. 
రాజవిప్లవములవలన గ్రంధ భాండాగారములు కాల్పంబడినను తెలంగానాలోనున్న 
యాంధ్రుల గృహములలో నింకను పరజనాలభ్యములైన యుత్తమగ్రంధములు 
వేలకొలంది గలవని మాయనుభవముచే గ్రహించి చెప్పుచున్నారము. ఆంధ్ర 
సామ్రాజ్యరంగస్థలములై మూండువందల సంవత్సరములు లక్ష్మీనరన్వతీ 
క్రీడారంగస్థలములైయున్న అనుమకొండ ఒరంగల్లు నగరముల నాశ్రయించిన 
పండితప్రకాండుల కావ్యరత్నము లెన్నంటికైన పరిశోధకా గమ్యముగనున్న 
తెలంగానాలో లభింపవలసినదే. 

నిజామురాష్ట్రములో లభించిన మహాభాష్యప్రదీపోద్యానమను సంస్కృత[గ్రంథ 
మిపుడు కాళ్ళీరసంస్థానమునం బరిశోధింపం బడుచున్నది. ఆదిలాబాదులో లభించిన 
గర్జసంహిత లండనులో ఇండియా ఆఫీసు వారు భద్రపటిచిరి. పాలకుఖికి సోమనాథుని 
సంస్కృతాంధ్ర కర్ణాటగ్రంధములు శైవులగృహములలో జీర్ణించుచున్నవి. పూర్వోక్తులగు 
కాకతీయ సామ్రాజ్యకవుల గ్రంథములింక ననేకము లనుపలభ్యములై నశించుచున్నవి. 
రుద్రదేవునిచే నిర్జితుండైన మేడరాజు (నైజాము) పాకాలతాలూకాలోని 


219 





కురువపట్టమొదలు గోదావరీతీరమునంతయుం బాలించిన రాజన్యుండనియు, 
నితనిమంత్రియగు నాగరాజు నీతండు జైనులనియు చరిత్రకారు లెజుంగరు. రుద్రదేవు 
నెదిరించిన పొలవాసరాజగు మైళగిదేవుండు ధర్మపురి చెంతగల పొలాస పాలించువాం 
డనియు నిజామురాష్త్రములోనివాండనియు చరిత్రవిదు లెజుంగరు. 
ఇంతయేల, కాకతీయసా(మ్రాజ్యములోంజేరిన నిజామురాష్ట్రములోని 
దేశీయచరిత్ర చిహ్నములు సమగ్రముగం బరిశోధింపంబడువణకు దేశచరిత్ర 
మసమగ్రమనియే భావింపవలయును. చరిత్రమునకు భాషకు, శిల్పములకు, 
రాజనీతికి, ప్రాచీననాగరకతకు సంబంధించిన పవిత్రచిహ్నసముదాయము 
కాలవాహినిలోం గలసిపోకమున్నె నిజామురాష్ట్రములోని, ౪౧,౩౪౧ చదరపుమైళ్లు 
వైశాల్యము గల యాంధ్రదేశములో అడుగడుగునకొక పరిశోధకుండు తిరిగినగాని 
యాంధ్రదేశామూల్య చరిత్రము గోచరింవదు. అవుడుగాని కాకతీయ 
సామ్రాజ్యసంపూర్ణచరిత్రము గోచరింపదు. ఇప్పటికె చరిత్రచిహ్నములు చాలవణకు 
రూపుమాసినవి. ఆంధ్రశిల్పము నుద్దోషించు దేవాలయములు పాడుపడి తుంటరిబాలుర 
శిలాఘాతములచే దినమునకొక చాయగా రూపుమాసిపోవుచున్నవి. శాసనశిల లనేకము 
లుపయోగము తెలియని భూస్వాములచేం దటాకగర్భములందు గోడలందు 
శకలములుగాం జేయంబడి మరుగుపణుపంబడుచున్నవి. ప్రాచీనగ్రంధములు దీపావళి 
వండుగలో వినోదసాధనములుగా దపాంవంబడుచున్నవి. కాకతీయ 
మహాయుగమునకు సంబంధించిన యుత్తమగ్రంథము రచించుటకుం దగిన సామగ్రి 
యిప్పటికే చాలవజకు రూపుమాసినది. వీనినుద్ధరించుట నిజాము రాష్ట్రవాసుల 
ప్రథమవిధి. వానివాని సంపూర్ణ చరిత్రములు భాషా ప్రపంచమున శాశ్వత 
మొనరించుట ఆంధ్రము మాతృభాషగాం గల ప్రత్యాంధ్రునివిధి. ఆంధ్రప్రపంచమునకు 
సర్వస్వము ధారవోసిన కాకతీయులయెడ మనము ప్రాలుమాలిక పశ్చాత్తాప తప్తమై 
భవిష్యదాంధ్రసోదరలోకమేని తేథీచూడకపోదు. అప్పటి కీస్వల్పచిహ్నము లేని దక్కునో 
దక్కవో! 
శా. తల్లీ! కాకతిరాజ్యలక్ష్మీ! భవదుద్యత్మీ ర్తిసంతానముల్‌ 
పల్లీపట్టనభాసమానములు నీప్రఖ్యాతు లాంధ్రావనీ 
హృల్లీలామహిమాభిరామములుకావే? తావకోత్సాహపుఆ 
వెల్లిక గైకొని కాలవాహినిని గల్బెక; దుష్ట దైవంబహా! 
- ఆంధ్రపత్రిక క్రోధన సంవత్సరాది సంచిక (1925) 


220 


21. నిజామురాష్ట్రము - వాబ్యయచరిత్రము- 11 
పద్మనాయక మహాయుగము 


గత సంవత్సరపు సంచికలో. గాకతీయులకాలమున జరిగిన ఆంధ్రసేవను 
గూర్చి కొంతవరకు. జర్చించి నిజాము రాష్టాంధ్ర వాజ్మయ చరిత్రమునం 
గాకతీయరాజన్యులకుం గల యుత్తమస్థానమును సూచించయుంటిమి. ఇపుడు 
దానికావలియుగ మగు పద్మనాయక మహాయుగమునాంటి ఆంధ్రవాబ్మయ పరిస్థితులం 
దెలిసికొందము. 

ప్రతాపరుద్ర దేవుండు ఢిల్లీనగరమునకుం గ్రీస్తుశకము ౧౩౨౩ ప్రాంతమునం 
గొనిపోంబడినదిమొదలు ఆంధ్రరాజ్యము విచ్చిన్నమయ్యెను. రాజసోదరుండగు 
అననమదేవుండు పరసీమలకుం దల దాచుకొన నెలవులేక వలసపోయెను. చిరకాల 
భోగ్యమగు ప్రదేశములను వదలి సామ్రాజ్యోద్యోగులు నూతన రాజ్యస్థాపన వాంఛతో 
దూరదేశముల కేగిరి. అటులేగి ఆంధ్రసామ్రాజ్యపునర్నిర్మాణమునకు దారితీసినవారిలో 
కాకతీయ సామ్రాజ్యసుగంద భాండాగారాధ్యక్షులగు హరిహరరాయలు బుక్కరాయలు 
ప్రథమగణ్యులు. కాకతీయ సామ్రాజ్యమున నిజమగు సేనానాయకులు రేచెర్ల 
గోత్రీయులగు వెలమవీరులు. అవిచ్చిన్నముగాం గాకతీయ సామ్రాజ్యము రెండువందల 
సంవత్సరములు నిలుచుటకుం బద్మనాయకుల విక్రమవిహారము, స్వామిభక్తి, 
తత్పరతకారణములని చెప్పవచ్చును. కాకతీయ సామ్రాజ్యము విచ్చిన్నమైసంతస 
అంతకుమున్న సేనానాయకులు, రాజప్రతినిధులుగా నున్న వీరాధివీరులందరు, తమ 
తమతావులలోం నున్న బలము లుపయోగించి నూతన రాజ్యములు స్థాపించిరి. 
అట్టివానిలో6 గొండవీడు ప్రాంతములను బరిపాలించిన రెడ్డిరాజ్యమొక్కటి. 

ఓరుగల్లురాజ్యము శత్రు హస్తగతమై ప్రతాపరుద్రదేవుడు ఢిల్లీ నగరమునకు 
గొనిపోవంబడినప్పుడు రణరంగమున నిలిపి పడిపోవనున్న ఆంధ్రపతాకమును 
నిలువబెట్టి, మాసిపోవనున్న ఆంధ్ర తేజమునకు మెజుగుపెట్టి ఆంధ్రజాతీయత, 
ఆంధ్రవికాసము, ఆంధ్రవ్యక్తిత్వము సుప్రతిష్టితము గావించిన వెలుమవీరుల 
నామకర్తీనము ప్రత్యాంధ్రసోదరుని విధి. 

ప్రతాపరుద్రదేవచక్రవర్తి బందీకృతుందైనంతన మహమ్మదీయ రాజ్యమున 
నిలువ నీడ చిక్కెను. ఆంధ్రుల యాలయములు కొలందిగ రూపుమాపంబడెను. 


221 








«pe ౨ల్లిలల్లార్రికై CHORE Gyoy Moga 

త్లోల్లయినీలు ete $n ఆ 

వంపు? bs sor YER Hoses 

రృరాఖయి యంగల్ల 00౧8 కండ్ల క్ట్‌2 1౧220 '9,, 
"06౦9 ౫B Bay Cgeaage 
‘seogw “౧000న ‘ested fa tg >geegRpe 
ణం fag ‘QBqnoQEgRAAg arog 
qe ‘Nope gee eyes gow as ఆలు Syogs 
oq 399 rR gogo gongs 
GOGEE BHO ఇ CSRS ‘SRO RFR 
ORIG ఇఇ ర్థాంధంయిల్యనం "REPEL YIP IE Lm gyoy 
qoggog pha a9 Cops 226యాం్యజల్తంణ తాకి 
ఇధ్షాంల్దరియ్లి ణ్యకిఢేరరేణ ఆఇంధంయల్సా/౦0 'ండెరారంణి ఆాల్లంం 20 ఆజ 
రభయాద్తాఖింణి ఆథంయి ధ్యానం ఇ "ధాలంధారాంఆఆ వాల తవా 
యక్ష, ౨యంబంబయ్లాల cy కొయి కహ యింలైఖి ఆంధ్రం ధాంయ్లాల్లీలు 
HSS 9౪౫౯౪ “అల? ‘NOSARY ఇంవంం. gaggle 
PpogWgany geogfmaglap COgSW >gcogaastgocso 
CR pow RYOg “ల్లుంలంయిం్లుంం ఇఇ రలు pga 
ఆభాధంయింంంతీం రలంకవా ,ఆంరాగంయుయర రజక లతల 
ర్యాంధంయిల్యా?00 గరి 

‘ggg gota eggs agg Bay) RRINE SRaEEgoRgPn 
gee Egg Pop PrP ఆయయ్లరాగణంబూలుర్లం 
6%ఐణండాండలర బ్ఞింధాణణ ౨లైఖలంల్ధంధింాణియాలి ౨9౧29 
ఇఇఎ2ైర్రంణర్నంయ. SGOQY Nope ‘gogo yogAsg ogg 


లర AMMEN, OP, yer rn PAO NSE, రర రా 











| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 








ప్రతిభ సామాన్యమైనదికాదు. ఇతండు పసివాండగు మాదానాయకుండను 
సోదరునితోడ్చాటుతో జల్లిపల్లి, ఇనుగుర్తికోటలు ముట్టడించి రాచవారినందజును 
వధించి వారిరక్తముతోం దండ్రికి దర్పణాదులొసంగినట్లు వినవచ్చుకధ చాల 
బీభత్సమైనది. ఈ విషయమును దెలుపు బిరుదగద్యము సురభివారి వంశచరిత్రమునం 
గలదు. ఆనపోతనాయకుండొందిన యీవిజయము సూచించు నాధారములుగూడం 
గొన్ని కలవు. అయ్యనవోలుశాసనములోని ఇనుగుర్తి గండగోవాళ సోమకుల పరశు 
రామాది బిరుదములును, ఈ క్రింది శ్లోకములు గూడ అనపోతనాయని విజయమును 
సాటుచున్నవి. 


శ్లో, సోమకులపరశురామే భుజబలభీమే£. ధిభూమిగోపాలే, 
యత్రచజాగ్రతి శాసతి జగతాం జాగ్రత్తి నిత్యకళ్యాణమ్‌.” 
గ రసార్ణవసుధాకరము. 
శ్లో ముని రజని పశురామః స్థానే వినియుజ్య వైష్ణవం తేజః, 
సోమకులపరశురామే ధరా మవ త్యన్న పోతభూపాలే” 
- అయ్యనవోలు శాసనము. 

ఆనపోతనాయకునితో సంగ్రామరంగములందు సోదరుడగు మాధవరాయండు 
సంచరించి విజయములలోం దోడ్చాటుగావించినట్లు అయ్యనవోలు శాసనమునందలి 
“యోమాధవేనగుణినా సహదేవ సార్ధం జిష్టుః ప్రశాస్తి వసుధాం సురరాడివ ద్యాం” 
అను శ్లోకమువలన దెలిసికొనవచ్చును. ఆంధ్రదేశమునం దిరిగి రాజ్యము నెలకొల్పి 
ఆంధ్ర దేశాధీ శ్వరబిరుదమును శాననములలో వ్రాయించికొని 
కాకతీయరాజ్యానంతరము ఆంధ్రప్రత్యేక వ్యక్తిత్వమును మఅలనిలువంబెట్టిన 
అనపోతనాయకుని జీవితము స్మరణీయము. అనపోతనాయకుండు రాచకొండలో 
రాజ్యము జేసెను. ఈతనిరాజధానియగు రాచకొండ చూడదగిన దుర్గము. ఇయ్యది 
హైదరాబాదునకుం దూర్పుగా 34 మైళ్లదూరమున నున్నది. రాచకొండదుర్గము 
నాగానాయకునికొండ, రాచకొండయను రెండుశైలములకుం జుట్టివచ్చిన 
గొప్పప్రాకారములో నున్నది. ప్రత్యేకించి రాచకొండపైం గట్టంబడిన నాలుగుకోటలు, 
నాగానాయని కొండపైం గల రాతికోట తిలకింతుమేవి అనపోతానాయకుని దుర్గమెంత 
శత్రుజనదుర్గమమో తెలిసికొనవచ్చును. మాధవనాయకుండు దేవరకొండకు 
గొప్పదుర్గమును గట్టించి దానికి 860 బురుజులు, 9 ద్వారములు, 32 దొడ్డిద్వారముల 


223 


నేర్చజచి మహోన్నతమగు రాజ్యమును బరిపాలించెను. ఈ సోదరుబిరువురు 
ధర్మమూర్తులై ప్రత్యర్థులను ముందున కడుగుపెట్టనీక పశ్చిమాంధ్రదేశము నేకధాటిగం 
బాలించిరి. కాని పలుమాజు కొండవీటి రెడ్లకు నీ వీరసోదరులకు సంగరములు 
కృష్ణాతీరమున జరిగినట్లును, ఉభయులు నష్టపడినట్లును జరిత్రగ్రంథములవలనం 
దెలియుచున్నది. అనపోతనాయకున కవసానకాలమున నించుక పలుకుబడి 
తగ్గుటయు, మహమ్మదీయులు విజృంభించి గోలకొండలోనగు దుర్గములు 
గైకొనుటయు, అనపోతనాయకుండు తిరుగలాగుకొన యత్నించుటయు జరిగినది. 
కాని మొక్కవోని పరామ్రముతో అనపోతనాయకుండు విజయముల నందుచువచ్చెను. 
క్రీ.శ 1344-1380 అనపోతనాయకుని రాజ్యకాలమని యాతని శాసనములవలనం 
దెలియుచున్నది. 

అనపోతనాయకుండు, మాదానాయకుండు వీరవిహారములు, సంగ్రామములు, 
నూతనరాజ్యస్థావనము, విరోధిసంహారము లోనగు దుర్భరభారములతో 
నవస్థపడుచుంటచేం బ్రతాపరుద్రునియంత్యము మొదలు అనపోతభూపతి 
రాజ్యాంతమువణకుం బద్మనాయక మహాయుగమున నొక ప్రకరణమున సారస్వతకృషి 
జరుగలేదని తోంచుచున్నది. పరరాజులదాడులు, అంతఃకలహములు, సామంతుల 
తిరుగబాటులతోం దన్మయులగుటచే నీరాజసోదరులు సారస్వత విషయమున శ్రద్ధం 
దీనికొనకున్నను వారి భవివ్యత్సంతానము భాషాసేవ సహన్రభంగులం 
గావించుటకుందగిన స్థిరవసతులు గూర్చుటలో మిగుల గృషి చేసిరిగాన మన 
మీరాజసోదరులం బ్రశంసించుట ధర్మముకాకపోదు. అనపోతానాయని సంపూర్ణశాసన 
మొకటి అయ్యనవోలు మైలారుగుడిలోం గలదుగాని యాశిల ఛిన్నభిన్నముగం 
బగిలిపోవుటచే నందలియంశములు పెక్కులు తెలియరాకున్నవి. మేము స్వయముగాం 
దీసినప్రతియు జటప్రోలుసంస్థానమువారు దీయించిన ఛాయాపటము సహాయముతో 
నీశాసనమునందలి చరిత్రాధారములం బరిశోధింపంగలిగితిమి. అనపోతనాయకుండు, 
మాదానాయండు గొప్ప దాతలు. పెక్కులాలయములు గట్టించి తటాకములు ప్రతిష్టించి 
కీర్తిగాంచిరి. మేము వెలమవీరుల సారస్వత జీవితమును వ్రాయ సమకట్టుటచే, 
వీరజీవిత మంతగాం బ్రశంసింపమైతిమి. 

'ప్రకృతము వ్రాయంబోవునది సింగమనాయకునిగూర్చి. ఈ మహనీయుని 
చరిత్రముపట్ల చరిత్రకారులు భిన్నాభిప్రాయులైయున్నారు. ఈ సింగమనాయని 


224 





వెలుగోటివారివంశచరిత్రము ఏడవ తరమువారని చెప్పుచున్నది. శృంగార 
శ్రీనాథమునం బ్రభాకరశాస్తి గారు ఇచ్చిన వంశవృక్షము ప్రకారము దాచానాయకునకు 
నాలుగవ తరమువాండు. ఇతండే సర్వజ్ఞబిరుదశోభితుండు. సంస్కృతమునంద 
సాధారణ పండితుండని పేరొంది శ్రీనాధునకుం బోతరాజునకు సమకాలికుందై 
సారస్వతసేవ గావించిన ధన్యుండు. రసార్దవ సుధాకరమను నుత్తమాలంకార 
(గ్రంథమును రచించిన యీతనికే సర్వజ్ఞ బిరుదము గలదు. సర్వజ్ఞ సింగభూపతి 
యాస్థానమునందున్న బొమ్మకంటి యవ్పలాచార్యుండను వండితుండు 
అమరకోశమునకు వ్యాఖ్యానము వ్రాయుచు 

శ్లో. కుమారసింగభూపేన లక్ష్యలక్షణ వేదినా, 

శోధితశ్చే దయం గ్రంథః కింశోధ్య శ్రోధనాంతరైః 
శ్లో, కుమారసింగభూపేన యఃకదాపి నశోధితు, 
సగ్రంథః శోధితో స్యస్వైః కిం బుధై ర్వవహీయతే॥ 

అని చెప్పియున్నాండు. దీనిచే సింగభూపాలుండు లక్ష్యలక్షణవేది యనియు, 
నతండు శోధించిన గ్రంధము నితరులు శోధింపంబనిలేదనియు, సింగభూపతిచేం 
బరిశోధితముగాని గ్రంధము విమర్శనీయమనియు నిందుంగల భావములవలన 
ఏడవతరము సింగభూపాలుండు సమస్తకలాపారంగతుండు, విద్వన్మాళి, సర్వజ్ఞ 
బిరుదశోభితుండనుట కెట్టిసంశయ ముండంజాలదు. ఈసర్వజ్ఞ సింగభూపతి 
విద్యావినోదములతోం గాలయాపనము గావించుచు రాచకొండ దుర్గమున మిగుల 
సౌఖ్యముగాం గాలముగడిపెను. ఈతనితండ్రి అనపోతానాయకుండు రాజ్యము 
నిష్కంటకము గావించి చనుటచే సారస్వతజీవనమును జేయుటకు సింగభూపాలునకు 
మంచియవకాశము చిక్కినదిగాని యాయవకాశమును జూచుకొని మహమ్మదీయులు 
రాజ్యములోని ముఖ్యభాగములు - గోలకొండదుర్గము, ఓరుగల్లు ప్రాంతములు - 
తిరిగి వశముజేనికొనినట్లును, అనపోతనాయకునికాలమున భిన్నమైన 
మహమ్మదీయరాజ్యము సింగభూపతి కాలమునం బునః ప్రతిష్టిత మెనటును 
దెలిసికొనవచ్చును. ఈకాలముననే మెదకుదుర్గము మహమ్మదీయ హస్తగతమగుటయు, 
వెలమవీరులకు శత్రువగు రెడ్డివీరుండైన కాచారెడ్డి కర్ణాటదేశమునుండి 
మెదకుదుర్గమును బాలించుటకు వచ్చినట్లు తెలియుచున్నది. 


సర్వజ్ఞ సింగభూపతికాలమున మెదకుమండలమునందలి కొలిచలమ 


225 





వాస్తవ్యులు, దేవ్యుపాసనాపరులు, విద్వత్పోదరులును కామకాయన గోత్రులు నగు 
పెద్దిభట్టు, మల్లినాథనూరి గౌరవములంబడసి రాచకొండకు వచ్చుచుం బోవుచున్నట్లు 
నారాయణపండితుని చంపూరామాయణ వ్యాఖ్యలోని “సర్వజ్డే నాభివర్ణితః” అను 
శ్లోకభాగము తార్మాణయగుచున్నది. మల్లినాథుండు, శ్రీనాధకవి, బమ్మెరపోతరాజు, 
మదనవిలాసాది భాణములు, విమ్ణువురాణమునునవ్రానిన నాగనాథుండు, 
చనుత్మారచంద్రిక వ్రాసిన విశ్వేశ్వరకవి, నవనాథచరిత్రము హరిశ్చంద్ర ద్విపద వ్రాసిన 
గౌరనమహాకవి, వినుకొండ వల్లభరాయండు, మనకుం దెలిసినంతలో సర్వజ్ఞ 
సింగభూపాలుని సమకాలపండితకవులు. గౌరవ సర్వజ్ఞ సింగభూపాలుని కాలమువాం 
డనుటకుం గావలసినంత చరిత్రాధారము గలదు. సింగభూపతి పినతండ్రియగు 
అఅవతరపు మాదానాయండు ఉమామహేశ్వరశాసనములోని 
శ్లో. శ్రీమతో మాధవేంద్రస్య రాజ్యాంగైకధురంధరః, 
మంత్రీ పోతననామాసీ త్సర్వశాస్త్రవిశారదః. 
శ్లో. యస్యామాత్యశిభామణేః కవి వరస్తోతైక పాత్రీకృతాం 
మత్వా వాక్చతి రిద్ధనీతిసుభగాం నాగ్వైఖరీం లజ్ఞతే; 
సో౭.యం పెద్దనమంత్రివర్యతనయః శ్రీపోతరాజః. 
అను శ్లోకములవలన నింగభూవతి వినతండ్రియు దేవరకొండ 
పాలకుండనునగు ఆజవతరము మాదానాయకుని చెంత పోతరాజనుమంత్రి యున్నట్లు 
తెలియును. ఈపోతరాజునకుం దమ్మునికుమారుండె గౌరనమహాకవి. ఇటు లనుటకు 
గౌరవకవి గ్రంథములు సాక్ష్యము కాంగలవు. 


శ్లో. అస్తి ప్రశస్తావనిపాలమౌళిరత్నావళీరంజితపాదపీఠః, 
రేచర్లవంశార్దవ పూర్ణచంద్రో మహాబల స్సింగయమాధవేంద్రః. 
= లక్షణదీపిక. 

ద్విపద. సింగనమాధవ క్షితిపాలమణికి 

మంగళమూర్తికి మంత్రియై జగతిం 

బొగడొందు పెద్దన పోతరాజునకు 

తగిన తమ్ముండు యశోధనుం డెల్లమంత్రి 

చెట్టవట్టంగ నోంచినభాగ్యవతికి 

చుట్టాలసురభికి సుందరీమణికి 


226 














ses పోచాంబకు గారాబు సుతుండ 
గౌతమగోత్రుండ గౌరనాహ్వయుండ. 
- హరిశ్చంద్ర ద్విపద. 

పై గ్రంథభాగముల వలన సర్వజ్ఞ సింగభూపతియు గౌరవ మంత్రియు 
సమకాలికులనియుం గవి పెద్దతండ్రి పోతరాజు, సింగభూపాలుని పినతండ్రి 
మాదానాయకుండు సమకాలికులని తెలియుచున్నది. వీరేశలింగము పంతులవారీ 
చరిత్రమునంతయు గ్రహించి కాలనిరూపణము చేయుతటి నింక రెండుతరముల 
కావలనున్న యెనిమిదవతరము మాధవరావుశాసనమును దృష్టాంతముదీసికొని 
కాలనిరూపణమునం (బ్రమాదమునకు లోనైరి. ఆజవతరము మాధవనాయకుని 
శాసనము వెలుగోటివారి వంశచరిత్రమున అనుబంధము 30 యవపుటలోం గలదు. 
అందు శాసనకాలము “దంత్యంకార్మశకాబ్దశాలిని యనుటచే శా.శ. 1218-వ 
మాధవభూపతియుండెనుగాన ఆవల గౌరన ముప్పదియేండ్లకు, అనంగా - 
క్రీ.శ.1410 ప్రాంతమున సర్వజ్ఞ సింగభూపతి కాలము నందుండెననుట 
పొసంగియున్నది. ఈ సింగభూపతియే రసార్దవసుధాకరకర్తయని చెప్పుటకు నందలి 
వంశక్రమముగూడ సరిపోవుచుండం బ్రభాకరశాస్రిగా రీసింగభూపతిపితామహుండు 
రసార్దవసుధాకర కర్తయని సర్వజ్ఞ బిరుద మీతనికి లేదని వ్రాయుటలో సందర్భము 
గోచరింవకున్నది. ఏడవతరము నింగభూపాలుని కాలము ప్రత్యేకించి 
తెలుపుశాసనములు లేకున్న అతనితండడ్రి అనపోతనాయకుని శాసనములు 
'క్రీ.శ.1380 వబికును అతని మనుమండు ఎనిమిదవతరము మాధవరావు 
(క్రీ.శ.1427లో శాననము నెలకొల్పుటవలనను, నర్వజ్ఞ నింగభూవతి 
ఏడవతరమువాండై క్రీ.శ. 1400 ప్రాంతమున నుండెననియు అందుచేం 
బూర్వోక్తకవులకు సమకాలికుండై యుండెనని మావిశ్వాసము. ఇప్పటికి సర్వజ్ఞ 
సింగభూపతికాలము; సమకాలిక గ్రంథకర్తలు దెలిసికొంటిమి. సర్వజ్ఞ సింగభూపతి 
రసార్భవనుధాకరములో నుదావారింవం బడిన కందర్పనంభవము, 
అబిరామరావువము, అనపోతనాయకీయము, వద్మావతీకామదత్తము, 
శృంగారమంజరి, పయోధిమధనము, వీరానందములోనగు (గ్రంథములు, 
మల్లినాథుండు వ్యాఖ్యానములలో నుదాహరించిన రాజపుత్రీయము, మతంగము, 
చాక్షుషము, మృగచర్మీయము, లోనగు గ్రంథములు నిపుడు లభించుటలేదు. 


227 


ఇదియంతయు సమన్వయించితిమేని సింగభూవతికాలమున వాజ్మయసేవ 
యెంతజరిగినది; యెన్ని యుత్తమగ్రంథములు రచింపంబడినది తెలిసికొనవచ్చును. 
ఈ సింగభూపతికిం బలువురుతనయు లుండుటచే నేకీబావముగనున్న సంస్థానము 
చీలిక లగుటయు, ఒక్కొకని జయించి మహమ్మదీయులు బలవంతులగుటయుం 
దటస్థించినది. 

సింగభూపతి కావలం గొలంది కాలమువజకు వెలమవీరులు మఅల స్వతంత్ర 
నమరములలోం బాలుగొనుచు వొక(వక్క మవామ్మదీయుల ధాటికి, 
కృష్ణాతీరముననుండి వచ్చు కొండవీటిరెడ్ల ధాటికి, మతికొంత కాలమునకు 
రాజమహేంద్రవరపు రెడ్లధాటికి నేక ముఖముగ నెదుర్కొనవలసి వచ్చుటచ ఒక 
శతాబ్దమువఅణకు సింగమనాయని కావలగావించిన సారస్వతసేవ గానరాదు. 
క్రమక్రమముగ బలవంతములైన మెదకు, గోలకొండ, భువనగిరి, ఓరుగల్లు, 
సింగవరము, రాచకొండ, దేవరకొండ, క్రొత్తగట్టు, చంద్రగిరి, జల్లేపల్లిలో నగు 
దుర్గములు శత్రుహస్తగతము లగుటచే నీ రెచేర్ల గోత్రీయులెల్లరు చెల్లాచెదరై కొందరు 
విజయనగరరాజులకు సామంతులుగ మటికొందజు యనమలకు సామంతులుగా 
మాతిపోయిరి. కొన్ని కుటుంబములు వలస పోవలసివచ్చెను. అటు లేగిన 
నంస్థానములే వెంకటగిరి, విఠాపురము, బొబ్బిలి, మైలవరము లోనగు 
సంస్థానములైయున్నవి. నిజాము రాష్ట్రమునం జరిత్రపరిశోధనము సమగ్రముగా 
జరుగకపోవుటచే వీరావతంసులగు లింగమనాయండు, యాచమనాయండు 
లోనగువారల సమగ్ర జీవితములు తెలియుట లేదు. కృష్ణ దేవరాయల రాజ్యకాలము 
నాంటికీ వెలమరాజ్యము భిన్నమయ్యెను. రేచర్ల గోత్రీయులలో నొక శాఖవారు 
వెలుగోటిలో, మటీయొక శాఖవారు జటటప్రోలులోం జేరిరి. కృష్ణదేవరాయల 
పట్టాభిషేకమహోత్సవమునకు సామంతులతోపాటు వెలుగోటి వారును వచ్చిరనుట 
కీకృష్ణరాయవిజయములోని పద్యభాగము తోడ్పడంగలదు. 

సీ.ధాటీ నిరాఘాటకోటీహతవిరోధి 

కోటులై వెలుగు వెల్లోటివారు. 

వెలుగోడులో రాజ్యము నెలకొల్పిన రాయప్పయను నిర్వాణరాయండుత్తమ 
వర్తనుండు. ఈయన మరణమునుగూర్చి కవిమల్లనయను నతండు 
వైకుంఠారోహణమను ప్రబంధము వ్రానినట్లు వినుచున్నాము; ఈరాజు 


228 


ధర్మాత్ముండనుట కీక్రిందిపద్యము సాక్షి కాంగలదు. 
మ.తలపెల్లక్‌ హరిభక్తియుక్తి దినకర్తవ్యంబులుక ధర్మముల్‌ 
నిలువెల్లం దయ రూప మెల్లయెడలక నిర్గర్వ మశ్రాంతముక£ 
గొలువెల్లం గనిగాయకాళి యితరుల్‌ క్షోణీశ్వరుల్‌ సాటియే 
వెలుగోటేచయశౌరిసింగ సకలోర్వీనాథు రాయన్నకుక. 
రేచెర్ల గోత్రీయులగు వెలమవీరులు కాలము కలిసిరాకపోవుట వలనను, 
మహమ్మదీయుల సంఘర్షణమువలనను దూరదేశములకు వలసం బోయినను ఒక 
కుటుంబము వారు మాత్రము జన్మభూమి నాశ్రయించి కొని నూతన దుర్గముల 
నిర్మించుచు విజయము లొందుచు నపజయముల పాలగుచు గోదావరీతీరమగు 
రామగిరి ప్రాంతములనుండి వెనుకడుగిడుచు బదుమూండవతరము మాదానాయని 
కాలమునాంటికి జటప్రోలు నకుంజేరి స్వల్పరాజ్యముసు గైపసము గావించుకొని 
విద్యానగర సంస్థానమునకు నంకితులైరి. రేచెర్ల గోత్రీయులలో నొకశాఖవారిని 
చాలకాలము నుండి సురభివారని వ్యవహరించుచుండిరి. శా.శ. 1181 సరియగు 
క్రీ.శ. 1257 కామిరెడ్డి గోపయ్యకు సురభి మల్లారాయనింగారు శాసన మొసంగినటు 
లొక లిఖితపత్రము గానవచ్చుటచే సురభియను గృహనామము చిరకాలాగతముగా 
నీకుటుంబమునకు వచ్చుచున్నట్లును నామము గ్రామనామమైనట్లును 
శ్లో. తద్వంశే కిల పెద్దశౌరిరితి విఖ్యాతో వినీతో గుణై 
రాసీ ద్భాసితకీర్తిభూషితదిశాధీశాలయపప్రాంగణః; 
రాజ్యం పాలయతి స్మ యస్తు సురభిగ్రామే£_ తిధీమేదుర 
స్తద్వంశ్యా యదుపజ్ఞ మేవ సురభిక్షాపాలతాం బిభ్రతి. 
= నృసింహవిలాసము. 
గోదక ప్రాంతమునం గల సురభిలో నీకుటుంబమువారుంటచే నీయింటి పేరు 
వచ్చియుండు ననునూహ సమంజసముగా నున్నది. నిజాము రాష్ట్రమునందలి 
పద్మనాయక వీరుల సారస్వతజీవనము చెప్పవలసివచ్చినపుడు ప్రశంసింపందగినది, 
ప్రథమగణ్యమైనది జటప్రోలుసంస్థానము. రాజ్యము విచ్చిన్నమైనను బూర్వవైభవములు 
నన్నగిల్లినను తమ విజయాదికములు కీర్తించుకవుల బహూకరించుచు, 
వందిజాతులనంబడు భట్టురాజకులము నుద్ధరించుచు నుత్తమకావ్యములు రచించుచు 
నంకిత ములొందుచు సుప్రసిద్ధులైన జటప్రోలుసంస్థాన పూర్వప్రభువులచరిత్రము 


229 





నిజాము రాష్ట్రాంధ్ర వాజ్మయ చరిత్రమునందుచితస్థానము నలంకరింపందగియున్నది. 
ప్రకృతోపలభ్యములగు నాధారములను బురస్మరించికొని జటప్రోలు సంస్థాన 
ప్రభువంశీయులు భాషాసేవ యెట్లు గావించినదియుం గళల వారెట్లు వృద్ధిలోనికిం 
దెచ్చినదియుం దెలిసికొనం బ్రయత్నించెదము. 


సురభి మాధవరాయకవి 


ఈ కవిరాజు నంన్కృతాంద్ర భావలలోం గాక తర్మవ్యాకరణాది 
శాస్త్రములలోంగూడ జితశ్రముండు. సర్వజ్ఞ సింగభూపాలుని పిమ్మట నగ్రగణ్యుం 
డీమాధవరాయప్రభువర్యుండే. ఈయనట్రాసిన చంద్రికాపరిణయము విపులవ్యాఖ్యా 
సహితముగ ముద్రితమై యాంధ్రమహాజనుల యాదరమును జూఅగొనుచున్నది. 
ఇమ్మహాకవి కవిత వసుచరిత్రను బోలిన శ్లేషగుంభనములతోం గ్లిష్టముగ 
భావవంతముగ నుండును. ఈయుత్తమగ్రంథ ప్రశస్తినిగూర్చి రుధిరోద్గారి సంవత్సరాది 
సంచికలో వ్రాసియున్నారము. మాధవరాయకాలనిరూపణమునం జరిత్రకారులు 
తలకొకత్రోవ దీసిరి. వానిని సమన్వయించి యీక్రింది నుండెననుట సత్యము. 
అందుచే భట్టుమూర్తి, బాలనరన్వతి, మాధవరాయలు, వింగళినూరన 
లోనగువారేకకాలమున నుండిరని విశ్వసింపవలయును. మాధవరావు ఆకాలమున 
సుప్రసిద్ధముగానున్న విద్యానగర సంస్థానమునకు రామరాజు, తిరుమలరాయలు, 
నదాశివదేవరాయలను దర్శించిపోవ నేతెంచువండితుల నాదరించుచు 
విద్యావ్యాసంగములలో గృషి చేసె ననుటకును రామరాజు సమకాలిక కవులు 
మాధవరాయని వలన గౌరవమొందిరనుటకు, మాధవరావు భట్టుమూర్తికి, 
బాలసరస్వతికి సమకాలికుండనుటకు నింత చర్చచేసితిమి. మాధవరాయని 
యాస్థానమున తోరణాల చొక్క యామాత్యుండను కవి యొకండు గలండని 
తెలియుచున్నది. ఈకవి యేయుత్తమ గ్రంధములను రచించి సారస్వతసేవ యొనరించి 
ధన్యుండయ్యెనో తెలిసికొనవలసిన భారమింకను బరిశోధకులపైననే కలదు. 

మాధవరాయకవి చంద్రికాపరిణయమే కాక తీద్దంతమునకు వ్యాఖ్యానము 
గూడ స్వయముగా వ్రాసియున్నాండు. అందలి పద్యము లవలన మాధవరాయండు 
మామిడిదుర్గమును భేదించెననియు. బెక్కుకావ్యములు రచించెననియు 
వ్యాఖ్యానమునకుం బేరుకువలయామోదమనియుం దెలియుచున్నది. మాధవరాయని 
వ్యాఖ్య మదరాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయమున 508వ పుస్తకముగ నున్నది. 


230 





ఎలకూచి బాలసరస్వతి మహోపాధ్యాయ బిరుదాంకితుండు. వెలమవీరుండును 
దేవరకొండ నల్లగొండాది దుర్గముల నేలిన రాజవంశీయుండు నగు జూపల్లి వేంకటాద్రి 
కంకితము గావింవంబడెను. బాలనరన్వతి చం(ద్రికావరిణయము, 
కార్తీకేయాభ్యుదయము, ఆంధ్రశబ్ద చింతామణివ్యాఖ్యబాహాట వామనాది పురాణములు, 
షడ్భాషావివరణము, రంగకౌముది, లోనగు నుత్తమ (గ్రంథములను రచించెను. 
మాధవరాయని కాలమున భాషాసేవ మిగులజరిగినట్లు పైచర్చనుబట్టి పాఠక 
మహాశయులు గ్రహింపంగలుగుదురు. 

స్వతంత్ర రాజ్యములు స్థాపించిన జగదేక వీరులగు వెలమవీరులు పరరాజులకు 
సామంతులై క్రమముగ విదేశీయులగు మహమ్మదీయ రాజులకు గప్పములు గట్టు 
జమీందారులుగా మాజుటతో వారి టైంశ్వర్యజీవితము నశించినను 
సారస్వతసేవమాత్రము సస్నగిల్లలేదు. 

మాధవరాయప్రభువర్యుని కుమారుడు నరసింగరాయనింగారు నక్షత్ర 
ఖేలనమను జ్యోతిషగ్రంథమును రచించి వంశపరంపర హక్కుగాంగ వచ్చుచున్న 
కవితానతికిం దావొనంగిరి. వీరికుమారులగు చినమాధవరాయనింగారు 
శూద్రస్కృతియను నొక గ్రంథమును జేయించిరి. ఈవంశమున 26-వ తరమువారగు 
వేంకటజగన్నాధరావు గారు విద్యాభిమానులై కవిసార్వభౌమ బిరుదాంకితులు, 
బ్రహ్మతంత్ర వరకాలస్వాములవారని పిలువంబడు కృష్ణమాచార్యులవారిచే 
సంస్కృతమున లక్ష్మీనృసింహ విలానము, మదనగోపాల మాహాత్యమును 
గ్రంథరత్నముల రచింపంజేసి సత్మరించిరి లక్ష్మీనృసింహవిలాసము సరసముగను 
మనోహరముగను నుండి సురభివంశీయులగు వెలమవీరుల సంపూర్ణచరిత్రము 
నుద్దోషించుచున్నది. 

ఉపసంహారము 

వెలమవీరులలో రేచెర్లగోత్రీయుల నామము క్రీ.శ.౧౦వ శతాబ్దమునుండి 
వినవచ్చుచున్నది. వెలమ వీరులలో మిగుల బ్రాచీనులగు బ్రహ్మసేనాని భీమసేనాని 
లోనగు వీరులు కాంచీదుర్గమును భేదించి రాజ్యలక్ష్మిని గాకతీయుల కప్పగించిరి. 
వీరాధివీరుండగు రుద్రసేనాని రుద్రదేవుని కాలమునాండు విచ్ళిన్నమైన కాకతీయ 
రాజ్యమును బునరుద్ధరించి కాకతీయ సామ్రాజ్యస్థాపక బిరుదపాత్రుండయ్యెను. 


231 


ఇతండు నిర్మించిన సముద్రముతోంబోలు తటాకము, చిత్ర శిల్చావృతమగు దేవళము, 
ఒరంగల్లునకు నాల్గామడలదూరములోనున్నవి. నామిరెడ్డి, బేతిరెడ్డి లోనగు వీరులు 
నెలకొల్పిన దేవళములు పిన వీరభద్రమహాకవి జన్మస్థానమగు పిల్లల మజ్టిపురమందు 
మనోహరములుగ, కనుల పండువులుగ నేటింకిని దృష్టిపర్వముం గూర్చుచున్నవి. 
ఈ వీరయుగళమునం దొకండగు బేతాళనాయకుని గూర్చి యొక సంస్కృత కావ్యము, 
ఒక ద్విపదకావ్యము గుణప్రశంస చేయుచున్నవి. ప్రసాదాదిత్యనాయండు, 
రుద్రమనాయండు లోనగు రేచెర్లగోత్రీయ వెలమ వీరులు గణపతిదేవుని కాలమున 
సుప్రసిద్ధులై యుండిరి. దాచానాయకుం డనువీరుండు పాండ్యరాజులను జయించి 
నింహాననమును గడించెను. రెండవ ప్రతావరుద్రునికాలము వజకు 
సేనానాయకులుగాను వెలమవీరులు శిల్పములు కవిత లోనగుకళలం బోషించిరి. 
పౌర నంతృప్తికి దేవళములు, తటాకములు, దుర్గములు నెలకొల్పి 
ప్రజావిశ్వాసముచూరంగొని ప్రభుభక్తి నద్వితీయముగం జూపి రాజరక్షణమునకుం 
బోరాడి, యనంతరము స్వతంత్రరాజ్యము స్థాపించుటంబట్టిచూడ వెలమవీరులు 
సమయాకర్షణము, వితరణవిభవము, ప్రజాకర్షణశక్తి గలవారనుట కెట్టి సంశయము 
లేదు. ఈ వీరుల జీవితము వ్రాయంబూనినం ప్రత్యేక గ్రంధములు కొన్నియే 
నికాకమానవు. నిజాము రాష్ట్రమునం బలుతావుల వెలమవీరులు గలరు. వీరలందజును 
వీరకుటుంబ సంజాతులే. సాధారణముగ వీరలగ్భహములలో వీరలాంఛనములగు 
పూర్వాయుధములు శాసనపు పత్రములు సనదులు తాళపత్ర గ్రంథములు పెక్కులు 
నేంటికిని దృశ్యములగుచున్నవి. వీరల యాదరణమునం బలువురుకవులు 
సారస్వతజీవనము గావించిరనుటకుం బూర్వోక్తవిషయములు సాక్ష్యమీయంగలవు. 
వృత్తి స్యాస్థ్రములు గలవారగు నెలమవారు నేంటికిని కవులను, భట్టులను బోషించుచు 
మాతృభాషాసారస్యమును గ్రహించి తన్మయులగుచున్నారు. పద్మనాయక వీరులను 
గూర్చిన చాటుపద్యములు, చాటుపద్యమణిమంజరి. చాటుపద్యరత్నాకరము, 
వెలుగోటివారి వంశచరిత్రము, నురభివారి వంశచరిత్రము లోనగు 
(గ్రంథములలోంగలవు. అవి మనోహరభావసమన్వితములై వీర రసోద్రేకాతిశయమును 
గలుగంజేయుచు నాకాలపు టాంధ్రమహాకవుల వీరజీవనాభిలాషను జాటుచున్నవి. 

వెలమవీరులలో దేవరకొండ దుర్గాధ్యక్షుండగు పళ్లచెళ్ల గోత్రీయుండునగు 
జగన్నాథకవియొకండీ మహాయుగమునం జేరందగియున్నాండు. ఇక్కవి తన 


232 


వృత్తాంతము నిట్లు *కుముదవల్లీవిలానమను తన (వబంధమునం 
జెప్పుకొనియున్నాండు. 
సీ. పొనుగోటివంశాబ్ధి పూర్ణచంద్రుంద పళ్ల 
చెళ్లగోత్రాంక ప్రపులయశుండ 
దేవాద్రిపట్టణాధిపుంద..... ....... ... 


తే.గీ. _అశ్వపతిదత్త మత్తేభహయదభూమి 
కాధ్వజచ్చత్రచామరకల్పవిభవ 
సకలసామ్రాజ్యశాశ్వతై శ్వర్యధుర్య 
రాజవరుండ జగన్నాథరాయవిభుండ. 
కుముదవల్లీ విలాస మైదాశ్వాశముల రసవత్తర ప్రబంధము. ఈ కవి 
దేవరకొండలో దుర్గాధ్యక్షుండుగనుండి మహమ్మదీయ ప్రభువులచే నుచిత గౌరవము 
లొందెననుటచేం బ్రబంధయుగమునాంటి కవియనందగును. ఇటులె యింక నెందు 
కవులపేరులు మజుగుపడియున్నవో తెలుప నయితిగాకున్నది. 


నిజామురాష్ట్రమునందలి యన్నిప్రాంతములయందును వెలమవీరులు గలరు. 
వీరలు స్థాపించిన దేవళములు, తటాకములు, పొందిన కృతులు చేసిన ధర్మకార్యము 
లసంఖ్యాకములు. ఏలేశ్వరము, శ్రీశైలము, వేల్పుకొండ, అయినవోలు, యాదగిరి, 
లోనగుక్షేత్రములలో వీరి శాసనములు గలవు. భువనగిరి, సింగవరము, దేవరకొండ, 
జంద్రగిరి, క్రొత్తగట్టు, నల్లకొండ, రాచకొండ, రామగిరి, గోలకొండలోనగు చోటుల 
వీరలు గట్టిన దుర్గములు కలవు. ఇంకను సమగ్రమగు పరిశోధనము జరిగినగాని 
యీ వ్యాసమునకుం దగిన చరిత్రాధారములు లభింపంజాలవు. 
ఈ పద్మనాయక మహాయుగముతో పాటు రెడ్డిమహాయుగమునుగూడం 
బ్రశంసించి రెడ్డివీరుల సారస్వతజీవనముతోపాటు గద్వాల, వనపర్తి, ఆత్మకూరు, 
దొంతి, దోమకొండ, పాపన్నపేట నంస్థానాధీశ్వరులు భాషకై కావించిన 
యనల్బ్పత్యాగమును ప్రశంసించుటకు ఇప్పటికే గ్రంధ విస్తరమగుటచేం బూనుకొనం 





*  కుముదనల్లీవిలానము బ్రకటించినవారు గ్రంభకర్హకుం బదియవతరమువాడు గాన కని 
యిప్పటికి మూడువందల నంవత్లరము నాంటివాండు. 


233 


జాలమైతిమి. ఆంధ్రవాజ్మయమునం దనుపలబ్దములైయున్న (ప్రబింధములు పెక్కులు 
నిజామురాష్ట్రమునందలి వెలమరెడ్డి వీరుల నంస్థానములలోం గలవు. ఈ 
గ్రంథములనుం దగిన ప్రయత్నములు సల్చి యుద్ధరించి కాపాడవలసిన భారము, 
భాషాసేవకు, దేశసేవకు, ఆంధ్రసేవకుం బూనుకొనిన నిజాం రాష్ట్రాంధ్రసంఘము 
'పైనను, త్యాగధనులగు నిజామురాష్టాంధ్ర సోదరులపైనను గలదు. వారు తమ 
విధుల న(క్రమముగ నౌబవేర్చినవుడే నిజాము రాషాం(ధ్రదేశము 
ప్రత్యేకవ్యక్తిత్వముగడించి ప్రత్యేకాంధ్రవాజ్మయచరిత్రమును, ప్రత్యేక దేశచరిత్రమును, 
బ్రత్యేక ప్రాచ్యలిఖిత పున్తకాలయమును, ప్రత్యేక కవి జీవితమును బడసి 
నాగరికయుగమునం దగ్రస్థానముం బడయంగలదని తలంచి యట్టి శుభావసరము 
కొబికు నిరీక్షించుచున్నారము. 
సీ. భువనగిరీ దుర్గమును జూచి యాంధ్రుల 
దివ్యప్రభావంబుం దెలియవచ్చు 
రామప్పగుడులయారజముచే నాంధ్రుల 
శిల్పశక్తిని దెలిసికొనవచ్చు 
ఒరుగల్లుకోట పెంపూహించి యాంధ్రుల 
శేముషీబలము చర్చింపవచ్చు 
పాకాల చెజువుచెల్వముం జూచి యాంధ్రుల 
యైశ్వర్యవిభవంబు లరయవచ్చు 
తే. చిరయశంబునుగాంచిన చిహ్నలింక 
దేశచారిత్రములను జిత్రించువఅకు 
నిలువకుండునె? యందుం జిత్రింపవలదు 
శాంతి కిది వేళ గాదు నిజాము భూమి. 


- ఆంధ్రపత్రిక, అక్షయ సంవత్సరాది సంచిక (1926) 


మహల్‌ 


234 





22. నిజామురాష్ట్రము - పరిశోధనోద్యమము 


ఈ రాష్ట్రమునం దొలుతం బరిశోధకులను బంపి శాసనములను ఎత్తి వ్రాయించి 
తాళపత్ర గ్రంధముల సేకరించిన వాజ్మయ సేవకులలో కాలిజమొకంజీ దొరగారు 
ముఖ్యులు. 1790-1810ల మధ్యకాలములో నీయన సంపాదించిన శాసనములు, 
కయిఫియతులు, వ్రాత పుస్తకములు మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తకాలయమున 
భద్రపణుపంబడినవి. అందలి యమూల్యాంశములు నేంటి పరిశోధకులకు 
మార్గదర్శకములు. మెకంజీ దొరవారు పరిశోధకులకు జీతములనిచ్చి, ఇతర 
వ్యయములు భరించి, చేతి రొక్కము ఖర్చుబెట్టి పరిశోధన కృషికింజేయూత 
యొసంగనిచోం జరిత్ర ప్రపంచము అంధకారబంధురమయ్యడిది. 

నిజాము రాష్ట్రమునం దెలంగాణమందును కర్ణాట ప్రాంతమందును 
సంపూర్ణముగం గృషిచేసి మెకంజీ దొర వారి పరిశోధకులు సమకూర్చిన లేఖనములు 
చరిత్రకారుల సంశయగ్రంధులు విడదీయ సహకరించుచున్నవనుట ముమ్మాటికి 
సత్యము. ఒరంగల్లు, మహబూబునగరము, రాయచూరు, గుల్బర్గా మండలములలో 
మెకంజీ దొర వారి పరిశోధకులు స్టైర విహారమొనర్చిరి. పర్యటనమందు గడించిన 
గ్రంథాలు వ్రాసిన శాసనపాఠాలు, గడించిన స్థానిక వృత్తాంతములు, వ్రాసిన 
దినచర్యలు ఇప్పటి చరిత్రాభిమానులకుం దోడ్బడుచున్నవి. పరిశోధకులు మెకంజీ 
దొరవారి యాజ్ఞచేందిరిగిన ప్రదేశములో నివని సూచించిన శాసనములు ఇప్పుడు 
కొన్ని మటుమాయమైనవి. కొన్ని స్థానభ్రష్టములైనవి. మెకంజీ దొరవారు ఇచ్చిన 
శాసన పట్టికలలోని కొన్ని శాసనశిలకు మాతృకలంతరించినవి. 

శ్రీమానవల్లి రామకృష్ణకవిగారు గద్వాల, వనపర్తి ఆత్మకూరు సంస్థానములలోం 
బలుకుబడి గడించి యా సంస్థానములలో భద్రపణుపంబడిన అనేక గ్రంధములను 
సేకరించి ప్రకటించిరి. శాసనములనుదీసి గ్రంధరూపమున ్రచురించిరి. వారు 
తమ యనుభవమును సంపూర్ణముగ కుమారసంభవ పీఠికలో నుపయోగించుకొనిరి. 
పెక్కు శాసనములు భారతిలో ముద్రించిరి. తెలంగాణమునం బరిశోధనము 
స్వయముగా సాగించినవారిలో వీరే ప్రథములు. ఇంతియేగాక ఆలంపూరు దేవాలయ 
విశేషములు, భీమకవి నివాసస్థల చర్చ, గౌరన జీవిత విశేషములు, రససిద్ధుల 


235 


చరిత్రము మున్నగు తెలంగాణ మునంగల గుప్త విషయములు బహిరంగపణచిరి. 
ప్రజాసముదాయము మాతృదేశ ప్రశస్తి గమనింపకమున్నె పరిశోధనమునకు 
నడుముకట్టిరి. వారు సేకరించిన తెలంగాణ వాజ్మయము వారి భాండారముననె 
యడంగి యున్నదనుట విచారణీయము. సకల నీతి సమ్మతము అను మదికి సింగన 
సంకలిత గ్రంధము ప్రకటించి, భాషకు మహోవకారముంజేసిరి. దానివలన రామగిరి 
ప్రశస్తి పూర్వ విసృత వాబ్బయము తెలిసికొన నవకాశము లభించినది. వారు రచించిన 
“రాజకవులు” అను వ్యాసరాజము పరిశోధకులకు ద్రోవంజూపినది. నిష్కామ 
భాషాసేవకులగు వారి జీవితము తెలంగాణమును ధన్యము జేసినది. శ్రీ కొమజ్టాజు 
లక్ష్మణరావు పంతులువారు, జయంతి రామయ్య పంతులువారు, వేటూరి ప్రభాకర 
శాస్త్రిగారు తెలంగాణమున సంచరించి, యమూల్య చరిత్రాంశములు వెల్లడించిరి. 
చితాపుభాను చూపిన చాకచక్యము అనన్య సాధ్యము. మేము గడించిన బమ్మెర 
పోతరాజు నివాసస్థల చర్చ వ్యాసరూపమునం ్రచురించి జయంతి రామయ్య 
పంతులువారు ప్రతిపక్షవాదము నిర్వీర్యము చేసిరి. 

శ్రీ వెల్లాల సదాశివశాస్తులుగారు ప్రసిద్ధ విద్వాంసులు. వారు తెలంగాణమున 
గుప్తముగనున్న శాసనములు శోధించి రేచర్ల గోత్రులగు వెంకటగిరి సురభి వంశముల 
చరిత్రము రచించిరి. వీరలందజు మనకుంబూజ్యులు. ఇప్పటికి ముప్పదియెదు 
సంవత్సరముల క్రిందట మాట. హనుమకొండలో ఆలూరి గురురాజారావుగారు 
అను విద్యాధికులు సుప్రసిద్ధ శాసన శోధకులు. వారు పెక్కు శాసనముల 
బరిశోధించిరి. రామప్ప, కొండవర్తి, రంగావురము, శాననములు చదివి 
తెలంగాణమునకు సేవగావించిరి. అకాలమరణమొందుటచే వారి చరిత్రానుభవం 
వెల్లడి కాకపోవుట విచారకరము. వీరలందటి యడుగు జాడలలో తెలంగాణమున 
నేనును, మా యన్నగారగు శేషాచార్యులవారు ఆంధ్ర సాహిత్య పరిషత్సక్షమునను 
ఆంధ్ర విశ్వవిద్యాలయము పక్షమునను ఆంధ్ర పరిశోధక మండలి పక్షమునను 
తెలంగాణమునం అముద్రిత గ్రంధములు పెక్కులు గడించి, ఆయా సంస్థలకిచ్చితిమి. 
చరిత్రాన్వేషణము దృక్పథమున నుంచికొని మేము పర్యటనముంజేయుచుం గావించిన 
కృషి అప్పుడప్పుడు పత్రికల్లో ప్రచురించితిమి. రాష్ట్ర పితామహుండు శ్రీ మాడపాటి 
హనుమంతరావుగారు మా కృషినభిమానించి, మాతోం బరిశోధనము జేయించుటకు 
లక్ష్మణ రాయ పరిశోధకమండలిని స్థాపించి ఎక్కడనో ఉపాధ్యాయ వృత్తిలోనున్న 


236 


మమ్ము వేసవి సెలవులలో సంవత్సరమునకొక మాసము పనిచేయ నవకాశమొసంగిరి. 
దాని ఫలితమే తెలంగాణ శాసన సంపుటము. శ్రీయుత ఆదిరాజు వీరభద్రారావు 
గారు, లక్ష్మణరావుగారు శిక్షణమొసంగి తీర్చిదిద్దిన వ్యక్తి. వారు లక్ష్మణరాయ 
పరిశోధకమండలికి గౌరవ కార్యదర్శి. మంచి చరిత్రానుభవము గలవారు. 
శ్రీమారెమండ రామారావుగారు తెలంగాణ శాసనసంపుటమునొక యాకృతికిందెచ్చిరి. 
వీరలు మనకాదరణీయులు. 

శ్రీ సిరుగూరి హనుమంతరావుగారు సుప్రసిద్ధులు. వారి పరిశోధనముపై 
విలువగల వ్యాసములు వ్రాయుటయేగాక శాసనములను గూడం జక్కని 
వివరణములతో (ప్రచురించిరి. మల్లంపల్లి సోమశేఖరశర్మగారు, భావరాజు 
వెంకటకృష్ణరావుగారు తెలంగాణము చారిత్రక ప్రశస్తిని గూర్చి విలువగల వ్యాసములు 
వ్రాసిరి. శ్రీ లక్ష్మణరాయ పరిశోధకమండలివారు ప్రచురించిన తెలంగాణ 
శాసనములు అను పుస్తకమున శాసన పాఠములు మాత్రమీయబడినవి. అందుంగొన్ని 
స్థాలిత్యములు గూడంగలవు. శ్రీ పుట్టపర్తి శ్రీనివాసాచార్యులవారు అందుంగాకతీయ 
శాసనములు మాత్రము ప్రతిబింబములు తీసి మణికొన్ని శాసనములు చేర్చి, నిజాము 
దొరతనమువారి పక్షమున బృహధద్దంథమును ప్రచురించిరి. అది నిజముగాం బ్రశస్త 
ప్రచురణము. అందుం జారిత్రకాంశములు, భాషావిశేషములం జర్చ విశేషించిగలదు. 
శ్రీ శ్రీనివాసాచార్యులవారు ఇపుడు హైదరాబాద్‌ ఆర్ష శాఖకు డైరెక్టరయి 
బహుముఖముల సారస్వత పరిశోధక కార్యక్రమును కొనసాగించుచున్నారు. మహారాష్ట్ర 
కర్ణాటాంధ్ర భాషలు మిళితమైయున్న హైదరాబాదు రాజ్యములోని ప్రాచీన చరిత్రము 
గడించి ప్రచురించుటకుం దృఢమగు పునాదులు వేయుచున్నారు. క్రీ1శే॥ సురవరము 
ప్రతాపరెడ్డిగారు పరిశోధనమున అందెవేసినచేయి. వారి రచనములలోం బరిశోధనము 
తొణికిసలాడుచుండును. శ్రీగడియారము రామకృష్ణకవిగారు శాసనములు చదువుటలో 
మంచి యనుభవము గడించి, అలంపుర శిధిలములను ఉత్తమ గ్రంథముగా 
ప్రకటించిరి. వీరలందరు స్వార్థము నపేక్షించక పరిశోధనము జరుపు ధన్యులు. 
మటియొక విషయము చెప్పమబచితిమి. ప్రధాన మంత్రివర్యులగు శ్రీ బూర్గుల 
రామకృష్ణారావుగారు బహుభాషాకోవిదులు; కవులు, పరిశోధకులు అప్పకవీయ 
రచయితయగు అప్పకవి నివాసము మహబూబు మండలమని నిరూపించుటలో వీరు 
చూపిన ప్రతిభ అసాధ్యమైనది, గోలకొండ కవుల సంచిక ప్రకటించి తెలంగాణము 


237 











విద్యాపీఠమని నిరూపించుటకై ప్రాచీన కవుల చరిత్ర సూచిక ఆధునిక కవుల 
పరిచయము ఆంధ్రలోకమునకుం (బ్రసాదించిన సురవరము ప్రతాపరెడ్డిగారు 
పునస్మరణీయులు. శ్రీ చిదరమఠము వీరభద్రశర్మగారు కాశి పండితులు. వీరు వీరశైవ 
నాజ్మయనమునకు గొప్ప సేవచేసిరి. అంతియగాక పరిశోధన వ్యాసములు పెక్కు 
వ్రాసిరి. వీరి యకాలమరణము వలన ఇంతయనరాని లోటుగలిగినది. 

ఇందరిన్ని విధములం బరిశోధనమునం గృషి సలుపుచున్నను, విస్పతమగు 
తెలంగాణమున దేశ చరిత్రమున కొక స్వరూపమేర్చడలేదు. కారణము ఇందటినిం 
గార్యరంగమున నిలిపి ఇతిహాస ప్రోత్సాహమొనరించుచు ఆర్థిక సాహాయ్యము గ్రంథ 
ప్రచురణము నెజవేర్పు ప్రధాన సంస్థ యొకటియేని లేకుండుటచే. దొరతనమువారి 
ఆర్షశాఖ ఉరుదు బురకా వదలించుకొని దేశభాషలు చరిత్రము ప్రోత్సహింపను 
బలాటపడుచున్నది గాని సరియగు ధనసహాయము ప్రభుత్వము గావింపకుండుటచే 
వెనుకంజ వేయుచున్నది. పాలకవర్గము ఈ ప్రధానసంస్థకు తగినంత ధనసహాయము 
గావించుచో ఎంతయో పని జరుగగలదు. ఆర్థిక సమృద్ధిగలిగినగాని ఆర్షశాఖ 
బహుముఖములం బని చేయ వీలుచిక్కదు. శ్రీ శ్రీనివాసాచార్యులవారు సర్వవిధముల 
సమర్భలు. అభ్యుదయకరములగు ఎన్నియో యత్నములం జేయుచున్నారు. 
అడుగడుగునకు ఆర్థిక సమస్య యడ్డుపడుటచేం దమక్రింద పనిచేయు ఏకైక 
పరిశోధకుని నిలుపుకొనవలయునని విశ్వప్రయత్నము చేయుచున్నారు. అది 
కార్యరూపముదాల్బుట గడ్డు సమస్యయైనది. 

ఇంతవఅకుం బ్రధాన విషయమునకు రాలేదు. ఈ రాష్ట్రమున ఒరియంటల్‌ 
లైబ్రరి వంటి వ్రాతపుస్తకముల భాండాగారము స్థాపింపంబడలేదు. ఉస్మానియా 
విశ్వవిద్యాలయములో లక్ష్మణరాయ పరిశోధక మండలిలో ఆర్ష్నక శాఖ 
మ్యూజియంలోం గొన్ని వందల వ్రాత ప్రతులుగలవు. తెలుగు సంస్థానములలో లిఖిత 
(గంధములు సరియగు పోషణములేక దినదినము నాశనమగుచున్నవి. 
తెలంగాణమునం బలుతావుల వ్రాత పుస్తకములుగలవు. చేతిమీదుగ పాడుచేయువారు 
కొందటు. (గ్రంథరక్షణము చేయంజాలకుండుటచే మీరు తీసికొందురా మీరు 
తీసికొందురాయని యాచించి నిరుత్తరులగువారు కొందబు. సమృద్ధిగా 
గ్రంథసంచయము సమకూర్చిన యెడ వీనినిగాపాడు సంస్థయేది? వ్యయముతో 
నీయుద్యమము నకుం (బ్రోత్సాహము నొసంగు సంస్థయేది? కొలదికాలము ఇటులే 


238 











మీనమేషముల లెక్కించుచుం గూర్చున్నచో ఒక్క తాటాకు పుస్తకమైన మిగులక 
నశింపవచ్చును; నశించితీరును. ఇరువదియేండ్ల క్రింద గ్రంథ సంపాదనము 
చేయుచున్నపుడు మాకు విరివిగా వ్రాతపుస్తకములు గోచరించినవి. ఇపుడా 
(గంథసంచయము నశించినదని తెలిసికొని విచారపడుచున్నారము. 

ప్రతి వ్యక్తియుందమ ప్రాచీన చరిత్రము సంగ్రహింపవలయును. అంతో ఇంతో 
చరిత్ర ప్రాముఖ్యము గడింపని కుటుంబమేలేదు. గొప్పతనమునకు బూర్వ 
చరిత్రములతోం దమ కుటుంబ కథలు ముడి పెట్టువారు కొందబుందురు. 
పారంపర్యముగ స్థానిక యుద్ధములు, ఆలయ నిర్మాణము, వీరకథలు, రాజుల 
పరిపాలనము, గ్రామ చరిత్రలు ఏకరవు పెట్టువారు కొందటు. వారు చెప్పునది 
సత్యమా కాదాయను చర్చ (ప్రధానము కాదు. ఉన్నది విన్నది యథాతథముగ 
భద్రపరచుటకై యలవాటుపడుట మన ముఖ్య కర్తవ్యము. ఇట్టి కథలు చరిత్ర కథలు 
తెలుంగుదేవములోం బలు తావులంద్రిప్పి పరిశోధకులచే మెకంజీ దొరవారు 150 
సంవత్సరముల క్రిందట వ్రాయించి వానికి కైఫియతులని పేరుపెట్టెను. అట్టివి 
యిప్పుడైన మనము వ్రాయించినచో మిగుల ఉపయోగపకరమగును. స్థానిక 
చరిత్రములని కైఫియతులకు దేశీయనామము కట్టడములనుగూర్చిన కథలు 
దుర్గములను గూర్చి మనవారు పరంపరగాం జెప్పుకొను వృత్తాంతములు 
(గగ్రామమునందుంగల దేవాలయముల వ్యవస్థలు, తటాకములు మొదలగు 
జలాశయముల నెవరేకాలమున నిర్మించిరో వానిని పరంపరగాం జెప్పుకొను పుక్కిటి 
పురాణములు, శాసనములు, కలతావులు తెలిసినవారున్న వాని పాఠములు 
పూర్వవీరులయుం బ్రాచీన కవులయు జీవితములు లోనగు గ్రామమునకు 
సంబంధించిన గాధలు దొరతనమువారి సహాయము బడయునన్నను గ్రంథాలయము 
లేని సేకరించుట అవశ్యకము. స్థానిక చరిత్రములు పూర్వమునుండి వ్రాసి భద్రపజచు 
కుటుంబములు కొన్ని కలవు. పూర్వము జరిగిన సంగ్రామములలో మరణించిన 
మహానీయులు తిరుగుబాటుదారులు సహగమనము చేసిన వీరకాంతలు 
స్వామిభక్తపరాయణులగు వీర పురుషులు చేసిన సేవగూడ స్థానిక చరిత్రములలో 
లిఖింపవలదె. అందలి సత్యాసత్యములతో మనకుంబనిలేదు. చరిత్రకారులు, 
పరిశోధకులు సత్యము నిరూపింపం బాటుపడుటకు ముందంజ వేయుదురు. పల్లెలలో 
బుజ్జికథలం జెప్పువారు కొందు కలరు, వారి వాజ్మయము గేయరూపముగా 


239 


నుండును. అందుండి మన జాతీయత సాంఘిక జీవనము వీరుల సహన కార్యములు 
విడదీయవచ్చును. బలుమూరి కొండ కథ, కాకతమ్మకథ, మల్లన్న కథ, సర్వాయి 
పాపని కథ, సదాశివరెడ్డికథ, గద్యాల సోమభూపాలుని కథ, ప్రోలరాజుకథ, ఏకవీరకథ 
ఇట్లు ఎన్నియో కథలను గొల్లల నడుగుకొనువారు చెప్పుచుందురు. ఈయనా 
దృతవాజ్మయమును గ్రంథస్థము చేయవలయును. అంతయోపిక లేకున్న కథాంశముల 
నేని సేకరింపం (బ్రయత్నింపవలయును. కొన్ని తావులలో నీ కథాంశములు గల 
గేయ వాజ్మియము తాళపత్రములపై వ్రాయంబడియుండుట మేమెజుంగుదుము. 
ఈ తాళపత్ర గ్రంథములు చాలవఅకు నాశనదేవత కాహారమైనవి. హతశేషములు 
నూటికొకటియో కోటికొకటియో యున్నను, వానిబైట పెట్టుటలేదు. పనిబట్టి ఈ 
గ్రంథజాలము సేకరించినచో దేశ చరిత్రమున కెంతయో యుపకరించును. 
కరీమునగర మండలములో రామగిరి ప్రశస్తమైన దుర్గరాజము. అది సబ్బినాటి 
సీమకు రాజధాని. సబ్బిసాయిర మండలమనియుం బూర్వ వ్యవహారమునంగలదు. 
వేములవాడం బాలించిన యొక చాళుక్యశాఖకది ప్రధాన దుర్గము. ఈ శాఖకుంజెందిన 
యుద్ధమల్లుడు6 బద్దిగ భూపతి అరికేసరి నృపాలుండు వీరు వారలనేల, ఈ 
వంశజులందణు (బ్రసిద్ధులు. చాళుక్య చొక్క నృపాలుండు సాహిణిమారుండు ముప్ప 
భూపాలుండు మొదలగు మహనీయులెందరో ఈ దుర్గమును బాలించిరి. 
అద్భుతములగు శిల్పములుగలవు. మొదట బౌద్ద, జైనమతములకుం గేంద్రస్థానము. 
అచట గల కేశవాలయ మడికి సింగనకవి సకల నీతిసమ్మతమను గ్రంథమున 
మిగులం బొగడియున్నాండు. జగత్ర్రసిద్ధమగు నీ దుర్గరాజము చరిత్రము దుర్భేదముగా 
నున్నది. అడవులు బలియుటవల్ల రామగిరి దుర్గము తేరి చూడరాకున్నది. 
మహమ్మదీయ పాలనములో దుర్గము వికృత స్వరూపముదాల్చి ఆ రాంగిరియని 
నామాంతరము పొందినది. ఇట్టి దుర్గము లెన్నియో మనదేశమునంగలవు. వాని 
పూర్వ చరిత్ర సంస్మరించువారును బరిశోధనము జరుపువారు దేశమున నెవరును 
లేరన్న సాహసమనిపించుకొనరు. రామగిరి దుర్గమునంగల బౌద్ధ చిహ్నములు, 
జైనమూర్తులు ఆర్షమత సాంప్రదాయ మూర్తులు దుర్గ నిర్మాణము చెల్లాచెదరుగా 
నందందు పడియున్న శాసనములు పరిశోధించుచో అమూల్య చరిత్రాంశములు 
లభించును. ఒక్కరితో ఒక్కంనాటితోందీరు కార్యముకాదు, కొండావుర 
వస్తుసముదాయముతోడను పెదబంకూరు నాణెములతోడను చాళుక్య రాష్ట్రకూట 


240 


యాదవ రాజులతోడను, పురణములతోడను రామగిరికిం దీనికి సంబందము గలదని 
నిరూపించినపుడే మనము కృతకృత్యులము. ఇల్లే తెలంగాణమున పేరొందిన దుర్గ 
రాజములగు నాంపల్లి, రాచకొండ, తాడిచర్ల, ములంగూరు, ఉండ్రుగొండ, 
నేలకొండపల్లి, ఆలంపూరు, చంద్రవల్లి, భువనగిరి, ఖమ్మంమెట్టు, కనకగిరి మున్నగు 
ప్రాంతములలో సమగ్ర పరిశోధనము జరుగవలయును, ప్రభుత్వమువారు జరుపు 
వరిశోధనమున ఈ విశాల రాష్ట్రమున నేనొకండనే పరిశోధకుడంను ఈ 
పరిశోధనోద్యోగము ఉండుటో ఊడుటో తెలియకున్నది. ఉత్సామపరులగు 
విద్యాధికులు, పలువురు జాతీయాబిమానముతో నడుము కట్టినగాని యీ కార్యము 
నెజివేరదు. అట్టి సుదినము ఎన్నడువచ్చునో చూచునుత్సాహము షష్టిపూర్తియెన నన్ను 
ఉజ్బూంతలూపుచున్నది. ఇక ప్రకృతమునకు వత్తము. 

మన రాష్ట్రమున దిబ్బల త్రివ్వునపుడు మట్టిపూనలు జాతిబొమ్మలు, 
శిలాయుధమునాంటి జాతి ఆయుధములు, నాణెములు, పెద్ద ఇటుక, అాతిగోడ 
చాళ్లు కనుపించుటగలదు. కొన్నితావుల రాకాసిగుండ్లు అను జాళ్లు వలయాకారముగాం 
బెట్టిన తావులు విస్తారముగాంగలవు. ఆలంపూరు ప్రాంతమునందు ఇవియే మరియొక 
విధముగా నాంప జాళ్ళతోం గూర్చబడినవి. కొన్ని తావుల భూమిపై పలక జాళ్లు 
నాలుగు ప్రాతిపయికప్పు జాయి వేసియుడును. వీనిలో దేశకాలావస్తలం బట్టి మార్పులు 
గూడ గోచరించును. ఇవి ఆదిమవాసుల సమాధులు. కొంచెము త్రవ్వినచో నాలుగు 
పలకజాళ్లు కనబడును. అందు భద్రపజణుపబడిన శవముల అస్తిపంజరములును 
గుండలు ఇనుప సామానులు, జాతి ఆయుధములు, కొన్ని తావుల శవములనుంచు 
మట్టిపేటికలు గూడ నుండును. కరీంనగరము జిల్లాలో ఇవి విస్తారముగనున్నవి. 
రాష్ట్రంమంతటను గొన్ని తావులలో నివియున్నవి. ములంగూరు ప్రాంతములలో 
జేలలోనున్న ఇట్టి సమాధులు త్రవ్వు జాతి పలకలను దీసిగృహములకు గాదులక్రింద 
గద్దెలకు, అరుగులకు నుపయోగించిన భూస్వామిని నేనెజుందుగును. ఇవి దొరతనము 
వారు కాపాడుచున్నారు. ఇందుండు కుండలు ప్రాచీన కాలపుంబనితనము 
చాటుచున్నవి. కొన్నియెడల వవపేటికలపై సంకేతలిపులున్నవి. ఇట్టి వానిని జాగ్రత్తగాం 
గాపాడినచో పరిశోధకులు త్రవ్వి, ప్రాచీన నాగరత సాటుటకవకాశముగలదు. 
విసృతకాలమునందలి నాగరకత దీనివలన వెల్లడియగును. కావున స్థానికులు ఇట్టి 
చిహ్నములం గాపాడుటయు, నిందు లభించిన వస్తువుల జాగరూకతతోం 
గాపాడుటయు నవసరము. 


241 








కొందజు మాటకొక కథ చెప్పుదురు. రసికులగు కొందజు ప్రసంగములో 
లెక్కలేనన్ని సామెతలుపయోగించి, సంభాషణమున కందచందములు గూర్తురు. పల్లె 
స్రీలు దంపకము, ధాన్యము విసరుట, కోంతగోయుట, కలుపుదీయుట జరుపునట్టియెడ 
వింత పాటలు బాడుదురు. కొందరు కవితాప్రియులు చాటు పద్యములతోం 
జమత్మారముగ మాటలాడుదురు. కొంచెము (శ్రమచేసి సామెతలు, పాటలు, 
చాటుపద్యములు సమకూర్చినచో భాషా సేవ గావించినవారగుదురు. కొన్ని 
గృహములలో తాటాకుల పైనను, దొడ్డు కాగితములపైనను వ్రాసిన గ్రంధ 
సముదాయము కలదు. నూతన గృహనిర్మాణమున ఈ చెత్తతో మనకుం బనియేమని 
పాడువడిన బావిబొందలలోం బాజవేయువారును, అగ్నిదేవున కాహుతి 
గావించువారును కిరాయబండ్లపై శ్రద్ధగాం బెట్టుకొని వానకాలమున ప్రవామములలో 
బడవేయువారును మనదేశమున విస్తారముగానున్నారు. లిఖిత గ్రంధములనేగాదు 
అందొక ఆకును బోనీయక కాపాడుటకై మనము దీక్ష వహించినచో ఆ (గ్రంధ 
భాండారమునుండి అజ్ఞాతములు గానున్న అముద్రిత గ్రంథరత్నములను సేకరించి, 
ప్రచురింప వచ్చును. హనుమకొండయందు ఒక వ్యక్తి దేశమునంతట తిరిగి వ్రాతపు 
స్తకముల విరివిగా బ్రోగుచేసెను. అవి విక్రయించిన ధనము వచ్చునని యాయన 
భ్రమ. పలు మందికి వ్రాత పుస్తకములు కొందురాయని బేరము పెట్టెను. అంతటి 
వదాన్యులు లేనందున పెట్టెలలోనుంచి భద్రముచేసెను, మేము పలుమారు ప్రయత్నము 
చేసితమి. చూపిన పాపమునంబోలేదు. కొంతకాలమున కాయన గతించెను. ఆయన 
కుమారులు నిరర్ధకమగు నీ చెత్త యేటికి? అక్కణకువచ్చిన ఉపయోగించుకొనుండనుచు 
నాకొసంగిరి, చిరకాలము అజ్ఞాతవాసము చేసిన ఆ గ్రంథములు పెట్టెలు తెజిచిచూడగా 
ఎలుకలు నుగ్గుచేసినవి. అందుండి కొన్ని యమూల్య గ్రంథములు వెలువడినవిగాని 
యేమిఫలము! ఎత్తి వ్రాయుటకైన వీలులేకుండ అన్నియుంబాడైనవి. భద్రముగా 
ఆర్షశాఖకుం జేర్చి పరిశోధనము చేయుచున్నాడను. ఇట్లె ఉన్నవారు గ్రంథములీయరు. 
కొందజు చూపరు. కాగితములు విడిపోయి కృిమిదష్టములయి విరిగిపోయిన 
గ్రంథములు ఒసంగుటలో దాతృత్వము చూపవచ్చును. పుచ్చిన వంకాయలు 
బాపనికిత్తునా, పారవేయుదునా? అన్న విధముగా అన్న దాతృత్వము అంతగా 
ప్రయోజనకారికాదు. 

పటేలు, వట్వారీల ప్రాతదస్తరములు కొన్ని గృహములలోంగలవు. తెలిసియో 
తెలియకయో కలగపులగముగ అందుంగొన్ని గ్రంథములుగూడ జేర్చబడినవి. మా 


242 





మిత్రులతో కలిసికొన్న మీందట ప్రాచీన గ్రంథము లేమైన నుండవచ్చునని యాకట్టలు 
విప్పునప్పుడు అందుండి తపతీ సంవరణోపాఖ్యానము, పద్మపురాణము అను 
గ్రంధములు బయటపడినవి. ఇవి అముద్రితములు. కొంత భాగము మాత్రమే 
లభించినది. మిగిలిన ప్రతు లేదస్తరములో మాటు మడిగెనో ఎజుంగము. కాన 
గంధశోధనము చేయువారు వటేలు, పట్వారిదస్తరములు మొదలుకొని 
దాలించవలయును. అప్పుడుగాని కృషి ఫలింపంజాలదు. 

గద్వాల, వనపర్తి, సురపురము, ప్రాగుటూరు, దొంతి, దోమకొండ, కొల్లాపురము, 
పాపన్నపేట మున్నగు సంస్థానములలో అపురూపమగు లిఖిత గ్రంధసముదాయ 
మున్నది. సంస్థానవాసులవద్ద కూడ పుస్తక భాండారము గలదు. అల్లసాని చెప్పినట్లు 
పూర్వకాలమున గృహము లన్నియు “తాళీదళ సంపుట ప్రకర కాంతారములే” అప్పటి 
పండితులు విద్యారణ్యులే. విద్యారణ్య పంచాననులె. ఈ యరణ్యములలోనున్న 
మేలుజాతి చెట్లనుండి వాచ్చేవతావూజకై వఛలములు, వృవృములు 
ప్రోగుచేయనలసియున్నది. ఎవండో యొకండు చేసినచో వాని జీవితములో 
కొంతభాగమేని పరిశోధనము కాజాలదు. అవకాశము కలుగంజేసికొని కవులు, 
పండితులు, విద్యాభిమానులు, ఉద్యోగులు పాటుపడి గ్రంధ సంపాదనము 
జేయవలయును. మీన మేషము లెక్కించుచు ముందెన్నండో ఎవరో చేయుదురను 
కొన్నచో ఉత్తమ గ్రంధము లనేకములు నశింపవచ్చును. ఇప్పటికే మూడుపాళ్లు 
నశించినవి. మిగిలిన యొకపాలు గ్రంథములు వినాశనోన్ముఖములు గానున్నవి. 
కాన గ్రంథ సంపాదనమునకు ప్రతిభాషాభిమానియు నడుముకట్టుట యుక్తము. 

ఆంగ్లేయుండయ్యు బ్రౌకదొరవారు ఆంధ్రమునం బాండిత్యము గడించి 
మాటేండ్లకుంబైకాలముననే లిఖిత గ్రంధములకు ధనము వెచ్చించి సమకూర్చెను. 
ఆనాండాయన ఈ మహోపకారము చేయకున్నచో (గ్రంధరత్నము లెన్నియో 
నశించెడివి. అటులే మన రాష్ట్రముననైనను ఏ మహానుభావుడో జనించినయెడల 
లిఖిత గ్రంధాలయము స్థావించియుండెడివాండె. మొన్నటి వజకు ఉర్దూ 
ప్రాముఖ్యముగల ఈ దేళమున ఆంద్రభాషాభ్యుదయపు యత్నమేమియు జరుగలేదు. 
ఆంధ్రులు దాని యవసరమును గమనింపలేదు. ఈ నవయుగారంభమున నెట్లు 
జరుగునో చూడవలసియున్నది. 


243 





శిలాశాసనముల విలువ తెలియక జానపదులు చాలవిధములం జెజచుచున్నారు. 
రోళ్లుగొట్టె ఖల్వములు జేసి తిరగండ్లుగం జెక్కి గోడలలో ఖండఖండములు జేసి 
బిగించి చెజువుల తూములలో మాటుపణచి పాడువజిచిన తావులెన్నియో కలవు. 
శిలాశాసనములను గుత్తెదారులు ధ్వంసముచేసి, కంకర గొట్టించి వంతెనలక్రింద 
పజుపు రాళ్లగానుపయోగించి చరిత్రద్రోహము చేయుచున్నారు. గడచిన కాలములో 
నోరు మెదల్పకుండ అప్పటి యధికారులు ప్రజాసముదాయము నరికట్టిరి. ఇపుడు 
ప్రజా ప్రభుత్వమున అట్లు దుండగములు జరుగనియక చూచుటకు ప్రజలేబాధ్యులు. 
ఇటులే యూరకయున్నవో భవిష్యత్సంతతికి విజ్ఞాన ద్రోహము చేసినవారమగుదుము. 
సీ॥ అలయద్రోహుల నరికట్టి పాచీన 
శిల్పరక్షణమును జేయుండయ్య 
విజ్ఞాన నిధులైన వివిధ శిలాలేఖ 
నమ్ముల భద్రంబొనర్పుండయ్య 
స్థానిక చరితముల్‌ సమకూర్చి పూర్వుల 
సమధికాభ్యున్నతి సాటుండయ్య 
పల్ల పాటలకెల్ల బ్రాణదానమొసంగి 
తెలుంగునాటి ప్రశస్తి దెలుపుండయ్య 
గీ॥ అన్య భాషాపురంధ్రుల యందు నాంధ్ర 
వాగ్లతాగాత్రి యత్యంత వైభవమున 
ఈ విశాలాంధ్రమున కీర్తికెక్మెనంచు 
నాదరించుండి ఓసోద రాంధ్రులార. 


244 


23. పరిశోధక నివేదిక* 


నిజాం రాష్ట్రములోని ఆంధ్రసంఘ పరిశోధన శాఖాసహాయమున వరంగల్లు, 
కరీంనగరముమండలములో ది. ౫-౫-౨౪ మొదలు ౫-౬-౨౪ వరకు ఒనర్చిన 
పర్యటనానుభవము పరిశోధనాంశములు నివేదించుచున్నాండను. * 

ఈ సంవత్సరము వేసంగిసెలవులు పూర్తిగా బరిశోధనముతో గడుపవలయునని 
సంకల్పించి బయలు వెడలితిని. శ్రీయుత మాడపాటి హనుమంతరావు పంతులుగారు 
ఎజుపాలెములోన నన్ను గలసికొని, సాదరపురస్సరముగ వీడ్మొనిరి. పిమ్మట 
వరంగల్లులో రైలుదిగితిని. అచటిభాషా సేవకులు కార్యోత్సాహ శీలురునగు 
టి.వరదరాజులు, దేవులపల్లి వేంకటాచలపతిరావు, కోటయ్యగారలు నాకు 
సర్వవిధములందోడుపడి దర్శనీయ ప్రదేశములు చూపిరి. వారలసహాయముతో 
హనుమకొండ, వరంగల్లులో, బరిశోధనార్హములగు స్థలముల గుర్తించుచు బోవలసిన 
స్థలముల గూర్చి విచారించుచు, పరిశోధనముననన్ను వెంబడించి పని చేయుదునని 
జాబువ్రాసిన కోవూరు భరతయ్యగారి కొఅకు నిరీక్షించితిని. గాని వారేలనో 
వచ్చికలసికొనరైరి. 

అచట (అనగా వరంగల్లులో) ఇతరులు పరిశోధింపని చరిత్ర గ్రంథములలో 
జర్చింపబడని శాసనముల సంగతి కొంతవరకు దెలియవచ్చెను. వరంగల్లునకు 
చేరువనున్న రంగశాయిపేట చెంత గల ఉరునుగుట్ట వద్ద ఇటీవల గనిపెట్టింబడిన 
యొకానొక దేవనాగరిలిపి శాసనమును బరికించితిని. దీనిని వెదకుటలో జాలశ్రమ 





* హైద్రాబాదు “ఆంధ్ర వరిళోధక నంభుము” వారియావ్వోనమువైని ఆచాడ్యులుగాడు ది. 

౫-౫-౨౪ నుండి ౫-౬ -౨౪వరకు నిజాంర్భాప్రమునండు వర్పటనము నల్పియన్నాడు. 

తత్పర్పటనా ఫలితములను ఈ నివేదికయందు వివరించి యున్నాడు. నివోదికనుబట్టి ౫౩ 

మైజ్సు రైలువీదను ౧౯౪ మైళ్లు బంది మీదను వ్రయాణముచేన్తి ౨౭ గ్రామమలు 
దర్భించి ౨౪ శాననములను ఆముట్రిత గ్రంథములను నంపాదించి యున్నాడు. ఈ వరిలోధన 
వడ్తుటన నందింధమున నంభుమునకు రు ౧౧౦-౧౪ -౦లు వ్రయమయినవి 

నివేదికయందు భబిప్పుత్తరిలోగవలకు అనుకూలముగ నుండు విషయములనేకములు గలవు. 

కావున, శ్రీ ఆచార్యులుగారి నివేదికను నంభుమువారు మిగుల నంతోవముతో 
టకటించుచున్నారు:” ఆ వీరభ్యదరావు, కార్హదర్భి. 


245 














కలిగినది. కొండకొంతవరకెక్కిన పిదప రెండురాళ్ల మధ్య నుండి పోయినచోనొక 
గండశిలపై కొంతభాగము చదరము చేయబడి యందీ శాసనము లిఖింపబడెను. 
నిలువున కంటె నెత్తుగశాసన గ్రంధము ఇంచుమించుగ పదియవ శతాబ్దమునాటి 
నాగరలిపిలో వ్రాయబడియుండెను. శిలపైనుండి జలముకారిపాచిపేరుకొని 
యుండటచేవర్ణ్లములు పోల్చుకొనవీలుకలుగలేదు. సామంత శూరుని నాగరలిపి 
శాసననము, గణపతిసేనాని ఇనుగుర్తి శాసనములకంటె నిది ప్రాచీనమని తోచినది. 
నిచ్చెన, బల్లమొదలగు సౌకర్యములు లభింవకపోవుటచే (బ్రతిబింబము 
తీసికొనజాలనైతిని. మిక్కిలి గొప్ప శాసనము దీని ప్రతిబింబము తీయుటకు కనీసము 
ఇద్దబు పరిశోధకులకు ౧౦ దినములు తక్కువగాకుండ బట్టుననుట సత్యము. 
హనుమకొండలో సహస్ర స్తంభ మండలములోని శిలాశాసనము ఇదివరకే 
తీయబడి యుంటచే దానిని విడచినాడను. సిద్ధేశ్వరాలయము అసంపూర్తిది కలదని 
కొమ్మవరపు సుబ్బారావుగారు చెప్పిరి. పౌరులు చెప్పిరి. దానికొజకు ఒక పూట 
వెదకితిమిగాని కనబడదాయెను. పిమ్మట హనుమద్దిరినాధుని యాలయమునందు 
భద్రకాళి దేవాలయము నందు శాననములు చూచి ప్రత్యంతరములం 
దీనికొననిశ్చయించితిని. కొండలపై నొకటిరెండు శాసనములు గలవని వింటిమికాని 
వానిని స్వయముగా నెజిగిన విద్యార్థులు తమ గ్రామములకు సెలవులలో నేగియుంటచే 
వరదరాజులు, వేంకటాచలపతిరావు గారల సహాయముతో నేనొందిన శ్రమసార్ధకము 
కాదయ్యెను. పద్మాక్షి జైనదేవత యనుటకు చరిత్రకారులు తృప్తికరములగు 
సమాధానములు చెప్పియుండలేదు. పింగళి రంగారావు (వకీలు) గారు 
పూర్వోక్తమిత్రుల సహాయముతో బద్మాక్షి దేవతను దర్శించితిని. ఆలయములలో బశ్చిమ 
ముఖముగా వరుసగా, ధ్యానముతో గూర్చండి నటులున్న ఒక జైన విగ్రహము. 
నిలచినటులున్న జైన దిగంబర విగ్రహము. కూర్చుండినటులున్న ఒక స్రీ విగ్రహము 
(ఈమెయేపద్మాక్షి ప్రక్కను అసంపూర్ణముగ జెక్కబడిన ధ్యానజైన విగ్రహము 
వరుసగాగలవు. ప్రక్మనొక శిలపైన జైనవిగ్రహములు మనోహరముగా జిత్రింపబడి 
యున్నవి. ఇవి ఉత్తర ముఖముగా నున్నవి. వీనినంటి దిగంబర జైన విగ్రహములు 
కలవు. ఒక వినాయక విగ్రహము గూడ నిందుగలదు. వీనిచే, బద్మాక్షి తప్పక జైనదేవత 
యని నిరూపింపవచ్చును. ఆలయము ముందున్న ప్రోలరాజు నాటి శాసనము 
ఇదివరకే ప్రచురిత మగుట చేబ్రత్యంతరము తీయలేదు. పద్మాక్షి సర్వవిధముల 


246 











విజయవాడలోని కనకదుర్గా విగ్రహమును బోలియున్నది. మాధవవర్మ యేగిన 
గుహయని యాలయములోనొక పజుపురాతిబండం జూపి, గుహమూసి పైజాయి 
వేసిరని చెప్పెదరు. కాకతీయుల సత్మారము గొన్న పద్మాక్షికి బ్రణామ మొనరించి 
కృతార్టులమై బయలువెడలితిమి. పూర్వ శిల్పములు విగ్రహములు, ఆలయములు 
దర్శించుటకై గ్రామము గుట్టపూర్తిగం దిరిగితిమి. తాళపత్ర గ్రంధములు రెండిండ్లలో 
గలవట అందులకై పూర్వోక్త మిత్రులసహాయముతో నేగిపరిశోధింపగ గొలది 
కాలముక్రిందట నూతిలో బారవేసితిమనిరి. ఇటులె వెదకు తరి వరంగల్లు 
ఖాన్‌సాహెబుతోట వద్దను కటికివాని దొడ్డిలోనను ఖాజీపేటనాకావద్దను శాసనముల 
జూచి గుర్తు బెట్టుకొంటిమి. కోవూరు భరతయ్యగారెంతకును రాక పోవుటచే భృత్యుని 
వెంటదీసికొని కరీమునగరముమండలమునకు బయలుదేరినాడను. ముందు 
ఖాజీపేటనుండి పెద్దపల్లిలైనులో నున్న జమ్మికుంటకుంజేరితిని. అచట గ్రంథాలయము 
స్థాపించు విషయములో మిగులం బ్రోత్సాహము కలిగించితిని. కొలదికాలములో 
స్థాపించుటకు దగువీలు జరిగెను. ఆ గ్రామములో నొక శిలాశాసనము శివాలయమున 
కెడమ చేయి వైపున కలదు. శిలమిగుల గగ్గులతో నిండియుండటచే బైయక్షరములు 
పోల్పుకొనుటయే మిగులకష్టమయ్యెను. ప్రతిబింబము తీయువిషయములో నొందిన 
శ్రమ యంతయు వ్యర్థమయ్యెను. తుదకందలి యంశమిటులం బఠింప గలిగితిని: 

“స్వస్తిశ్రీ పృధ్వీశవల్లభ మహారాజాధి 

రాజపరమేశ్వరి పరమభట్టారక చాళు 

క్యాభరణ సత్యాశ్రయకులతిలక శ్రీమ 

దాహవ మల్లదేవ ప్రవర్థమాన విజయ 

రాజ్యాభి వృద్ధయే.” 

ఇంక నాలుగైదు పంక్తులు మాత్రమే వ్రాయుబడియున్నవి. కానియందలి 

యంశము గ్రాహ్యము కాదయ్యెను. ఇల్లింత కుంటలోనగు చుట్టుపట్టు గ్రామములను 
గూర్చి విచారించితిని గాని శాసనాదికముల సంగతి తెలియదయ్యెను. పెద్దపల్లికి 
బోయి యటనుండి వీలువెంట బోవ నిశ్చయించితిని. పెద్దపల్లి ఇంక పదిమైళ్లు దూరమున 
నున్నదన విశాలము దృఢతరము చారిత్రక స్థలమునగు రామగిరి దుర్గము కానవచ్చెను. 
కందనమంత్రి, ముప్పరిరాజు, మడికి సింగనకవి లోనగు తద్దుర్గమునకు 
సంబంధించిన విఖ్యాత చరిత్ర పురుషుల చరిత్రములు జ్ఞాపకమునకు వచ్చెను. 


247 


ఆదుర్గమును గూర్చి పెద్దపల్లిలో విచారించితిని. రెండు శాసనములు గలవనియుం 
గొండపై పెద్ద పులులు గలవనియు నరసంచార మిపుడుండదనియు బలువురు తెలిపిరి. 
పెద్ద పులులు మిగులగ్రూరముగ వర్తించుచుంటచే మాకెవరు నచటివారు 
తోడురామనిరి. విధి లేకయచట కేగుటమానుకొంటిమి. పెద్దపల్లి దొరవారపుడు 
పట్నము వెళ్లియుండిరి. వారి కుమారులు నాచరిత్ర ఘోషణమువిని యెట్టి 
ప్రత్యుత్తరముగాని వాక్సహాయముగాని చేయరైరి. ఆ గ్రామమున గొంత 
పరిశోధనోద్యమముతో దిరుగగా గ్రామములలోని వైదికుల గృహములలో గొన్ని జ్యోతిష 
వైదిక ధర్మశాస్త్ర గ్రంధములు కానవచ్చెను. నేను చూచి నంతలో అన్నియు 
ముద్రితములే. ప్రతులు వారొసంగమని చెప్పిరి. అటునుండి మంథెనకు 
బండివిచారించితిమి గాని పరిశోధనమునకు దోడ్చడంగల తిరునగరి పాపయ్యశాస్త్రి 
గారు గ్రామాంతరమేగి యుండిరి. అందుచే మంధెన ప్రయాణముమాని 
కరీమునగరమునకు బయలుదేరితిమి. మార్గమధ్యమున గర్రెపల్లి అను గ్రామములో 
శ్రీకృష్ణ శతానందీయమను గ్రంధము లభించెను. అటునుండి సాయంకాలము వరకు 
కరీంనగరము చేరితిమి. 

కరీంనగరములో కలక్టరు కచేరీలో రెండు శాసనములుగలవు. ఒకటి 
గగ్గుజాతిమీద పెద్ద క్షతములతోం జెక్కబడియున్నది. దానిలో అక్షర చిహ్నము 
లేమాత్రముగాని కానవచ్చుటలేదు. దానికి బ్రతిరాదయ్యెను. పిమ్మట చెంతనున్న 
మరియొక శాసనమునకు బ్రతిదీయ నారంభించితిమి. ఇది గొప్ప శాసనము. తెలుంగు 
పద్యములలో నిండియుండెను. ప్రధమ రుద్రదేవుని కాలమునొండొక సేనానాయకుండొ 
నరించిన ధర్మమించుం పేర్కొనంబడెను. శిలయంత ప్రశస్తమైనదికాదు. ఈ శాసనము 
అచటికి నాలుగుక్రోసుల దూరమునంందున్న నగునూరు దేవాలయమునండంగా 
దానిని జాలకాలము క్రిందట నొక మండలాధికారితెప్పించి, తన కార్యస్థానము 
చెంత బ్రాంతించెను. ఒకటి రెండు చోటులలో దెబ్బతగిలి కాంబోలు అక్షరములు 
గలభాగము జెత్తికలు లేచెను. మిగిలిన భాగము బాగుగానేయున్నది. 

బహిరంగస్థలములో నీశాసనము పాతంబడియుంటచె ఆ వేసంగి గాడ్పులవలన 
బ్రతితీయుట చాల కష్టసాధ్యమయ్యెను. తీసిన వానిలో నీ శాసనముగొప్పది. ఒక 
మహమ్మదీయసోదరుండు ్రతిదీయుతరి చేసినసాయము మటువజాలము. ఈ 
పరిశోధనోద్యమమున అచటి యువకులెవరు తగుసాయము చేయలేదని తెలుపవలసి 


248 


వచ్చినందులకు విచారమగుచున్నది. ఈమధ్య పై భాగమునం దంతటను పూర్వలిపితో 
నిండియున్న ఒక లోహపుబెట్టె భూమధ్యమునం దొరకినట్లు అది కరీమునగర జిల్లా 
కోర్టులోనికిం జేర్చంబడినటుల విని దానిని చూడవలయునని రెండుదినములు 
ప్రయత్నించితిని. జిల్లాకచ్చేరి ట్రాన్సులేటరు రామాచారిగారిని విచారింపంగా వారు 
మునసబుకోర్టులో విచారింపగా జిల్లాకోర్టులోం గలదనిరి. ఈ విషయములో 
మాతృసేవా పరాయణులగు యువకులెవరు సహాయపడినను సిద్ధసంకల్పుండనై ఆ 
'పేటికలోని విశేషములు నివేదించువాండనే. ఆంధ్రసంఘమువారీ పెట్టె విషయములోం 
దీవ్రకృషిగావించి, సంపాదించి, యందలి చరిత్రరహస్యములు బహిర్గతముగావించి, 
మాతృసేవా పునీతులు కాదలంచెదను. అవకాశము తటస్థించిన మణతీయొకమారు 
దానికొజకై బోయివచ్చెడను. కరీంనగరము చరిత్రస్థలముకాదు. కాని సూర్యగ్రామము 
దీని పూర్వనామము దాదాపు గ్రామస్థులు మబచిపోయిరి. ఇటులె మహమ్మదీయ 
నామాంకిత గ్రామముల పూర్వ నామములు చరిత్రకారులకు గోచరింపకపోవుట 
చరిత్ర స్మృతికొక లోపమునకతప్పదు. 

కరీమునగరములోనివారు కొందరు నగునూరు చరిత్రస్థలమనియు శాసనములు 
పెక్కు లచటంగల వనియుంజెప్పిరి. అచ్చట చిత్రవిచిత్ర శిల్చములతో నిండిన 
యాలయములుసైతము కలవనివిని యటకుం బోతిమి. ఇది నల్లగొండవలె రెండు 
కొండల ననుసరించి కట్టంబడినగ్రామము. ఇందుంగాకతీయుల సేనానాయకుండొక 
డుండి పెక్కు దేవాలయములను గట్టించెను. గ్రామములకు వెలుపల సుందరములగు 
నాలయము లైదాటుగలవు. ఇవియన్నియు సర్వాంగ సుందరముగ నుండియు 
బాడుపడియున్నవి. ధ్వజములు శిలా నిర్మితములై ఉన్నతి యందు దృఢమునందు 
నద్వితీయములుగ నొప్పుచున్నవి. ఆలయములన్నింటిని నొక్కపూట వెదకితి కాని 
శాసనములు కానరాలేదు. చెంతనొక వీరాలయముకలదు. దాని ముందు 
వివిధాయుధహస్తులు సుందరమూర్తులగు పలువురు వీరవేషధారుల విగ్రహములు 
కలవ. దీని క్రింది వైపు యేమైన (వ్రాసియుండవచ్చును గాని, అవియన్నియు తలవరకు 
నేలలో పూడుకొనిపోయియున్నవి. చెంతనొక శిలపై మూడు వైపుల మూడు 
విగ్రహములు కలవు. అటగల శాసనభాగమును నగునూరు శాసనమనుపేరుతోం 
జూడగలరు. ఒక దినము గుట్టను శాసనములకు వెదకితిమి. ఫలితాంశములు మధ్య 
(గ్రామములో కొన్ని దేవాలయములు కలవు. అటనట జైన విగ్రహములు, 


249 





విగ్రహశకలములు విశేషముగా గాన వచ్చెను. ఇటపూర్వము నాలుగువందల 
దేవాలయములు కలవనియు బెక్కు దేవళముల నథికారులు వడవేని 
యన్యగ్రామములకు శిలలందీనికొనిపోయిరని చెప్పిరి. నగునూరునుండి 
కరీమునగరముమీదుగా వెలిగందలజేరితిమి. ఇది గొప్ప దుర్గముగలచోటు. 
భాగవతములో గొంత భాగమునువ్రాసిన నారయామాత్యుడీ వెలిగందలకుజేందివాండే. 
కాని ఆ కవినిగూర్చిన ప్రవాదములిచట నేమియులేవు. ఇటవెలిగందల వారను 
నియోగులు సహితములేరు. పది సంవత్సరముల క్రిందట వేములవాడ భీమకవి 
నివాసస్థలము విచారింపవచ్చినప్పుడు దుర్గము చెంత నొక శిలాశాసనము జూచితిని. 
ఇపుడది అదృశ్యమైనది. ఏ యరుగులో ఏ గోడలో తలదాంచుకొనెనో తెలియదయ్యెను. 
దీనికొరకై మే మొందినశ్రమ నిష్ఫలమైనది. గ్రామములో రెండుమూడు చోట్ల 
శాసనములు కలవు కాని యవి ఊరుగు శాసనములు. దుర్గము దృఢ తరముగా 
దర్శనీయముగానున్నది. వెలిగందల సన్యాసుల వద్ద త్రామశాసనములు గలవని 
వాండ్ర విచారించితిని గాని సంచారమునకు వెళ్ళియుండిరి. ఇటనుండి “కొద్రుపాక” 
అనుగ్రామమున కేగితిని. అట నాలయములలో మండపస్థంభముపై గొంచెము 
వ్రాసియుండెను. అది చరిత్రమునకు సంబంధించినది కాదు, పిమ్మట వేములవాడ 
జేరితిమి. 

వేములవాడ దర్శనీయప్రదేశము. చరిత్ర మీ గ్రామమున నిమిడియున్నది. 
ఆంధ్రరాజన్యుల త్యాగముచే నీగ్రామమునిత్యము నైశ్వర్యముతోందులం దూగుచున్నది. 
దీనిని వేములవాడయని లేములవాడయని నాగరీకులు, లేండాల యేండాలయని 
యనాగరికులు వ్యవహరించుచున్నారలు. ఇట భీమేశ్వరాలయము మిగులగొప్పది. 
అందలిలింగము పానవట్టము మిక్కిలి యున్నతముగా బురుషప్రమాణమును మించి 
యున్నవి. ఆలయము ముందు ముఖమండప నిర్మాణ మత్యాశ్చర్య కరముగనున్నది. 
పలకలు పలకలుగా బైనిశిలలను గూర్చియెత్తుశిలలతో దీర్పంబడిన యీ మండప 
ప్రశస్తిని దెలువుటకుం జాలవుటలు బట్టును ఈయాలయము కెదురుగ 
బహిరంగస్థలములో నొక శాసనముగలదు. ఇదిచాళుక్య రాజులది శిలయంద 
ప్రశస్తమైనది కాదు. వర్ణములు సహితము స్ఫుటముగలేవు. ప్రత్యంతరము దీసితిమి 
ఈ గ్రామమును ప్రసిద్ధుడగు వేములవాడ భీమకవి నివాసస్థానము దక్షుడు యజ్ఞము 
గావించిన స్థలమగుటచేత క్షేత్రమహాత్యమును బట్టి యీ స్థలమే ద్రాక్షారము. భీమకవి 


250 











వరప్రదాత యిచటి భీమేశ్వర మహాదైవతమే. ఈ కవిని గూర్చి మేము సంపాదించిన 
చరిత్రాంశములు ఆంధ్రసాహిత్య పరిషత్తువారు ప్రకటించిన కవిజనాశయమున 
జర్చితములై యున్నవి. ఇపుడేమియు నూత నాంశములు దెలియలేదు. రాజేశ్వరాలయ 
ములో ముందుగ బేర్కొనదగగిన క్షేత్రరాజము గ్రామమున కానుకొని గొప్ప 
తటాకముగలదు. దాని కట్టపై నొకవిశాల స్థలమేర్చరచియందీ యాలయమును గట్టిరి. 
తటాకము మధ్య నొకగుండముకలదు. దానిని ధర్మగుండమందురు. దీని 
సోపానములకు శాసన శిలలను నెలకొల్పిరనియు, ఎండలు బాగుగా గాసినచో నీరింకి 
శాసనములు బయల్పడునని చెప్పిరి. గుండము నిండ నీరుంటచే శానన 
సందర్భ్శనమునకు వీలు కాదయ్యె. తటాకములో నన్నివైపుల జైన విగ్రహములు కలవు. 
ఎన్నియో విగ్రహములు పూడిపోవుచున్నవి. ఇటనున్న విగ్రహములు కొన్ని పాముపడగ 
'క్రిందనున్నట్లును మరికొన్ని ధ్యాన దృష్టితో నున్నట్లు గానవచ్చును. ముఖద్వారము 
వద్దను ప్రాకారమునకు లోపలితట్టును గర్భాలయములోనికి బోవుచోటను గూడ 
జైనవిగ్రహములు వివిధములు వివిధాకృతులు గలవి పెక్కులు గలవు. వీనినిబట్టి 
చూడ నీదేవళము జైనాలయమేమోయని తలంపనవకాశము గలుగుచున్నది. 
ఆలయములోనికి బోవుచుండం బ్రాకారములో నెడమ చేయివైపొక మహమ్మదీయుని 
సమాధి కలదు. మహమ్మదీయు లంతవజకువచ్చి పూజాదులొనర్చుట కలదు. ఇందె 
విష్వాలయము కలదు. ఈ రాజేశ్వరాలయములో శూద్రాదులకు శివపాదములకు 
బదులు పెద్ద పాదరక్షతలపై నుంతురు. ఇట్టియాచార మిచట నేలయేర్పడెనో కారణము 
విచార్యము. 

గర్భాలయమున కెడమవైపు రెండు శాసనములు కలవు. ఒక విశాలమగు 
శిలపై నొకవైపె వ్రాయంబడినది. అక్షరములు మిగలుగుంటలుగం జెక్కలేదు. పైగ 
తీర్ధసేవకులు తమనూపె చేతులచే డాకులచే శిలపై మడ్డిపట్టినది. చెంతమరయొక 
శాసనము చాళుక్య రాజునాటిది సంస్కృతశ్లోక మయమగునది కలదు. నాలుగువైపుల 
వ్రాయబడినది. పశ్చిమచాళుక్యులలో నొకనిచెనిది స్థాపింపబడినది. ఈ శాసనశిలపై 
దీపారాధన చేయుటచె, నక్షరములు పూడిపోవుట గాక మైనము పైన పేరుకొని 
శాసనశిలయని సైతము గుర్తింపవీలులేక పోయినది. చాలశ్రమచేసి జాతిని బాగుగ 
గీకి గుంటలజెక్కి ప్రతిదీసితిని. ప్రతిచాల బాగుగ వచ్చెను. ఈ చరిత్ర పరిశోధన 
దృశ్యమును హాస్యముగ భావించి చేయు బ్రాహ్మణ వటువుల దుడుకుతనములు 


251 


ప్రభావతీ ప్రద్యుమ్నము ప్రధమాశ్వాసము లోని బ్రాహ్మణ వటువుల దుండగములను 
మించియున్నవి. సంపన్నులగు గ్రామవాసులీయుద్యమము విలువ నెజింగియు 
దమవద్ద గల ప్రాచీనలిఖిత గ్రంధములు చూపమనిరి. 

అటనుండి చెంతనున్న నామపల్లి యను[గామమున కేగితిమి. సారంగధర 
చరిత్రమంతయు నచట జరిగినట్లును, కథాస్థలమచట గలకొండయని పురవాసులు 
చెప్పిరి. గ్రంధాధారములు లిఖితా దారములు బొత్తిగా లభింపలేదు. 

అక్కడి నుండి వెనుకకు మరలి మార్గమధ్యమున వరదవల్లియను గ్రామమున 
“చిలువపడిగరేని పేరణ” మను శుద్ధాంధ్రకావ్యము, ఒక శతకము, నీరెండు నముద్రిత 
(గంధములు లభించెను. 

గణపతి దేవునికాలము నాటిదగు వరంగల్లు కటికవాని యింటిలో శాసనము 
పూడిసోవత్ర వ్వించి ప్రతిదీసితిని. ఒరంగల్లు ఖిల్లా చెంతనున్న ఖాసాహెబుతోటలోని 
గణపతిదేవుని శాసనముగూడం ద్రవ్వించి, ప్రతులదీసితిమి, ఈ శాసనము ఆకాలపు 
సుంకములు దిగుమతివస్తువులు తెలుపుచుంటచే ముఖ్యమైనది. పిమ్మట ఖాజీపేట 
మడికొండ, ధర్మసాగరము ముప్పవరము, చినపేందేల, నసిగల్లు, చూచుకొని వరంగల్లు 
చేర నిశ్చయించితిమి. ఆయా చోటులలో శాసనములు కలవని ఒకరిద్దజు రూఢిగా 
నెటింగించిరి. 

ధర్మసాగరము పోవుచుముందు మడికొండలో మజిలీ చేసితిమి. ఆ గ్రామములో 
వానమామలై లక్ష్మణాచార్యుల వారి వద్ద “రామకధాకల్పవల్లి” యను రామాయణము 
సంస్కృతమునరెండు ప్రతులుగ విభజించి వ్రాయబడినది చూచితిని. గ్రంధము చాల 
వరకు జీర్ణ దశలోనున్నది. గ్రంధము ఇప్పటికి ఆరువది సంవత్సరముల క్రింద 
హనుమ కొండలో జీవించి యున్న పండరీనాధ మహాకవిగద్య పద్యాత్మ కముగ 
చంపూధోరణితో సంస్కృతములో బ్రౌఢముగ రచించెను. ఇంక నీకవిరాజు ఆధ్యాత్మ 
రామాయణమును పేరుతో రచించెనట గాని ఆ గ్రంధము ప్రకృతము మానుకోటలో 
నున్న మోతుకూరి కోదండ రామారావుగారి వద్ద గలదు. ఇది తెలుగు పద్య కావ్యము. 
'ప్రౌధతరమని వినుచున్నాను. దీనిని జూచుటకు వీలుకలుగలేదు. ధర్మసాగరములోని 
విష్టాలయము ముందు ఒక శాసనఖండము పడియున్నది. ఆదిమధ్య భాగము. 
క్రింది పైభాగములు కానరావు. ఉన్నంతలో జూడగాగణపతిదేవుని వాక్యములని, 
వీరశైవ మత ప్రచారకుండు, కవివర్యుడు మంత్రియును నగు శివదేవుడు చెప్పిన 


252 


విషయము కొంత గలదు. ఇదిపరిశోధనార్హమనుటలో సంశయము లేదు. 


ఇటనుండి ముప్పవరము జేరితిని. గ్రామమునకించుక దూరముననొక 
గుట్టకలదు. గుట్టననునరించి, గొవ్పతటాకము నిర్మింవబడి యున్నది. 
తటాకారంభమున ముప్పడినాధుని గుడియనునొక దేవాలయముకలదు. సర్వాంగ 
సుందరమగు నీయాలయమిపుడు పూజాపురస్మార శూన్యముగ నున్నది. ఈ 
యాలయము నంటియున్న గుట్టలను ఇనుపరాతి గుట్టలందురు. ఇందు ఇనుముగల 
రాళ్లు గలవు. పూర్వము వానినేరి, ఇనుము తీయువారట. ఈ యాచారము నాలుగైదు 
సంవత్సరముల క్రిందటివరకు గలదుగాని దొరతనమువారు నిషేధించుటచే, నీ 
ప్రయత్నము ఆగిపోయినటుల చ్యోతికి మగుచున్నది. గుట్టపై నొక శాసనము గలదు. 
దానిని “ముప్పవర శాసనము” అను పేరుతో గాంచవచ్చును. ఇది కాకతీయుల 
సేనానాయకులచే స్థాపితము. శిలసవ్యమైనదికాదు. లిపిగూడ సరిగా లేకపోవుటచె 
ప్రతిశుభ్రముగా రాదయ్యెను. అచటినుండి చినపెండ్యాల చేరితిమి. ఊరిబయటనొక 
శాసనము మొన్నటివజకు గలదట. చెజువునీటికి వంతెనగట్టుచు, దానినిలోపల 
వేసితిమని గ్రామాధికారిగారు సెలవిచ్చిరి. కొంచెమేని కానం బడునేమోయని 
స్వయముగాం బోయి చూచితిని గాని లోదట్టున వేయంబడుటచేం గానరాదయ్యెను. 

ఇంచుకదూరములో నున్న నసిగల్లులో శాసనము కలదనిచెప్పిరి. వెంటనే 
నసిగల్లుకుం (బ్రయాణమ్మె మండుటెండలో బయలుదేరి నసిగల్లు చేరితిమి. 
ఆలయములోని మండపస్తంభముపై నొకంద్దటి పేరులు శ్రీరామనామములు చెక్కంబడి 
యుండెను. దీనినే శాసనమని మాకుంజెప్పిరి. గ్రామములో లిఖిత శిలయే కానరాక 
పోయెను. 

ఒరంగల్లుచేరి ఖాజీపేటనాకా వద్దనున్న శాసనమునకుం బ్రతిదీసికొంటిని. 
అది కాకతీయులలో మిగులం బూర్వుడగుం మహామండ లేశ్వరత్రిభువన మల్లునిది. 
శిలకడుగు భాగములేదు గాన శాసనమసమగ్రముగ నుండెను. జాతిపై నొకవైపురోలు 
పణియొకవైపు పెద్దపగులు నుంటచే ప్రతిచాలశ్రమ మీద దీయం గలిగితిని. 

ఓరుగంటికి పోయివచ్చుచు ఇతరులు చూచి యెరుంగని ద్వారములపై నున్న 
శాసనములు మూడు వేంకటేశ్వరాలయములో నున్న దొక శాసనము మణియొక 
ఆలయములో నొకశాననము మొత్తమయిదు శాననములు తీనితిని. 
ద్వారముపైంగలమూండు శాసనములలో నొకటి నాగరలిపి. మటియొకటి క్రొత్తలిపిగ 


253 





నున్నది. (ద్రవిడ మేమోనని భ్రాంతి.) ద్రవిడముండం దగని యనకాశములు కానరావు. 
ఇంకనొకటి తెలుంగు. ఆలయములలో నొకటి ప్రతాపరుద్రునిది. మటియొకటి 
పోల్చవీలు కాకున్నది. ఇంతతో నాగక హనుమ కొండకేగి హనుమద్దిరి నాధుని వద్ద 
భద్రకాళిగుడిలోని మండప శాసనములు ప్రచారములో నుంటచే వానినివిడచి 
నాండను. ఆయిన వోలులోని శాసనము చూచితిని అదిపద్మ నాయకుండగు ఆనపోత 
నాయకునిది. ఈ శాసనము వేంకటగిరి వంశచరిత్రము సురభి వారివంశ 
చరిత్రములలోం జక్కంగ ముద్రింపం బడినదగుటచేం బ్రతితీయ లేదు. ఒక శాసనము 
చెజువుతూములో బిగించిరి. తీయింప వీలులేకపోయినది. అందుచే దానిని బఠింప 
వీలులేక పోయినది. తటాకగర్భమున శాసనములు చేరుచున్న వనుటకిదియొక 
తార్మాణము. 

వరంగల్లునకు నాలుగుమైళ్ళ దూరమున కొండిపర్తికి బోవు త్రోవలో ంగొండపై 
నొక శివాలయము? గాంచితిని. ఒక చిన్న గుహలో నలవి మాలిన చక్కని లింగము 
కలదు. ఎదురుగ నాంజనేయ విగ్రహము చేతితో గొట్టంబోవుచున్నటులం గలదు. 
లింగముపై ట్రేలుగుర్తులుగలవు. ఆంజనేయుండు శ్రీరాముని (ప్రతిష్టకు 
నీలింగముగొనిపోవుచు, నొకచోనుంచి దేహధర్మములు దీర్చికొని మజలందీసికొని 
పోంబోవలింగము రాదయ్యెనంట. దానికాతండు కోపించి చేతికొలది గొట్టంగా 
వ్రేటుపడెనని చెప్పెదురు. ఈ లింగమునిగనిగ లాడుచు చేతికణప నంతగొప్పదిగ 
నున్నది. 

కొండిపర్తి వరంగల్లునకు ఎనిమిది మైళ్లదూరములోనున్నది. ఇదియొక 
చరిత్రస్థలము. గ్రామములో గొప్ప నేలకోట గలదు. కోటలో మోటకుపయోగించు 
రెండు బావులు నొక సుందరాలయమును కలవు. ప్రకృతము బాడుపడియున్నది ఈ 
యాలయము కలదు. ఈ యాలయము త్రికూటేశ్వరాలయమని వ్యవహరింపం 
బడుచున్నది. గుడికిం బశ్చిమమున నొక శాసనముగలదు. చక్కనిలిపిలో సంస్కృత 
శ్లోకములతో నిండియున్నది. ఒక ప్రక్క ధ్వంసము చేయంబడుటచే, నందలి చరిత్ర 
విశేషములు దెలియరావు. ఈ శాసనము కాకతీయ రాజన్యుల సేనానాయకుండును 
మల్యాలనంశ్యుండు నగు కోటపతిచే స్థాపింపం బడినటులం దెలియుచున్నది. 
కాకతీయులయు మల్యాల వంశీయులయుం దెలియు బరాక్రమ జీవితము 
రీశాసనమునలను విశేషముగ శ్లాఘింపం బడియున్నది. కోటగోడలో నొకదేవళము 


254 





పూడ్చి వేయంబడెను. బహుశా 'హైందవేతరు లీకోటను నిర్మించుచుం ద్రోవకడ్డము 
వచ్చుటచే నాలయమును గోటలోంబెట్టి గోడకట్టి యుంచురేమో ఇపుడా 
గోడభిన్నమగుటచే గోటలోని యాలయము కానవచ్చచున్నది. కోటలోని నాలుగు 
బురుజులలో నొకటి యొక్క శిలమండపముపైం గట్టుంబడినది. బురుజు 
తొలగించినను, కోటగోడతీసినను చరిత్రాంశము లాయా ప్రదేశములలో 
లభింపవచ్చును. చెజువుకట్ట పోయుచు గూడకట్టక్రింద జేర్చినొక యాలయము నెవరో 
పూర్వులు పూడ్చిరి. పైనుండి యిటీవలి వారొక కలుగువేసి దేవళనముకు 
ద్రోవయేర్చఅచుటచే నాలయమును జూడవీలు చిక్కినది. 


గ్రామము మధ్య పూర్తిగా జీర్ణమైన యొకదేవాలయము కలదు. ఇందలి 
శిలలన్నియు నితరప్రదేశములకు జేర్చంబడెను. ఈ ప్రదేశమున నొకశిలా శాసనము 
కలదు. ఇదికొలదిం చోటుల భ్రష్టమైనను మిగిలిన స్థలములోంబఠింపనను 
కూలముగనున్నది. శాననగ్రంధము శ్లోకరూవకముగ నున్నది. ఇందు 
దుర్భయవంశములో జనించిన చౌండసేనానిచే నాచరింపబడిన దానాదులు 
పేర్కొనంబడెను. దుర్భయవంశములో పెదముత్తగండడు, నజ్ఞసేనావతి, 
కాటయసేనానాయకుండు క్రమముగ జనించిరి. వానిపుత్రులగు పోతరాజు 
చౌండసేనానులలో గడపటివాండీ శాసనకర్త. చౌండసేనాని, చౌండ సముద్రమను 
తటాకమున చౌండేశ్వరాలయము నెలకొల్పి శా.శ. ౧౧౧౩ అనగాం, క్రీ.శ. 
౧౧౮౧ లో నీశాసనము వేయించెను. కాకతీయ గణపతిదేవుని రాజ్యకాలమున 
నీచౌండ సేనానాయకుండు సుప్రసిద్ధుడై యాహవములందు విజయములను గడించి 
'పేరొందినటుల దెలియవచ్చుచున్నది. 


(గ్రామమునంటి యున్న తటాకమును దర్శనీయమైనది. తటాకమునకు 
నలుగెలంకుల వివిద విగ్రహములు కలవు. కొన్ని జైనవిగ్రహములు వీరవిగ్రహములు, 
శ్రీరామాది దైవతవిగ్రహములు కలవు. ఇందు వీర విగ్రహములు కలవు. వీరులు 
నిజఖరానితో తమకంఠములు ఖండించు కొనుచున్నటులా విగ్రహముల 
యందుంగలదు. గ్రామమున కరిష్టములు గలిగినపుడు తమకుం దాముబలియగు 
జాతియొకటి కాకతీయుల రాజ్యమునం గలదు. వారిలో శరచ్చేదకు లొకరు వీరిగూర్చి 
శివదేవుని మల్మాపుర శాసనములోం గొలందిగం జెప్పంబడి యున్నది. అట్టి విగ్రహములే 
తటాకములోం బలుతావులం గాన వచ్చుచున్నవి. గ్రామములోవి విష్వాలయ మునందు 


255 


సుందరమైన శేషశాయి శ్రీరంగనాయక విగ్రహము దశావతారసంయుక్తమైన 
లక్ష్మీనృసింహ విగ్రహముగలదు. తటాకమున నొకగండ శిలపై పెద్దయక్షర ములతో 
నేదియో వ్రాసియుండెను గాని యాప్రదేశము జలావృతమై యుంట విషయము 
(గ్రహింప వీలుచిక్కలేదు. గ్రామములో బూర్వ శిల్పకళ నుద్బోధించు సుందర 
విగ్రహములు పెక్కు చోటల గానవచ్చుచున్నవి. ఇది (కొండపర్తి) కాకతీయుల 
'సేనానాయకున కొకనికి ముఖ్యపట్టణముగా నుండియా తని వితరణాతి శయముచే 
మహైశ్వర్యమును గడించెనని నిశ్చయింపవచ్చును. ఈ గ్రామమునకు సమీపమునం 
గల దిబ్బలుగుట్టలు గుహలు గాంచినచో నింకేమేని చరిత్ర రహస్యములు 
లభించవచ్చును. గ్రామస్తులకు ఎలవేని శేషములున్నవో, తెలియకపోవుటచేం 
బరిశోధకుడు సంకుచితకార్యుడగు చున్నాడు. 

ఇనుగుర్తిలోనొక శాసనమున్నటుల దెలియవచ్చియటకు బైనమైపోతిమి. 
ప్రాంతకోటలో గోడలోనిముడ్చబడియున్న ఈ శిలాశాసనమును అధికారుల 
సహాయముతో చాలకాలము క్రిందట పద్ధిరాజు సీతారామ చంద్రరావుగారు తెప్పించి 
గ్రామ మధ్యముననున్న విష్టాలయమునందు వేయించిరి. ఇది నాగరలిపిలో నున్నది. 
లిపివిస్పష్టముగ నున్నది కాని కొన్ని చోటుల బెత్తికలు లేచుటచే వర్ణములు కొన్ని 
(భ్రష్టములైనవి. కాకతీయ రుద్రదేవుని కాలములో నీశాసనము నెలకొల్పంబడెను. 
రుద్రదేవుని సేనానాయకులును నతవాటి సీమా పరిపాలకులును అగు నొక 
సీమనాయకుని దానమిందులిఖంపబడియున్నది. బేతక్షూణిపాలకుడు దుగ్గభూపతి 
బుద్ధక్షోణీపతిలోనగు వీరులనామము లిందుగలవు. వీరలుచరిత్రములలో గానరారు. 
ఇందలి బుద్ధక్షోణి విభునకు రంగనాధ రామాయణమునకు సంబంధించిన 
బుద్ధవిభునకేదేని సంబంధము కలదేమో విచారింపవలసియున్నది. కోట గోడలోని 
ముడ్చబడిన శాసన శిలాశకలము నొక దానిని దీయించి ప్రతిదీసితిమి. అదికాకతీయ 
రుద్రదేవుని కాలమునాటిది. మటియొకచో బురుజులోనిముడ్చ బడిన శాసన 
శిలాశకలము వేరొండుగావచ్చెను. ఎంత ప్రయత్నము చేసినను దానిని క్రిందం 
బడవేయసాధ్యము కాకపోవుటచే విధిలేక మానుకొంటిమి. 

జియ్యరుస్వామియను నొకసాతాని వైష్ణవుని గృహమున గల కల్వముపై కొన్ని 
వర్ణములు గలవని వివిన యచటికేగితిమి. పరిశోధింపగా నదియొక శాసనశిలా 
ఖండమని తేలెను. ఒకవైపుగుంట కొట్టబడియుండెను. మిగిలిన మూడువైపుల 


256 


వర్ణములుంటచే బ్రతితీసికొంటిని. శాసనశిలల విలువ తెలియక పలువురు 
పలువిధముల భగ్నము గావించుచున్నారనుట కిది యొక నిదర్శనము. రోలున 
కోఖల్వమునకో అరుగునకో శిలగావలనినవారు శానన శిలలందెచ్చి 
యుపయోగించుట నేనుకనులారం బలతావులం గాంచి యున్నాండను. ఇనుగుర్తిచెంత 
గల కొంగల క్రొత్తపల్లిలోనొక వైష్ణవుడు తనతండ్రి శ్మశాన వాటిక చెంతవొక 
శాసనశిలను గుర్తుకొరకు బ్రాతిపెట్టించెను. ఇట్టియక్రమములు శాసన విషయములో 
దెలిసికొన్న చోటుల దెలియక కొన్నిచోటుల జరుగుచున్నవి. సదాశివరెడ్డి దొరగారి 
మెదకుజల్లాశాసనముల జాబితావలన అచటశాసనము లెటుల దర్వినియోగమవు 
చున్నది తెలియుచున్నది. వరంగల్లు కాశీబుగ్గ చెంత రెండు మూడు సంవత్సరముల 
(క్రిందవరకొక చక్కని శిలాశాననముగలదట. అది 'పాతినన్ఫలముగూడ 
గాసవచ్చుచున్నది. కాని శిలాశాసనము మాత్రమదృశ్యమయినది. దానింగూర్చి 
చెప్పువారులేరు. ఇటులే కాళేశ్వరములో నొక శాసనశిలమండపముపై కప్పుగ 
నుపయోగించిరట. అందొక భాగముమాత్రము కాననచ్చుచున్నది. ఇల్లింద 
కుంటయనుచోట నాంజనేయునకు చుట్టుప్రక్కలగల శాసనములు నాలిగింటిని 
అనుపయోగములని భావించి పునాదిలో బ్రాతివేసిరట. ఈవిధముగా శాసనములు 
పెక్కులు రూపుమాపి పోవుచున్నవి. ఇంకను యనుగుర్తిని గురించి చెప్పవలసినది 
పూర్తి కాలేదు. 

ఊరిబైటనొక చెరువుకలదు. దానిని గుండి చెరువని వ్యవహరింతురు. దానిచెంత 
నొకచిన్న గుట్టగలదు ఆ పర్వతగుహలో నొకదిగంబర విగ్రహముగలదు. 
దానిముఖశిలపై నొక చిన్న శాసనముగలదు. కాకతీయ ప్రోలరాజు ఇనుగుర్తిలో 
జలంధర భైరవుని బ్రతిష్టించినటులందుగలదు. భైరవ ప్రతిష్టలకు గాకతీయులకు 
జిరకాలసంబంధము కలదనియు బ్రోలరాజు జైనశైవమతముల సమదృష్టితో 
గౌరవించెననియు విస్పష్టముగ నీచిన్నిశాసనమువలన సువ్యక్తముకాగలదు. 

ఇనుగుర్తిలో నూరిబైట నొకచోట ధ్యానజైన విగ్రహముగలదు. దినినటనున్నవారు 
దక్షిణామూర్తి యని వ్యవహరింతురు. గ్రామమునకన్ని దిశలయందు శక్తివిగ్రహములు 
కలవు. వానివాని మహాత్య్యములను గురించి కొన్ని కొన్ని కథలు జనపరంపరలు 
చెప్పుకొనుచున్నవి. అందు జరిత్రాంశములేమిచే వదలితిమి. గ్రామమునకు నలు 
గెలంకులయందు జక్కని విగ్రహములు పెక్కులుగలవు. వేరువేరుగ జాలవి గ్రహముల 


257 





సందర్శించితిని. గుండి చెరువుక్రింద నొకానొకచో గొన్నివీరవిగ్రహములుకలవు. 
వివిధములగు నాయుధములు పట్టుకొని ప్రాచీన రాజకీయ వేషములతో నచ్చున 
గ్రుద్దినటుల మనోహరములగు విన్యాసములతో నిండియున్న ఈవి గ్రహముల 
చక్కదనము పూర్వపు టాంధ్రరాజుల యాకారముల నుద్బోధించుచున్నది. 
విగ్రహములు చెల్లాచెదరుగా పలుదిక్కుల బడియున్నవి. పూర్వము ఇనుగుర్తి పాలించు 
రాచవారికి పద్మనాయకులలో నుత్తముడు రేచెర్ల (శోత్రీయుండు రాచకొండ 
దుర్గపాలకుండగు అనపోతనాయకునకు గొప్ప సంగ్రామము జరిగెను. అకదవమున 
మరణించిన వీరవురుమల స్మారక చివ్నాములుగ నీవిగ్రవాములు 
నెలకొల్చ్పబడెనేమోవీని నలన నాంధ్రజాతీయత కొలంగనో గొప్పగనో వెల్లడికాకపోదు. 

ఇంతలో ఒరంగల్లులో నొకచోట (ప్రాచీన పుస్తకములు గలవనియు చుట్టుపట్టుల 
శాసములు గల వనియు రమ్మని టి. వరదరాజులుగారు వర్తమానము చేసిరి. వెళ్ళితిమి. 
రామానుజ విజయ సుధారసమనుపద్య కావ్యము పరకాలలో నొక వైష్ణవుని యొద్ద 
నున్నటుల దెలసికొని దాని నిచ్చునటుల నొక చేయుత్తరము దీసికొని వరదరాజులగారి 
వద్ద దానిని నిలుపచేయవలసినదిగా జెప్పితిని. వారంగల్లులోని జీర్ణాలయములు 
కొన్ని శాసనముల కొఅకు వెదకితిమి. “మొగిలి చెర్ల"యను గ్రామము వొరంగల్లునకు 
నాలుగు మైళ్ళదూరములోనున్నది. కాకతీయ రుద్రదేవి యీ గ్రామమునందలి 
ఏకవీరాదేవియను దేవతకు భక్తురాలై తదాలయమునకు బలుమారు రాకపోకలు 
చేసినటలు స్థానిక చరిత్రములో ్రకటించియున్నారము. ఇక్కతన మొగిలిచెర్లను 
గూర్చి నిజాంరాష్ట్ర ప్రశంసలో మేము ఏకవీరా దేవియేల్పడిలోనున్న ముగిలిదిర్లయే 
చరిత్రముననులేదు. అని చెప్పియున్నారము. ఇటేకవీరాదేవి మూలమము 
చెంతశాసనము గలదని చెప్పిరి. వెంటదీబయలుదేరియటకు బూర్వోక్తమిత్రులతో 
నేగితిని. మొగిలి చర్లలో (బ్రాచీనాల గుడులు కొన్ని గలవు. అన్నింటిని జూచి 
యేకవీరాదేవి దేవాలయమున కేగితిమి. కాకతీయులచేత వర్చింపబడిన యేక వీరాదేవి 
యాదేవళమున లేదు. ఆ విగ్రహమును యేదుండుగలో స్థానమునుండి తొలగించి 
విథ్వంసము గావించిరి. అందుచే బురవాసులు చెంత బడియున్నయొక గ్రామశక్తి 
విగ్రహమును దెచ్చి యాస్థానమున చేర్చిరి. ఆలయము నందెచటను శాసనము 
కానరాదయ్యెను. ఆలయము ముందు కొన్ని గండశిలలు కలవు. దానితో మనుష్యుడు 
కూర్చుండ దగినంత గుంటలుగా దొరువబడెను. ఆలయముతోబాటు చిరకాలము 


258 


క్రింద ద్రవ్వబడిన యొక బావి చెంతగలదు. దానినిర్మాణముక్రమము 
గంగబుగ్గబావులను సర్వవిధముల బోలి యున్నది. ఆటనుండి గ్రామశక్తి గుడికేగి 
చూచితిమి. అటవీరవిగ్రహములు రెండువరుసలుగా జేర్చబడియున్నవి. శాసములులేవు. 
మాలపోచిమ్మ వద్ద సహితము విచారించిమి. చెంత నున్న వార విచారింపగా 
గొంతకాలము క్రిందివరకు ఏకవీరాదేవి యాలయము చెంత శాసనము కలదనియు 
నిపుడది యేమైనదియు తెలియదని చెప్పిరి. మొగిలి చర్లకొణ కొందిన (శ్రమ 
విఫలమయినది. 


మటునాండు వరంగల్లుచేరంగా 8 మైళ్ల దూరములోనున్న పైడిపల్లి 
దేవాలయమున శాసనము కలదనియు, దానుంజూచితివనియు దేశాయిపేట పట్వారీ 
గారు చెప్పిరి. అక్కడకునేగి గ్రామముగుట్ట దేవాలయములు వెదకితిని. 
పూర్వాలయముకలదు గాని యటనేమీయు శాసనము లేదు. పిమ్మట వరంగల్లు చేరి 
విచాంపంగా తూమురంగము (వకర్‌) గారి యింటిలో బ్రాచీనపుస్తకములు కలవని 
విని వారికీ యుద్యమమునివేదింపంగ తమయింటిలోనున్న ప్రాచీనపత్రములు పెట్టెలు 
వెదకి ప్రతాపచరిత్రము కనపడలేదు. కొలదికాలములో6 బంపుదుమని చెప్పి 
వేల్పుకొండ (జభరుగడ) పాలించిన క్రార్యశీలుండగు ధంసాచరిత్రము 
వచనకావ్యమునొసంగిరి. ఇది ప్రాధముగం జరిత్రానుకూలముగనున్నది. ఇందు 
వేల్పుకొండను గూర్చిన చరిత్రాంశములు. పిమ్మట...... భాషయు బ్రౌఢధముగనున్నది. 
గ్రంధకర్త పేరు తెలియరాదు. 

నీలగిరి పత్రికాసంపాదకుల చెంత నుండి యముద్రితలిఖితగ్రంధము నొక 
దానినిం దెప్పించితిని. ఇందుగల గ్రంధభాగములు 1. యాదగిరి నృసింహశతకము, 
కందపద్యములు, కవిత ప్రొఢముగ అంత్యనియమబద్ధముగ భక్తిరసోద్చోధక 
ముగనున్నది. మరిగంటి సింగరాచార్యులురచించిన అబ్బులు కరీం కచ్చేరి వర్ణనము, 
ఉత్పలమాల. “చౌర్యములు” అను శీర్షికతో బైకవి తనయాస్థి దొంగిలించిన చోరులగాధ 
యిందుగలదు. ఈ రెండు చాటుపడ్యములు తెగకుం జేరినవి. మజియొక (గ్రంధము 
మరిగంటి సింగరాచార్యకృతమగు నిరోస్ట్య్ర సీతాకళ్యాణము. ఇది శుద్ధాంధ్రనిరోస్ట్య 
నియమములతో రచింపంబడియున్నది. ఈ కవి రచించిన దశరధశాజనందన 
చారిత్రము మాత్రము కవుల చరిల్రమునంగలదు. ఇది నూతనగ్రంధము ఈ కవి 
తెలుగు భాషలో నుత్తమ గ్రంధములు పెక్కులువ్రాసెను. అవి చాలువణకు గానవచ్చుట 


259 





లేదు. కవి నిజాము రాష్ట్రములోని దేవకొండసీమనివాసి. కవిప్రతిజ్ఞా వాక్యముగ 
“తెలుంగు నిరోష్ట్రపుంగృతి యిదేమణితక్కంగ యిప్పటంథులం గలుగదు.” ఇట్లు 
చెప్పియున్నాండు. ఇది మూడాశ్వాసముల గ్రంధము. ఇంతియగాక, అశ్వారాయచరిత్ర 
మను నొక ప్రాచీన ప్రబంధము సిరిపరము (నైజాము)లో నున్నదని భృత్యునిబంపితిని 
గాని ఆదిగల భట్టుమూర్తి సంచారమేగియుంటచే ప్రతి లభింవదాయెను. 
బేతాళచరిత్రమను ద్విపదకావ్యము నొకదానిని సంపాదించితిని. ఇది ద్విపదశైలిలో 
రేచర్లవంశీయుండు గణపతిదేవుని సేనానాయకుండు వీరవర్యుడు. నిజాం రాష్ట్రములోని 
సూర్యాపేట తాలూకా అమనగల్లు పురవాస్తవ్యుండునగు బేతాళనాయకుని చారిత్రము. 
దీని గ్రంధకర్త ఒక విశ్వబ్రాహ్మణుడు. పిల్లలమర్రిని వాసి. దీనికి మాతృక సంస్కృత 
కావ్యమునగల కృత్యాదిలోగలదు. ఈ చరిత్ర గ్రంధము భాషాలోకమున ద్వరలో 
వ్యాపింపందగినది. 





ఒరంగల్లు నుండి చేసిన పరిశోధనములో సర్వ విధముల సాయపడిన మ.రా. శ్రీ 
వరదరాజులుగారికి, దేవులపల్లి వేంకటాచలపతిరావుగారికి, పి.కోటయ్యగారికి నా 
కృతజ్ఞత తెలుపుకొనుచు నివేదిక విరమించుచున్నాండ. 


- శారద సం.2-6, పుటలు 695-705 మార్చి 1925. 


శంక 


260 


24. విస్కృతక్షేత్రము - పానుగల్లు 


పానుగల్లు అని నంతనే చరిత్రపాఠకులకు బహమ నీరాజ్యమునకు 
సంబంధించిన మహమ్మదీయుని పాలనములో నున్న పానుగల్లు జ్ఞాపకమునకు వచ్చుట 
సహజము. కాని మేము చెప్పబోవు పానుగల్లు మరియొకటి. ఈ క్షేత్రము 
నిజామురాష్ట్రములోని నల్లగొండకు మూడు మైళ్ళదూరము నందున్నది. ఒకానొక 
కాలమున నీపానుగల్లుపురము ఒక రాజశాఖకు రాజధానిగా నుండి యమితభోగము 
ననుభవించెను. కాల మహత్వము వలన నిప్పటికి జీర్ణచిహ్నములు మాత్రము కని 
పించుచున్నవి. చరిత్ర పరిశోధనమునకు నేగి రెండేండ్ల క్రిందట మే మీక్షేత్రమును 
ఆశ్రుమలీమ సదృష్టులతో సందర్శించితిమి. దిజ్మాత్రము నిచటగల చరిత్ర చిహ్నముల, 
శిల్చములు, చరిత్రాంశములు, నివేదించి పాఠకులకు విసుగు జనింపకముందె 
వ్యాసమునకు స్వస్థి జెప్పెదము. 

పానుగల్లిపుడు ఏడెనిమిదివందల గృహములతో నొక పల్లెటూరి వలె 
గనుపించుచున్నది. గ్రామమునిండ గానవచ్చు విగ్రహశకలములు- వీరవిగ్రహములు- 
ఆలయస్తంభములు -పాటెదిబ్బలు -అపరిచితున కీ ప్రదేశము ఆంధ్రదేశచరిత్రములో 
గొన్ని ప్రకరణములేని యాక్రమింపదగిన పుణ్యభూమియని తోపకపోదు. గ్రామమునకు 
రెండుమూడు క్రోసులదూరమెటు చూచిన శిథిల దేవాలయములు తటాకములు 
విగ్రహములు గృహచిహ్నములు గానవచ్చు చున్నది. అందందుగల దిగుడు భావులకు 
గూపములకు లెక్కయే లేదు. పురబహిర్భాగమున నెచట నేవిశేషముగ గలదో 
పౌరులెరుంగరు. పెక్కుచోటుల శాసనములు గలవని చెప్పెదరు. భూమి పెరుగుటచే 
తను శిలలు ఆలయములు భూగర్భమున నిమిడి పోవుటచేతను మేముసలిపిన 
పరిశ్రమవలన పానుగల్లు సంపూర్ణ చరిత్రమునకుగావలసినంత చరిత్ర సాధనము 
లభింపలేదు. ఇటులని మేము నిరుత్సాహ మొందక చూచినవి విశేషములు 
నివేదించదము. 

గ్రామముచెంతనొక గొప్పతటటాకము గలదు. దీని నుదయ 'సముద్రమని 
ప్రజలు వ్యవహరించుచున్నారు. తటాకము చాలగొప్పదియు మిగులబూర్వకాలమున 
నెలకొల్బబడినదియు నైయున్నది. ఈ తటాకము చోళరాజులలో నొకడగు ఉదయరాజు 
స్థాపించెను. గ్రామమున బదియవ శతాబ్దము నాటిచోళులయు చాళుక్యులయు 


261 








శాసనములు పెక్కులు కలవు. కాకతీయులనాటి శాసనములలో నీయుదయసముద్రము 
దాహరింపబడినది. కాకతీయ ప్రథమరుద్రదేవుని కాలమున నొక చోడుడు గలడు. 
బహుశః యీ తటాకస్థాపకుడు, ఒక కాలమున నీనగరపాలకుడు నాతడే 
యైయొండెనేని తటాకనిర్మాణము పదియవ శతాబ్దమున నైయుండెననుట నిక్కము. 
తటాకముపై నొకశాసనము గలదు. కొంత భాగమ పార్మీలోను మజికొంత తెలుంగు 
భాషలోను అందు వ్రాయంబడియున్నది. ఆంధ్రభాషా భాగముమాత్రము ప్రకృతము 
దహరించుచున్నారము. 

“స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శక వరుషంబులు ౧౪౯౨ అగునేటి 
ప్రమాది సంవత్సర మాఘ శు.౧౫ సోమవారం॥ శ్రీమన్‌ మహామండలేశ్వర యిభుబా 
హింకుతు బుశరాజ్యము చేయంగాను వారిమన్ననసభికుండు సయిదు సాదాతు సయిదు 
శహామీరుకు పుణ్యముగాను ఆయన నిజహితుండు వివేకభూషణుడు మన్నన తేజోనిథి 
అయిన రవంజిరామతుల్లాగారు పానుగంటి ఉదయ సముద్రము కాలువయందు 
పుకలసీమమిలేవద్దముసియేటికత్తువ ఖిలమయి వుండంగాను పునరోద్ధారకముగాను 
కత్తువ గండికాలువ శేయించి ఆడిగ నీళ్లు కృష్ణగామిని చేయించిన మిలేకత్తువ 
మొదలుకొని కృష్ణ యీ మధ్య చెజువులు గుంటలు కాలువలోనించి యిందుల 
వలపడ్డదనబంధము పానుగంటి క్రింద నడిపెను. ఆచంద్రార్మంగా యీ 
పుదయసముద్రం వెనుక పాళ్ళవివరము. రాజుకు పాలు౧ప్రజకుపాలుంనర 
౧౪౦తురకలకు బ్రాహ్మలకు పాళ్ళు రెండు ౨ యీచొప్పున ఆచంద్రార్మస్థాయిగా 
ఇస్తిమి. ఈ ధర్మం ప్రతిపాలించిన వారికి యెంతేని పుణ్యం” ఈ శాసనమువలన 
నాలుగువందల సంవత్సరములక్రితమే ఉదయ సముద్రము పురాతన తటాకముగ 
నుండెననియు నింతకు బూర్వకాలమునుండి ముసియేటికాలువ యీచెరువులోనికి 
వచ్చుచుండెననియు దెలియును. ఈ శాసనమువలన అలుగు కాలువ వలని జలాధార 
సస్యములకు గూడ సుంకము సిస్తు విధింపబడుచుండెననియు ధర్మాదాయములు 
బ్రాహ్మణులకు మహమ్మదీయులతో సమానముగానాకాలపు మహమ్మదీయులిచ్చు 
చుండిరనియు దెలియుచున్నది. మహమ్మదీయ రాజన్యులనాటి ఆయకట్టు (110- 
0౧) గ్రహించుటకీ శాసనము తోడ్చాటుగా గలదు. తటాకమధ్య మందు నీటికొలత 
(water level) తెలుపునొక శిలగలదు. అందు సంవత్సరమునకు సరిపడు జలము 
ప్రత్యేకించి పంటలకు గానలయు జలములకు బరిమితి చూపబడినది. ఇంకను 


262 


మజథికొన్ని గుర్తులాశిలపైగలవు. కాని నానియుపయోగము మజచిపోవుటచే 
విశషాంశము లూహింప వీలులేదు. ఇది మన ప్రాచీన నాగరికమునకొకగుర్తు. 


ఈ తటాకముతూమునకు జాయగాభ్రాగభి ముఖముగ నొకదేవాలయము 
గలదు. దాని యందు రెండు శాసనములుకలవు ఛాయా సోమేశ్వరాలయమనియా 
దేవళమును వ్యవహరింతురు. ఆలయమునకు ముందొక కొలను గలదు. చుట్టును 
దేవళమునకు దృఢమగు ప్రాకారములు దానికిమూడు ద్వారములు గలవు. 
ప్రహరిననుసరించికొన్ని దేవళములు గలవుగాని ప్రకృతమని ఖిలమై యున్నవి. 
ప్రధానాలయము పొక్కటిరాళ్లవల్ల మూడాలయములగలిపి ముందొక ముఖ 
మండపముం జేర్చి మనోహరముగ గట్టబడి యున్నది. ఈ మూడాలయములు 
త్రిమూర్తులకు జెందినటులూపొంవ గొన్నియవ కాళములు గలవు. 
తూర్పుముఖముగనున్న యాలయమును గూర్చి కొంచెము చెప్పవలసి యున్నది. 
ఇందలి లింగము నడుములోతు నీటిలో నున్నది. ఎదురుగానున్న కొలనునకు 
గర్భాలయము నందలి యీజలమునకు సంబంధ మున్నటుల తోచుచున్నది. ఇటనున్న 
యీజలముప్రవహించుచున్నటులం దెలిసికొనవచ్చును. కాని యెటకీజలము 
చేరుచున్నదో గ్రహింప వీలులేదు. ఇదిగాక మజియొక చిత్రముగలదు. 

తూర్పుదిశ కభిముఖముగనున్న యీ యాలయమున కెదురుగ నింకొక దేవళము 
గలదు. ఆదేవళమునకు నీదేవళమునకుమధ్య కొలదినగంతరాళము గలదు. శిల్పవిశేష 
ముచే జలమునందున్న లింగమున కానుకొని గర్భాలయమున దీర్హమగు నల్లనినీడ 
యొకటి పగలంతయు నొకేచోట కదలక కానవచ్చుచున్నది. ఈ నీడసూర్యోదయము 
సూర్యాస్తమానము వటకు నొకేరీతిగం జలింపక యొక చోటనే గానవచ్చుట వింతగా 
దోపకపోదు. ఈనీడను బట్టియే యీదేవునికి ఛాయాసోమేశ్వరుడని పేరు వచ్చినది. 
పాశ్చాత్యశిల్పులు ప్రకృతి శాస్త్రజ్ఞులు నీ నీడను గూర్చి తెలిసి కొనజాలక విఫల 
మనోరధులై వెడలి నటుల వినియున్నారము. ఈ నీడకు సంబంధించిన శిల్పమును 
మేమొకవిధముగా దెలిసికొంటిమి. కాని దానినిటం జర్చించిన వ్యాసవిస్తరమగునని 
వదలు చున్నారము. ఇటగల రెండు శాసనములలో నొకటి యాదవరాజులది. 
శాసనస్థాపకుడగు శార్చపాణిదేవ మహారాయలు మిగులబరాక్రమశాలి. వీరపురుషుడు. 
వివిధ బిరుదాభి రాముండు. ఇతడుగణపతిదేవ చక్రవర్తి కుమార్తె యగురుద్రమ దేవి 
కాలమున నున్నాడు. తనవంశమును గూర్చి 


263 


“రాజాన్వయో భూయసి యాదవానాం । 
వంశేమహానున్న తవాన్విభూతి॥” 

అని చెప్పు కొనుట జేయాదవవంశమా కాలమున క్షత్రియవంశముగా 
గౌరవింపబడి నటులూహింపవచ్చును. ఇంతియగాకయీ శాసనమున గణపతి 
దేవునకు రుద్రమదేవి కుమార్తెయని- 

“శ్రీగణపత్యధీశః స్ఫురజ్జయః శ్రీమతి 
రుద్రభూపతీ తదాత్మజేకుర్వతిరాజ్యమున్నతిం” 

ఈ శ్లోకమువలన స్పష్టముకాగలదు. ఇందుదాహరింపబడిన రుద్రరాజే రుద్రమ 
దేవియనుట నిశ్చయము. ఈ శాసనములోని యాదవవంశములో గూటస్టుడు 
బిల్లమదేవుడు. అతని పుత్రుడు జేతుగదేవుడు, వానికొడుకు సింగభూపతి. 
వీనికుమారుడే ప్రొఢప్రతాప వీరబిరుదాంకితుడగు శార్చపాణి దేవుడు. ఇతడు 
ఛాయాసోమేశ్వరునకు పండ్రెండు నివర్తనముల భూమిని ఉదయసముద్రము వెనుక 
గలసారవంతమగుచోట దానము గావించెను. శార్వపాణి దేవుడు పానుగంటి 
రాజ్యమునకు రుద్రమదేవి పక్షమున రాజుప్రతినిధిగ నుండె ననియు నితడు 
దేవగిరియాదవ శాఖాసంబంధియనియు దెలియుటచే రుద్రమ దేవికాలమున 
దేవగిరియాదవు లందందు రాజప్రతినిధులు గానున్నటుల దెలియును. 

మటియొక శాసనములో రుద్రమదేవి సేనానాయకుడగు (తంత్రపాలుడు) 
మల్లినాయడు ఉదయాదిత్య సముద్రము వెనుకకొంత భూమి నీసోమనాథునకు 
దానమిచ్చి నటుల గలదు. ఉదయ సముద్రమునకె రుద్రమదేవి కాలమున అనగా 
రమారమి ఏడువందల సంవత్సరములక్రింద ఉదయోదిత్య సముద్రమని పేరుంటచేత 
నాతటాక స్థాపకుండు ఉదయాదిత్యుడని తెలియును. ఇతడు ఉదయాదిత్యమను 
కర్ణాట అలంకార గ్రంథము నకు గర్భత్వమునొందినవాడో మతీయొకడొ విచారింప 
వలసియున్నది. ఈ యాలయ మున ముఖ్యముగా నాంథ్రశిల్ప శోధకులు 
గమనింపదగినది లింగమునంటి యున్న ఛాయ. ఇదియె చిత్రాతి చిత్రము. 

(గ్రామమున కానుకొని జీర్ణమైన యొక శివాలయము గలదు. అందలి 
శిల్పమువర్ణనా తీతము. కాకతీయశిల్పానుసారముగ ఆలయ ద్వారమునం దేనుగులు 
గలవు. ఆలయములో మూడునాలుగంత ర్భాగములు కలవు. లోపలి మండప 
స్తంభముల నిండ శివలీలలు, విష్ణులీలలు దేవదానవ సంగ్రామములువిరివిగ లిఖింప 


264 


బడియున్నది. ద్వారశాఖలపై జిత్రింపబడిన లతావళులు విగ్రహములు చాళు 
క్యులనాగరకతను శిల్పశక్తిని వేయినోళ్ల శ్లాఘించుచున్నది. ఈ జీర్ణాలయములోని 
శిల్పమునకు హనుమకొండలలోని రుద్రదేవుని యాలయము, రామప్ప దేవాలయము, 
గణపురము దేవాలయము, తీసికట్టుగ జెప్పుట సాహసముకాదు. నల్లరాళ్లపై జెక్కబడిన 
యా విగ్రహములు; వీరవిహార దృశ్యములు, నందీశ్వరుని సుందరరూపము, ఆంధ్ర 
శిల్పమునకు బలమావధియనుటలో నాశ్చర్యములేదు. ఆలయములోని విగ్రహములు 
చాలవఅకు పగుల గొట్టబడినవి. గోపురమంతయు గూల్పబడెను. ఆలయములోని 
శిల్పవిగ్రహ శకలములు చుట్టు మైలు దూరమువటికు వెదజల్లబడి యున్నవి. ఈ 
యాలయమున చాళుక్యత్రిభువన మల్లుని శాసనమొకటి కలదు. అదియడ్డముగా 
బడియుండుట చేజాలభాగమరిగిపోయినది. అందు ఎగుమతి దిగుమతి సరకులకు 
పన్నుగా దేవాదాయమేర్చరుప బడియున్నది. శిలగొప్పది యగుటచేతను బొరిలింప 
వీలులేక పోవుటచే తను అందుగల చరిత్రరహస్యము గ్రహింప వీలుకాదయ్యెను. 

ఈ యాలయమునకు సమీపమునంగల తురకల గోరీవద్దపూర్తిగా భూమిలో 
బూడిపోయిన యొక శాసనముగలదు. దీనిపై భాగము విరుగగొట్టబడి యొక గోరీకి 
శిఖరముగా ఇంచుక మార్పుతో నేర్పాటు చేయబడినది. ఇందు శా.శ.౧౨౧౨ 
(కీ.శ.౧౨౮౦) కుమారరుద్రదేవుని దానము పేర్కొనబడెను. కుమార రుద్రదేవుడు 
తప్పక ద్వితీయ ప్రతాపరుద్ర చక్రవర్తియె యుండును. నేలలోంబాతుకొనిపోయిన 
శాసన శిల చక్కని లిపిలో నున్నది. అందింతవజికు బ్రకటింపబడని చరిత్రాంశములు 
కలవు. ఆశాసన శిలత్రవ్వింప బ్రయత్నించితిమిగాని మండలాధికారి యాజ్ఞ లేనిది 
గోరీల వద్ద హిందువులెట్టిపనిచేయరాదని రాజశాసనముంటచే నీవిషయమున పని 
జేయలేకపోతిమి. బయటికి గానవచ్చినంత వణకు బరిశీలింపంగా “మైలాంబిక 
భీమరాజనందను డగు తాండక్షిత్రీశుండు, చోడ భీమ నారాయణుడు లోనగురాజుల 
రాజపత్సుల నామములు గోచరించెను. శాసనము శ్లోకమయముగ నున్నది. ఇందలి 
చరిత్రాంశ మెంత కాలము భూగర్భముననిదురబోవలసియున్నదో తెలియరాకున్నది. 
అందలి రాజుల నామములు చరిత్రములలో నింతవటకు జేరలేదు. 

గ్రామములో గలసి యొక విష్టాలయముగలదు. అది జీర్దాలయములోని శిలలతో 
గట్టబడినటుల దోచుచున్నది. అందలి శిల్పములొక కట్టుబాటులో లేవు. 
ఎంతదూరముగ నాలోచించినను ఆ దేవళము నాలుగు వందల సంవత్సరముల 
కీవల నిర్మింపబడినటుల నిశ్చితమగును. ఆలయపు గోడలో నొక శాసనశిల 


265 





యిమిదృడియున్నది. దానిలోని కొంతభాగము గోడలో గలసిపోయినదిగాన అందలి 
చరిత్రాంశములు గ్రహించుట యసాధ్యము. తెలిసినంతలో జరిత్రాంశము 
నుదాహరించు చున్నారము. 

“శ్రీస్వస్తిసమస్త భువనాశ్రయ శ్రీప్పథ్వివల్లభదేవ సత్యాశ్రయకుల తిలక చాళు 
క్యాభరణ శ్రీమత్‌భువనమల్ల దేవశ్రీ మల్యాణపు రీస్థిర నిజవిజయస్మంధావార 
తైలపదేవా ఖ్యాత్‌ శ్రీమహామండలేశ్వర భీమ” 

ఈ శాసన భాగమువలన పానుగల్లు ప్రదేశము కొంతకాలము పశ్చిమ చాళు 
క్యులగు కళ్యాణ పురాథీశ్వరులు చోడరాజులు పిదప కాకతీయులు పాలించిరని 
తెలియును. గ్రామముచుట్టు లెక్కలేనన్ని జీర్ణాలయముల చిహ్నములు వీరవిగ్రహములు 
మండపస్తంభములు కోనేరులు కోటలు బురుజు గుర్తులు శిల్పిచిత్రములు 
కానవచ్చుచున్నవి. శాసనములెచటనున్నవి గ్రామవాస్తవ్యులెరుగరు. ఇందులకై ప్రత్యేక 
కృషి చేసినగాని చరిత్రాంశము విస్పష్టముగా దెలియదు. పరిశోధకునకీ గ్రామమున 
గొన్ని మాసములపని చిక్కును. చరిత్రబంధములు పెక్కులిచటి శాసన సహాయమున 
విప్పవీలు చిక్కును. 

ఆంధ్రదేశము నందంతటను జెప్పబడు బాలనాగమ్మకథ కీ పానుగల్లే 
జన్మస్థానము. బాలవద్దిరాజు మాయలపకీరు నల్లగొండపటము యివియన్నియు 
పానుగంటికి సంబంధించినవే? పానుగంటిలోని శిల్పములు చరిత్రాంశములు 
తెలిసికొనుటకు నిజాము రాష్ట్రీయులగు నాంధ్రులుకాని దొరతనమువారు గాని 
పూనుకొనకుండుట సంతాపకరము. 

1923 మే నెలలో పరిశోధనమునకు బయలుదేరినపుడు మాకువలయు 
సౌకర్యము లొనగూర్చి మావెంటనుండి పానుగంటిలోని చరిత్ర దృశ్యముల దృప్తిదీర 
జూపి శ్రయనక మమ్మనుసరించిన నీలగిరి పత్రికా సంపాదకులకు మాగృతజ్ఞత 
'దెలుపుచున్నారము. నిజాము రాష్ట్రము నిట్టి చరిత్రస్థలము లూరుపేరు లేకుండుటచేతనే 
ఆంధ్రులచరిత్రల సముగ్రముగ నుండవలసిన గతి పట్టినది. 

- శారద సం.2-2. పుటలు 185-189 అక్టోబర్‌ 1924 


266 


25. విరాటరాజు గద్దె 


వరంగల్లు మండలములోని కంభముమెట్టునకు పండ్రెండు మైళ్ల దూరములో 
నేలకొండ పల్లెయగు గ్రామముగలదు. ఇది చాలప్రసిద్ధకరము. ఇందలి విశేషములకు 
విరాటరాజునకు ముడిబెట్ట గ్రామవాసులు భారతములో చెప్పంబడిన విరాటమహారాజు 
రాజధానియనియు గ్రామము బైట నున్నదిబ్బ విరాటరాజు సింహాసనముండు 
చోటనియుం దజచుగా వ్యవహరింతురు. అది విరాటరాజు నగరమని కనకబండి 
గట్టయ్యయను కవి హరిశ్చంద్ర ద్విపదలోంబేర్కొనినాండు. సుప్రసిద్ధ రామభక్తుండగు 
రామదాసు ఈ గ్రామవాసియని యైతిహ్యమేగాక రామదాసు చరిత్రమునందుంగూడం 
జెప్పబడియున్నది. ఇట గల గ్రంధాలయమునకు విరాటరాయ (గ్రంధనిలయమని 
పేరుబెట్టబడియున్నది. 

విరాటరాజు గద్దెయనునది గ్రామమునకు అరమైలు దూరముననున్న విశాలము 
ఉన్నతమునగు ఇటుకరాళ్ళదిబ్బ. దిబ్బకొకప్రక్క పాలరాళ్లతోనున్న ద్వారమును మేము 
చిరకాలము క్రింద జూచినటుల జ్ఞాపకముగలదు. దిబ్బనిండ మిగుల వెడల్పు 
మందముగల ఇటుకరాళ్ళు మాత్రము గోచరించును. చుట్టుపట్టుల పాలరాతి 
శకలములు స్పటిక శిలాశకములు కనంబడుచున్నవి. చెంతనున్న యొకచెజువులో 
నివి ధములగు గాజుముక్కలు గనంబడును. అవి పూర్వకాలమునాంటి పరిశ్రమకుం 
దార్మాణము గానున్నవి. ఈప్రదేశముననే కొన్ని బౌద్ధవిగ్రహములు దొరకంగా 
దొరతనమువారు గొని పోయిరని స్థానికులు చెప్పిరి. సమీపమునందలి గుట్టలు 
భిక్షుక నివాసమునకుం దగినటుల నేర్చాటు చేయంబడియున్నవి. వీనిని సమన్వయించి 
చూడగ విరాటరాజు గద్దె బౌద్ధ స్థూపమని విశ్వసించుటకుంజాలినన్ని ఆధారములు 
గోచరించుచున్నవి. ఘంటసాల గుడివాడ గుంటుపల్లి సుప్రసిద్ధములగు బౌద్ధక్షేత్రములు. 
విజయవాడ (బెజవాడ) గూడ బౌద్ధక్షేత్రమె. బౌద్ధకాలము నాటి గుహలు కొన్ని 
యచటంగలవు. సమీప మునంగల ఉండవల్లి బౌద్ధమతసంబంధముగలదే. అమరావతి 
ప్రశస్తి బౌద్ధయుగమున నాప్రదేశమునందలి దీపాలదిన్నె విశ్వవిద్యాలయముగా నుండి 
యెంతప్రసిద్ధి పడసినది మనమెజుంగని యంశముగాదు. బెజవాడ నుండి 
హైదరాబాదునకు బోవు రోడ్డుపక్కన కొంచెము తొలగించినచో అల్లూరను 
గ్రామముగలదు. ఇటను బౌద్ధస్థూపము కొన్ని బౌద్ధవిగ్రహములు ఒక పాళిశాసనము 


267 


కొనుగొనబడినది. నందిగామ చెంత రామిరెడ్డిపల్లెలో ఈ సంవత్సరమొక బౌద్ధస్తూపము 
సర్వాంగ సుందరమయినది త్రవ్వితీయబడినది. ఆకృతిలో జిన్నదయినను 
సర్వవిధముల అమరావతి స్థూపశిలలతో శిల్పివిన్యాసముననిది తులతూగుచున్నది. 
జగ్గ్ధయ్యపేటలోం జరకాలము క్రిందనే గ్రామసమీపమునంగల కొండపై నొక స్థూపము 
కనిపెట్టబడినది. జగ్గయ్యపేట సమీపముననున్న పొలసానిపల్లెయు లింగగిరియు 
బౌద్ధ సంప్రదాయములకుం చెందినవనియు పొలసానిపల్లె చెంతగల జైనపాడను 
భాగము జైనులకుం జెందినదనియుం బాశ్చాత్య పరిశోధకులు వ్రాసియున్నారు. నీ 
దృక్పదమింతతో వెనుకకు మటలినది. ఇంకంగొంచెము ముందునకుంబోయినచో 
నైజామునవారి పాలనలోనున్న బుద్ధామువల్ల 29 గ్రామములు బౌద్ధ యుగమునకు 
సంబంధించినవి. బుద్ధాము పూర్తిగ బౌద్ధనివాసస్థానమె. ఇటనెంతయో పరిశోధనము 
జరుగవలసియున్నది. నేలకొండపల్లి యీచేరువలోని గ్రామము. పూర్వమిది 
మహానగరము. ఇపుడొకపల్లెగా మాణినది. గ్రామము బైట గల దిబ్బ ఆకృతి 
బౌద్ధస్తూపమును సర్వవిధములంబోలియున్నది. సమీపమునంగల యిటుక బునాదుల 
వరుసలు బౌద్ధమందిరనిర్మాణక్రమమును సూచించుచున్నవి. ఇందలి ఇటుకలు 
చాలవఅకు గృహనిర్మాణమున కిటీవల వారుపయోగించుకొనిరని వినగల్లినందులకు6 
జింతించెదము. స్తూపములోని యిటుకలవలె నిర్మాణమునందును విశాలమునందును 
వర్ణమునందును నేలకొండపల్లె విరాటరాజు గద్దెలోని యిటుకలు గనుపించుచున్నవి. 
కొన్ని యిటుకలు మహబూబునగరములోని గంగాపురములోని స్తూపమునందలి 
యిటుకలవలె శిల్పవిన్యాసములతో నలరుటంజూడ విరాటరాజు గద్దె బౌద్ధ స్తూపమని 
చెప్పదగియున్నది. సమీపతటాకమునందు గానంబడునట్టి గాజుముక్కలు కుటింబినులు 
బౌద్ధ బిక్షుకు రాండ్రగునపుడు గావించిన త్యాగమునకుం దార్మాణములని మాతలంపు. 
తరువాత నీతటాక (ప్రదేశము నూతన వైథవ్యమున కంకణ చ్చేదనము గావించు 
స్థలముగా మారియుండును. కావుననే యిచట వివిధములగు గాజులు కాలక్రమము 
దెలుపునవి లభించుచున్నవి. ఈ ప్రాంతములలో మాకుంకొన్ని నాణెములు లభించినవి. 
అవి ధరణికోట స్తూప ప్రాంతము నందు లభించిన సత్తునాణెములంబోలియున్నవి. 
పండ్రెండు సంవత్సరములక్రిందట మేమొక పాళిశాసనమును బావికి తాగాణిగాం 
జూచినాము, ఈ శాననశిల యివుడు కనివించుటలేదు. ఇనిర్నటిని 
సమన్వయించెదమేని విరాటరాజు గద్దె గొప్ప బౌద్ధస్తూపమనుట కెట్టి సంశయము 


268 


కలుగదు. పూర్వము కాల్యాణనగరము మొదలు రామేశ్వరమువజకు రాజమార్గమొకటి 
యుండియుండుననియు మార్గమునకుంజేరువలో బౌద్ధ విహారములు స్తూపములు 
కట్టబడియుండుననియు పూర్వోక్తసందర్భములను బట్టి యూహింపవచ్చును. 
నిజామురాష్ట్రమునం బలుతావుల బౌద్ధస్తూపములుగలవు. గాని వానివిలువ తెలియక 
ప్రజలు దుర్వినియోగముచేయుచున్నారనుటకు విచారము కలుగుచున్నది. ముందు 
వ్రాయనున్న “గంగాపురస్తూపములు” అను వ్యాసమువలన నీయంశము విస్పష్టము 
కాగలదు. 

దేశీయ చరిత్రములకు సాధనములనందగు స్తూపముల విషయములో నిజాము 
దొరతనము వారు శ్రద్ధ తీసికొని త్వరలోం బరిశోధనకులచేం బనిచేయించుట 
అవసరము. లేకున్నచో బౌద్ధయుగమునకు సంబంధించిన చరిత్ర మెంతయో మాటు 
మణగి సంపూర్ణమగును. విద్యాధికులగు యువకులు పూర్వ చరిత్ర చిహ్నముల 
విలువ ప్రజలకు బోధించి వానికెట్టి యపాయములు కలుగకుండునటులంగా పాతంట 
ధర్మము. కాలమహిమచే మాటుపడియున్న నేలకొండపల్లి స్తూపమునుండి 
చరిత్రమునకు సంబంధించిన యపూర్వ రహస్యములెన్ని బహిర్గత మగునో చూడ 
వేడుకపడుచున్నారము. 


- ఆంధ్రభారతి (1.111927) 


269 





26. నేలకొండపల్లి 
ఉత్తరగోగ్రహణమునాటి ముచ్చటలు 


ఖమ్మము మెట్టుకు దక్షిణముగా నున్న రోడ్డుపై ౧౨వ మైలుననున్నది. 
గ్రామములో బ్రవేశించుటకు బూర్వము తటాకమొకటి గాననగును. రోడ్డునకు బ్రక్మన 
'గాడుబావి యని పిలువబడు నొక పురాతనపు బావి యున్నది. దీని నీరు మిగుల 
నారోగ్యమైనదిగ వచింపుచు నూరిలోని వారెల్ల మంచితీర్థమున కుపయోగింతురు 
అట్టి బావులు పమ్మి, రాజేశ్వర పురము మొదలగు సమీప గ్రామములయందు గూడ 
గలవు. ఇచ్చటివారీ బావిని గుణించి “గాడుబావి పయఃపానం, వేణు(రాజ)గోపాల 
దర్శసం, కొండపల్లి నివాసంచ, త్రయంత్రైలోక్య దుర్లభం” అను శ్లోకముననుశ్చతముగ 
వాకొనుచున్నారు. దీనికి పడమరగా సమీపమున నొక మట్టికోట శిథిలావస్థ 
యందున్నది. పూర్వమీకొటయందు వెలమవారుండి, యీ ప్రాంతములకు దొరతనము 
చేయుచుండిరట. ప్రస్తుత మావంశము నామావశేషమై “కంకిపాటి” వారను నియోగి 
వ్యాపారుల దొరతనమున నున్నది. గ్రామమధ్య రోడ్డుపై నొక పెద్దరాతి ద్వారమును, 
పక్కన రెండు చిన్న ద్వారములును నుండి, నిన్న నేడు ప్రక్క ద్వారములు పడిపోయిన 
చిహ్నములు మాత్రము కనబడుచున్నవి. ఇట్టిద్వార మింకొకటి యాగ్నేయమూల 
సుమారు రెండుమైళ్ల దూరములో నున్నది. దానికి సమీపముగ “విరాట రాజుగద్దె” 
యని పిలువబడు ఒక యొజ్జమట్టి దిబ్బగలదు. దానియందు త్రవ్వినప్పుడు కొన్ని 
పెద్ద యిటుకరాళ్లు మాత్రము బయట పడినవని చెప్పుచున్నారు. ఆ ప్రదేశమును 
ద్రవ్వించినచో చరిత్రా ప్రశస్తి ప్రబోధ పదార్థములు గానరాగలవను నమ్మిక గలదు. 
అచటికి దక్షిణము గానగా నూరికి దూర్చున నొక చిన్న అప్పయ నృసింహ 
స్వామాలయమును గలదు. (ప్రక్క నొక చిన్న యేటికి బందముకట్టి బంట 
కుపయోగించుచున్నారు. ఆ బందము పూర్వకాలపు సున్నపు బనిచే మోటుగనున్నను, 
మిగుల బలముగలిగి చెక్కు చెదరకున్నది. ఆ ప్రక్కను “కీచకుల గుండ” మని చెప్పబడు 
నొక పల్లముగలదు. అజ్ఞాతవాసమున భీముడు వధించిన కీచకుల నీస్థలమున బూడ్చి 
వేసిరని ప్రజలనుకొనుచుందురు. పూర్వమీ పల్లము మిగుల లోతుగలదయ్యు, నేటికి 
భూమట్టము వణకు బూడియున్నది. సమీపమున గచ్చుతో గట్టబడి సుమారు ఏడెనిమిది 


270 


గజముల పొడవును, ఒక గజము వెడల్పును గల గాడియున్నది. దీనిని “భీముని 
ప్రొయ్యి” యని పిల్చుచున్నారు. వంటలవాడైన భీముడీ ప్రాయ్యియందు, అజ్ఞాత 
వాసమున నలుడుగా వండినట్లు చెప్పుదురు. ఇంకను దూర్చు రెండు క్రోసుల 
దూరముననున్న బాణా పురమున ధర్మరాజాదులు విరటుని గొల్వ వచ్చుచు బాణము 
లుంచిరనియు, అందుచే నాటినుండి బాణా పురమను పేర బిలువబడుచున్నదనియు, 
ఉత్తరమున గ్రోసెడు దూరమునగల గోకినేపల్లియందు అర్జనుడుత్తర గోగ్రహణమున 
గోవుల మరల్చెననియు, దీనికి సమీపమున గువ్వల గూడెము కడ శతృవులు గుంపులు 
గూడిరనియును, ముజ్జగూడెమునం దిరుకక్షలవారును ముచ్చట లాడిరనియును భారత 
కథానుగుణ్యముగా గొప్ప జనశ్ళతి గలదు. ఇందులకు సాదృశ్యముగా గ్రామ 
మధ్యమునగల ఉత్తరీశ్వర స్వామి యాలయమును గట్టించి యందలి శివలింగమును 
దనపేరుతో విరాటుని కొడుకగు నుత్తరుడు ప్రతిష్టించినాడనియు, అది ప్రబల 
దృష్టాంతర మనియు, నందుల కానుగుణ్యముగా బైనవాకొనబడిన విరాటరాజు 
గద్దెయనునది విరటుడు సింహాసన మధిష్టించు కొలవుకూట ప్రదేశమనియు 
నమ్ముచున్నారు. కాని చరిత్రకారులీ యాధారములే విశ్వసింప నవకాశమగుట లేదు. 
యథార్థమును గనుగొనుటకీ యుపకరణములు చాలవు. 

గ్రామమునకు మధ్య “విరాటయాంధ్ర భాషానిలయ” మను పేర నొక 
గ్రంథాలయము గలదు. ఈ భాండారమునకు బెంకుటిల్లు గలదు. ప్రస్తుత మంతరువు 
పడియున్నను బూర్వమున నిదియు గొంత ప్రచారమున నున్నదియే. గ్రామస్తులకు 
దీనియందే మాత్రము అభిమానమున్నటుల లేదు. గండ్లూరి శ్రీరామరావుగారను 
నొక వకీలుగారు దీని కార్యదర్శిగానున్నారు. వారెంతయో యభిమానము గలవారు. 
కాని పురజనుల ప్రోత్సాహము లేకుండుటయు, ద్రవ్యాభావము గలుగుటయు 
గారణములుగా వీరేపనియు నొనర్చ చాలకున్నారు. గ్రామమునకు వెలుపలనున్న 
శాసనముల రెంటిని గొనివచ్చి కార్యదర్శిగారీ గ్రంథాలయపు ద్వారమున కిరువైపుల 
బాతి యుంచిరి. మేమారెంటి ప్రతిబింబముల దీసికొంటిమి. 

మటునాడా గ్రామమునగల తాళపత్ర గ్రంథముల శోధించితిమి కాని యవి 
వైదిక సంబంధ (గ్రంథములగుట నెంతగా నుపయోగింపవయ్యెను. పెండ్యాల 
కృష్ణయ్యగారి యింట “జాతక రత్నాకరి” మనునొక పద్యకావ్యము లభించెను. కేవల 
రాంహజారీయనువారు తాము పాల్వంచ తాలూకాలో నొకరికడనున్న గ్రంథమునకు 


271 


బతి వ్రాసికొనిన “ప్రతాపరుద్ర చరిత్ర” మను వచన గ్రంథమును, నల్లగొండ 
మండలమునగల శాసనాదికముల గ్రామముల దొరతనముల వెల్లడించునట్టి పూర్వపు 
గాగితముల గొన్నిటి నొసంగిరి. 

ఉత్తరునిచే బ్రతిష్టింపబడినదగు జనశృ్ళతిగల యుత్తరేశ్వరుని యాలయము 
గ్రామమునకు మధ్య భాగమున నున్నది. ఇది మిగుల పురాతన కాలమున గట్టించినది. 
సున్నపు బనియేమాత్రమును లేక రాతికి రాయి తాపడము చేయబడియున్నది. 
పూజాదులు జరుగుచు మంచి స్థితియందున్నది. ఈ యాలయమునకు సమీపముగానొక 
విష్వాలయమున్నది. ఇది కొలదికాలము క్రిందట గట్టింపబడినది. దీనియందు 
సాయంకాలమున బ్రాహ్మణ యువకులెల్లరును జేరి భజన చేయుచుందురు. 

గ్రామమునకు నుత్తరమున రెండు పెద్ద రావిచెట్లున్నవి. ఒక చెట్టున కరుగ 
మర్చబడి యాంజనేయు నాయరుగుపై నిలువబెట్టిరి. ఆంజనేయుని ప్రక్కగా నొకటి 
రెండు లింగములు గూడ గలవు. ప్రక్కనున్న రెండవచెట్టు క్రింద శిథిలమై పడిపోయిన 
గోడలు గల గ్రామశక్తుల గుళ్లున్నవి. అశ్వత్థ వృక్షములు మిక్కిలి లావుగలిగి తమ 
వృద్ధ దశను వెల్లడించుచున్నవి. చెలువు కట్టపై పురాతనమైన నింబ వృక్షమొకటి 
యున్నది. అది పురాతన కాలము నుండి యాస్థితియందే యున్నదని యచ్చటి 
వయోవృద్దు లెజింగించి యున్నారు. 

శాసన శిలలు గలవని తెలిపిన ప్రదేశములకు వెళ్లి, ఎంతో కష్టముతో 
బాగుచేయించి పరీక్షించగా నవి యన్నియు శాసనములు గాక పొలిమేర రాళ్లే యగుట 
(శ్రమయే మిగిలెను. 


= గోలకొండ పత్రిక (7.4.1928) 


272 


27. రామగిరి దుర్గము 
మడికి సింగన మహాకవి 


రామగిరి దుర్గము కరీంనగరములోనున్న ప్రశస్త దుర్గములలోం (బథమ 
గణనీయము. శైలవిస్ఫృతియుం గోటంగోడ పొంకము అందలి జలాశయములయు, 
దేవాలయములయు, రాజమందిర శిధిలములయు నిర్మాణవైఖరి చూడనిమ్మ 'హాదుర్లము 
పైననె నగరరాజముండుననియుం బూర్వరాజులలో6 జాళుక్యులు, రాష్ట్రకూటులు, 
కాకతీయులు వీని నాశ్రయించి వీరి రక్త వాహినులం బ్రహింపం జేసిరనియుం 
దోంచును. ఇపుడిది దుర్గమంబయి అరణ్యముబలిసి క్రూరసత్వాశ్రయమై యుంటచేం 
జరిత్ర జిజ్ఞాసువుల కగమ్యముగనున్నది. మడికి సింగనకవి యీ దుర్గ పాలకుని, 
మంత్రిని నాశ్రయించి వాజ్మయ జీవితమును గడపెను. సింగన్న గ్రంథములంబట్టి 
రామగిరి రాజధాని చరిత్రము మంత్రుల యౌదార్యము కొంతవజకేవి తెలిసికొన 
నవకాశము లభించుచున్నది. ఇతని గ్రంథరాజములు పద్మపురాణము, భాగవత ద్విపద 
జ్ఞానవాసిష్ట రామాయణము సకల నీతి సమ్మతము. కందన మంత్రి తారావళియని 
తెలియుచున్నది. సింగన్న వంశక్రమము బరికింతము. 
ఇతండు భారద్వాజ గోత్రుండు. భారతము వ్రాసిన తిక్కన సోమయాజి 

పుత్రుండగు కొమ్మమంత్రి కుమార్తె యగు చిట్టాంబిక భర్తయగు అల్లాడ మంత్రికి 
మనుమండు. ఈ యల్లాడ మంత్రి ధరణికోట సీమలోని రావెల యగ్రహారముకు 
అధిపతి. అల్లాడ మంత్రి కుమారుడు అయ్యలమంత్రి. ఇతండు రాజమహేంద్రవరము 
పాలించు తొయ్యేటి అనపోత భూపతికి మంత్రియె గోదావరి చంతగల మడిగిలో 
వృత్తులు గడించెను. అయ్యల మంత్రి కుమారుడు సింగనకవి. ఈ సింగనకవి 
వేంగి దేశమునుండి రామగిరి పాలించు ముప్ప భూపతి యాశ్రయమునకు వచ్చి 
అట బెక్కు వృత్తులు, గ్రామములు పొంది తన విజ్ఞాన నానిష్టమున నిట్లు చెప్పినాడు- 

ఆ మహావిభుచేత రామాద్రి సీమం 

బెక్కు వృత్తులు గ్రామముల్‌ వెలయంగాంచి 

యతని యాశ్రితులందెల్ల నధికుండనంగం 

జతురుండన ధన్యుండన సజసన్నవాడ. 


273 








కూనయ ముప్ప నృపాలుని 
మానుండగు తెలుంగు విభుని సుందరి మల్లాం 
బానందనుండగు ముప్పది 
భూనాథుని సుకవివరుండ బుధసన్నుతుండక. 

(ముప్పది) ముప్ప భూపాలుని గూర్చి పద్మ పురాణములో “విభవవిలాస విక్రమ 
విజయ విఖ్యాతులం బ్రసిద్దుండగు ముప్ప భూపాలుండు... సబ్బినాటి రాష్ట్రంబున 
రామగిరి పట్టణంబు నిజరాజధానిగం బురంధర విభవుండై రాజ్యంబు చేయుచు 
నిరునెత్తు గండగోపాల, కాంచీ రక్షపాలక, చోడరాజ్య స్థాపనాచార్య, దొంతి 
మన్నియవిభాల, గండగజగంధవారణ, రాయగజకేసరి, మూరురాయజగదాళాది నానా 
బిరుద విఖ్యాతుండును, అనవరత దానశీలుండు” అని ప్రశంసింపంబడినాండు. ఈ 
బిరుదక్రమముజూడ ముప్పవిభుండు కకసేనానాయకుల వంశములోనివాండనియుం 
దన పూర్వుల బిరుదములం దాల్చినవాండనియుం దోచును. శా॥ శ॥ ౧౩౪౨న 
పద్మపురాణము సింగన ముగించెను గాన ముప్పభూపాలుండుగూడ నప్పటివాండు. 
ప్రతాపరుద్రదేవుని యనంతరము దాదాపు నూజేండ్ల తరువాత నుండియుండెను. 
ముప్ప భూపాలుని పూర్వులను జ్ఞానవాసిష్టమున సింగన పేర్మొనెను. కూనయ, 
ముప్పనృపతి, తెలుగురాయలు వీరలలోం దెలుంగు రాయలతో మూడు తరములు 
చెప్పెంగాని వారి పదవులు, బిరుదములు చెప్పలేదు. వారలంగూర్చిన విశేషములు 
(గ్రంద్ధాంతరములందును దెలియరావు. కూనయ, ముప్ప నృపతి పేరులతోం గొన్ని 
గ్రామములు మాత్రము రామగిరి ప్రాంతమునంగలవు. కూనయ కాకతీయులకడ 
'సేనానాయకుండై బిరుదములు గడించెననియు నవి కృతులలో జివరవాని వణకు 
'సంక్రమించెననియు నూహింపవచ్చును. తెలుంగు రాయలు సంబురాయల కొడుకుగా 
వేటొకండు గన్పట్టుచున్నాండు. అతండే శ్రీనాథకవిచేం గస్తూరికొఅకుం 
బ్రశంసింపబడెను. ఈ తెలుంగురాయండు ముప్పరాజు కొడుకు గాన నితండు వేలు. 
ఐనను సమకాలికలే. ముప్పరాజు ఇంటిపేరు గురిజాలవారు. 

సింగనచేం బద్మపురాణము వ్రాయించినవాండు కందన మంత్రి. ఇతని పూర్తి 
పేరు వెలిగందలామాత్యుండు. వెలిగందల సుప్రసిద్ధ నృసింహ క్షేత్రము. కానసే 
కందన మంత్రి వెలిగందల అను గ్రామనామము తొలుతం బెట్టియుందురు. ధర్మపురి, 
మట్టుపల్లి, యాదగిరి, అర్వపల్లిలోనగు గ్రామనామములు స్థానిక దేవతల ప్రాబల్యము 


274 


బట్టి వ్యక్తులకు బెట్టుటచూచుచున్నారు. కందనమంత్రి నటులె వెలిగందల యను 
గ్రామనామముగలవాండు. వెలిగందల కాకతి గణపతిదేవుని నాటి ప్రసిద్ధ నృసింహ 
క్షేత్రముగా నుండెనని అటంగల చింతామణి చౌటువుకడంగల 
శాసనమువలనందెలియును. జెరంగజేబు దండయాత్రతో దాని పూర్వరూపము 
తొలంగినది. కందనమంత్రి వాణసవంశములోనివాండు. గోత్రము కాశ్యపము. ఈ 
వంశమున మొదటివాండు ములుగూరు ప్రభువు రుద్రమంత్రి. రెండవతరము నన్నయ. 
ఇతడు కాకతి గణపతిదేవునకు మంత్రి. ములుగూరులో గణపేశ్వరుని గోపాలుని 
ప్రతిష్టంగావించెను. ములుగూరు పడమటిగవనియందు రుద్ర సముద్రము 
గాడిబావియు నెలకొల్పెను. మూడవ తరము మల్లన, నాలుగవతరము గణపతి, 
ఐదవతరము అబ్బన ప్రసిద్ధ కార్యము లొనర్చినటులం జెప్పలేదు. ఆరవ తరమున 
కేశవ కందనమంతత్రియుం (బసిద్ధులు. కేశవమంశత్రి ముప్పరాజుకడ అమాత్య పదవి 
గడించి రామగిరిలో కేశవాలయము గట్టించెను. ధర్మపురిలో నృసింహునకు ఉత్సవముల 
జేయించెను. కేశవాలయమున సువర్ణకుంభము లెత్తించెను. కేశవ మంత్రి 
యనంతరము కందన ముప్పరాజుకడ మంత్రియై మడికి సింగనను మన్నించి, 
కృతులు వ్రాయించి ప్రసిద్ధినొందెను. తరువాత నీ వంశమునుగూర్చి తెలియుటలేదు. 
సింగన కందన మంత్రిపేర కందములతో తారావళియు, సీసపద్య శతకమును 
రచించెను. అందలి కొన్ని పద్యములు సకల నీతిసమ్మతమున నుదాహరించుంగొనెను. 
కందనమంత్రి భారతము వ్రాయుటలో నన్నయ్య భట్టునకుం దోడ్పడిన నారాయణ 
భట్టువలె వాణసవంశజుండగుట గమనింపందగును. కందనమంత్రి పూర్వులు 
వసించిన ములుగూరు పేరు చెందినదుర్గరాజము. ఇప్పుడు మొలంగూరు అను పేర 
వ్యవహరింపంబడుచు కరీంనగరము జిల్లాలోనున్నది. చాళుక్య పద్ధతితోంగట్టంబడిన 
గొప్ప దుర్గము ఇట దర్శనీయము. నన్నయ కట్టించినవానిలో దేవళములు 
రూపుమాసినవి. గాడిబావియు రుద్రసముద్రము నేంటివజికు నిలిచినవి. దుర్గమును 
క్రిందిభాగము పెంచి మహమ్మదీయులు కొంతకాలము పాలించిరి. చారిత్రక ప్రశస్తి 
గల దుర్గరాజమునంగల శాసనములు ధ్వంసము చేయబడినవి. మతోన్మాదులు చేయని 
దుండగములేవి? రామగిరిని ఇతర దుర్గముల తోంబాటు కూలి కుతుబుషా 
ఆక్రమించుకొని తన రాజ్యమునంగలుపుకొనెను. కాళిదాసుండు మేగదూతములోం 
బేర్మొన్న రామగిరి ఇదియేకావచ్చును అని ప్రభాకరశాస్త్రి గారి యభిప్రాయము. 


275 


దానికుపపత్తులుగూడంజూపిరి. మహమ్మదీయులకు జాగీరుగా నీ దుర్గము పరిసర 
దేశములిచ్చుటతో హైందవశిల్బ్పమంతయు నాశనము గావింపంబడెను. ఇటనున్న 
సుందర విగ్రహములు హైదరాబాదులోని నవాబుల యంతఃపురములకు 
వలసపోయెను. రామాయణ కాలమున రాముండు సీత నివసించుటచే రామగిరియని 
పేరు వచ్చినటులం బ్రజలు చెప్పికొందురు. ఇప్పుడు యవనులు దీనికి ఆరాముగిరి 
యను నపభ్రంశనామమును బ్రసాదించిరి. స్వాతంత్ర్యము లభించిన పిమ్మట గూడ 
నీ దుర్గ విశేషములు గనుగొనవలయునను కోరిక దేశీయులకుదయింపలేదు. 
ఆర్షశాఖవారి దృష్టిగూడం బడలేదు. వాజ్బయముతో శిల్పకళతో వాస్తు శాస్త్రముతో 
ఆంధ్రుల నిర్మాణకౌశలముతోం బేరుగొన్న రామగిరి దుర్గమునం జరిత్రమునకెక్కని 
మూగ యితిహాసమెంత యిమిడియున్నదో! సంవత్సరమున కొక్క పర్యాయము అచటి 
యాలయమున జరుగు ఉత్సవములలో సమీప గ్రామములవారు దుర్గరాజమున 
కెక్కుదురంట. అపుడైన చరిత్ర ప్రియులు యాత్ర సాగించినచో అజ్ఞాత చరిత్రము 
ఎంతేని లభించుట కవకాశముగలదు. ఇంక నింతతో నీ వృత్తాంతము ముగించి 
రామగిరి ప్రశస్త వాజ్మయమున సుస్థిరముగావించి మడికి సింగనవైపు మరలి అతని 
గ్రంథవిశేషములు తెలిసికొనుటకు. బ్రయత్నింతము. 
మడికి సింగన తన తరముననే ముప్పరాజు ప్రాపకము నొంది కేశవమంత్రి 

కందనమంత్రుల ప్రోత్సాహముచే రామగిరియను సబ్బినాటి రాజదానికింజేరి 
జీవితముగడపెను. తెలంగాణమునకె వాజ్బయామృతము పంచి యొసంగెను. 
నబ్బినాడు, నబ్బినీమయని నబ్బి పాయిరమండలమని తత్పూర్వులచే 
వ్యవహరింపంబడినది. ఇతని తండ్రియగు అయ్యలమంత్రి యనువాండు అహోబిల 
నరసింహ భక్తుందై తన కుమారులకు నరసింహార్థ జోతకములగు నామముల 
బెట్టుట కదియే కారణము. 

“ధరణిహపరములకును గురు 

చరణంబులె యూంతయగుట చర్చించిమదిక£ 

బరవాది భద్రవారణ 

హరిభక్తుల తిరుమలయ్య లార్యులందలంతుక.” 

అని సింగన ప్రతివాది భయంకరము తిరుమలాచార్యుల శిశ్యుండనని 

చెప్పుకొనుటచే వైష్ణవ సాంప్రదాయములోని వాండని తెలియుచున్నది. కవిస్తుతిలో 


276 


నన్నయ తిక్క్మనల మాత్రము స్మరించెను. కందనమంత్రి పూర్వులలో గన్నయ్య 
అనువాండుండుటచే ఇతండు మార్మండేయ పురాణము వ్రాయించి అంకితము నొందిన 
గన్నయసేనాని వంశజుఃడని శ్రీ వీరేశలింగము పంతులుగారు తలంచిరి. మార్మండేయ 
పురాణ సంబంధియగు గన్నయ సేనాని శూద్రుండు గాన కందనమంత్రికి పూర్వుండని 
చెప్పంజాలము. 

“ఆ పరమేశ్వర మకుట 

వ్యాప్పత గంగాప్రవాహ వరకవితా స 

ల్లాపుండగు కవిని సింగనం 

జేపట్టక కీర్తిగలదె శ్రీమంతులకుక.” 

అను పద్మపురాణ పద్యముచే సింగన కవితాధార పరమేశ్వర మకుట 

గంగాప్రవాహమువలె నుండునని యొప్పుకొనందగియున్నది. కందన మంత్రి 
సింగనకవికి స్నేహబాంధవుండట, మొత్తముమీంద సింగన తన కావ్యములో గందన 
మంత్రిని విశేషించి ప్రశంసించుటచే కందనమంత్రి గొప్ప వాజ్బయప్రియుండు. 
జ్ఞానవాసిష్టము ఈ కవికింగల వేదాంతానుభవమును దెలియంజేయును. తాత్విక 
విషయములు తేటతెల్లముగను సుబోధకముగను రసవంతముగను సింగన తెలుంగు 
గావించుచు 

“మృదుమధుర వచన గర్భము 

గదియించినయట్ల తత్త్వ గాధార్థము చె 

ప్పుదుం బువ్వుదేనెంగొను తు 

మ్మెద మ్రాంకులు దొలుచు నేర్పు మెజిసినభంగిక” 

అని చెప్పినాండు. ఇందెంతయేని సత్యముగలదు. జ్ఞానవాసిష్టము అహోబల 

నరసింహస్వామి కంకితము. రసవంతమగు కావ్యము. ప్రాచీన సాంప్రదాయముగా 
నిందు కృత్యాది శ్లోకముచే నారంబింపంబడినది. ఇది నరకృతికియ్యకొనని యుత్తర 
వయస్సులోన రచియింపంబడెను. పద్మపురాణమున ఉత్తరఖండమును మాత్రము 
ఏకాదశాస్వాసముల గ్రంథముగా సింగన తెలుగుంజేసెను. ఇంతకుంబూర్వము 
శ్రీనాథకవితాత కమలనాభామాత్యుండు తెలింగించిన పద్మపురాణమును సింగన 
చూచియుండండు. సింగనయెకాదు శ్రీనాథునకుందక్క దానియునికెతెలియదు. ఆ 
గంథమంతరించుట విచారకరము. సింగన పద్మపురాణమును జూలూరి అప్పయ్య 


277 


పంతులుగారు సంస్కరించి శుద్ధప్రతి వ్రాసినారు. ఈ ప్రతి మద్రాసు ఓరియంటల్‌ 
లైబ్రరీలోంగలదు. అందు ఈ విధముగా అప్పయ్యపంతులుగారు లిఖించియున్నారు. 

“పద్మపురాణోత్తరఖండమునకు సింగనకవి లెస్సగా తెనుగుజేసియుండగా 
కాలాంతరమందు లేఖక దోషములచేత అనేక స్థలములయందు చెడిపోయి శుద్ధ(పతి 
లేకయుండుట చేతను అనేక ప్రతులు తెప్పించి గీర్వాణమునకు సరిగా అధ్యాయసంఖ్య 
యేర్చడేటట్టున్నూ పార్వములయందు ఆయా కథాభాగములందలి వర్జనాంశములు 
మొదలైనవాటి యొక్క సూచనలు వ్రాయబడి యుండేటట్టున్నూ యీ ప్రకారము 
తీర్చు చేయవలనినదని మచిలీవట్టణ న్యాయకర్తలైన మహారాజశ్రీ చాడి 
(బౌమదొరవారు అనుజ్ఞ యిచ్చినందున శాలివాహనశక వర్షములు ౧౭౫౪ అగు 
నేటి నందననామ సంవత్సరమునకు సమానమైన ఇంగ్లీషుయుగ ౧౮౩౨ 
సంవత్సరమందు బందరులో జూలూరి అప్పయ్య పూర్ణముగా పదకొండు 
ఆశ్వానములున్నూ తీర్చుచేసి గీర్వాణమునకున్నూ తెలుగున కున్నూ కొన్ని 
స్థలములందు భేదములు వచ్చియుండంగాను అధ్యాయక్రమ వ్యత్యయములు 
అయాస్థలములయందు విశదపజిచడమైనది. ఈ పద్మపురాణమందు ఉత్తరఖండము 
మాత్రము తెనుగు అయినట్టు కనవడుచున్నది. కడమ ఖండములకు 
తెనుగుచేసినట్టుగా యెక్కడను మాకు కనపడలేదు.” బ్రౌను దొరవారు స్వయముగా 
‘The language used in this translation is easy and very beautiful’ 
వ్రాసియున్నారు. 

బమ్మెర పోతనగారి భాగవతములోని పద్యముల పోకడలు పద్మపురాణములోం 
గనిపించుచున్నవి. ఇట్టి అమూల్య గ్రంథము స్టాలిత్యములతోం బలుచని కాగితములపై 
మద్రాసులో నెన్నడో ముద్రణమైనది. ఇప్పుడు ప్రతులు దొరుకవు. తెలంగాణములోని 
యే ధనవంతులైన బ్రౌమదొరవారి శుద్ధప్రతిని ప్రత్యంతరము వ్రాయించి ముద్రింతురేని 
లోకోపకారము గాంగలదు. దోమకొండ సంస్థానప్రభువగు మల్లారెడ్డి పదునేడవ 
శతాబ్దిలో పద్మపురాణము తెలింగించెంగాని అది యసమగ్రము కవిత్వము రసవంతము 
అదియు. దెలంగాణములోని కృతియె. మరికొందరు గూండం పద్మపురాణము 
తెలింగించిరి గాని యవి సింగనకవితతోః బోలవు నీరసములు. 


భాగవతములోం గొన్ని స్కంధములు లోపించుటం జూచి సింగన వానిని 
ద్విపదగాం దెలిగించెను. పోతన పోకడలు ఇతని కవితలోం గనిపించుటచే 


278 


భాగవతమును ఇతండు చూచియుండెనని తలంపవచ్చును. పోతన మడికి సింగనకు 
గొంచెము పూర్వుండు గాననే దశమము ఏకాశద్వాదశ స్కంధములు తెలిగించుట 
సంభవించియుండవచ్చును. ఇపుడు పిఠాపురము రాజావారి లైబ్రరిలోను తంజావూరు 
సరస్వతి నుహలునందును ద్విపద భాగవతములు కలవు. అని పూర్తిగం 
బరిశోధితములుగాలేదు. ముద్రణాదృష్టమునకు నోచుకొనలేదు. సింగన భాగవతము 
ద్విపదగా రచించిన సంగతి యాతని (గ్రంథములలో గలదు. అదియు సింగన 
కందనమంత్రికె అంకితముగావించెను. ద్విపద బాగవతమింతవఅకు నేను జూడలేదు 
గాన దానినిగూర్చి యెక్కుడు తెల్పంజాలను. సకల నీతిసమ్మతములో మదీయములని 
గ్రంథభాగములు వ్రాసికొనెను. అది యేగ్రంధములోని భాగములోందెలియదు. ఇట్లు 
పేరు తెలియకున్న యొక గ్రంథముకూడ సింగన రచనమునం జేరియున్నది. 

సకలనీతిసమ్మతము సింగనకవి ప్రాచీన కావ్యముల నుండి యేరితీసిన 
పద్యములు గల సంధానగ్రంథము. ఇది గద్వాల సంస్థానముననుండంగా పరిశోధక 
వతంసులగు మానవల్లి రామకృష్ణకవిగారు శ్రమపడి బయటికిందీసి ప్రచురించిరి. 
అందింకను గొంత గ్రంథభాగము లోపించినది. ముద్రితమైన ...ండాశ్వాసములవలన 
సింగనకవి బహుగ్రంథ పరిశోధకుండుయు ఇంతవఅకు లభ్యములుగాని 
గ్రంథరాజములలోని పద్యములు ఉదాహరించిన మొదటి సంధాకర్తయనియుం 
దెలియును. విషయసూచికలన ముద్రితమైన మూండాశ్వాసములు గాన ఇంకను 
రెండాశ్వాసములు మిగిలియున్నట్లు తలంపవచ్చును. ఇందలి విశేషములను 
దెలిసికొందము. 


భారత రామాయణ కుమారసంభవాది ముద్రిత ్ర్రథములయందునుండియెగాక 
అముద్రతములగు ముద్రామాత్యము, నీతిసారము, పంచతంత్రి పురుషార్థసారము 
నీతిభూషణము కామందకము నీతితారావళి యను గ్రంథములనుండి పెక్కు 
పద్యములు సకలనీతిసమ్మతమున నుదాహరింపంబడినది. ఈ గ్రంథములలో మొదటి 
యాజును నాంధ్రలోకమునకపరిచితములు. నీతి తారావలి గ్రంథ పద్యములు 27 
కందన మంత్రి పేర సింగనయే రచించెను. పురుషార్థసారము కాకతీయ గణపతి 
దేవునిమంత్రి శివదేవుండు రచించెను. సింగన్న చూచిన యయపూర్వ (గ్రంథములు 
వదునేనవ శతాబ్దికి బూర్వవు వాబజయమునకుం జెందినవి. రామగిరి 
ప్రాంతములలో గల తాళపత్ర గ్రంథములలో నిందుంగొన్నియేని లభింపవచ్చునని 


279 


కొండంతాశతో వెదకివెదకి వేసారితిని. పరిశోధకులెవరేని యీ [గగ్రంథములలోం 
గొన్నిటినేని గడించి ప్రచురించిన వాజ్మయమున కెంతయో అభ్యుదయము 
కలుగంగలదు. అపూర్వములగు చరిత్రాంశములు బయలుపడును. 

నకల నీతినమ్మతమును నింగనకవి రామగిరి కేశవస్వామికి 
అంకి తముగావించెను. కేనన వాణన వంశజుండనియుం గేశవస్వామిని 
బ్రతిష్టించినవా౭డనియుం గందనమంత్రికి అ(గ్రజన్ముండనియుంజెప్పెను. 
పద్మపురాణమునుండియుం గొన్ని పద్యములు చేర్చికొనెను. సకలనీతిసమ్మత 
రచనమును సింగన కవి యిటుల సమర్ధించియున్నాండు. 

“మును కవులెల్లం జెప్పినది 

మున్మొని చర్విత చర్వణంబుగాం 
బనివడి వ్రాయనేల యని 

ప్రాజ్ఞులు చిత్తమునందుంజూడుండా 
ఫనుండగు ప్రాఢమాలకరి 

గమ్మని పువ్వులంగూర్చి దండం గ 
ట్టిన క్రియనీతిదామము 

ఘటింపుదు మీరలు మెచ్చునట్లుగక” 

సకల నీతిసమ్మతములో6 దామచెప్పదలంచిన యంశములకు కృత్యాదిలో 
సింగన స్పష్టముగాం జెప్పియున్నాండు. ఉపలభ్యమగు మూండాశ్వాసములలో సొంత 
ప్రచురణములు కాక అముద్రితములును ఇంతవణకు ననపభ్యములగు ఏడు ఆంధ్ర 
గ్రంథములనుండి యుదాహరణములు తీసికొన్నాండు. మిగిలిన విషయసూచిక 
జూచినచో రెండాశ్వాసములు గల గ్రంథము లభింపలేదని తెలియును. ఆ 
రెండాశ్వాసముల విషయసూచిక యిది. 

“పౌరాంగ నావిటనటీలక్షణమును, సజ్జన దుర్దనవర్తనములు, లుబ్ధ త్యాగి 
యాచవ గుణవిశేషములును, పంచగుప్త ప్రసంశయు, సకలలోకోక్తి విశేషంబులును, 
నింగితాకార చేష్టలును, సంగీత నాట్యప్రకారంబులును, నన్యాపదేశంబులును, 
ధనాధనవాణిజ్యకృషీవలపశుపాలన లక్షణంబులును దేవాలయోద్యాన తులసీవన 
తటాకాది ప్రతిష్టాఫలంబులును హరిహరభక్తి విశేషంబులును, సాలగ్రామ 
పూజాఫలంబులును, గాయత్రీమంత్ర గురు పితృబక్తి విధంబులను, నానా తీర్ధ 


280 


విశేషంబులును, మాఘస్నానఫలంబును నను నివియాది గాంగలిగి బహు కవీంద్ర 
వాక్యామృత పూరంబై ధర్మార్థ కామమోక్ష ప్రపంచంబగు నీతిప్రపంచంబు వివరించెద” 

ఈ ప్రతిజ్ఞ నిర్వహించుటలో నింకనెన్ని పూర్వకవి కృత(గ్రందముల 
నుపయోగించెనో యనునది గ్రంథభాగము లోపించుటచే గ్రహింపనవకాశము 
లభింపకున్నయది. సింగన యుదాహరించిన ముద్రామాత్యము లక్కాభట్టు రచించినట్లు 
నువానికే క్షేవేంద్రుండను బిరుదనామముగలదనియుం దెలియుచున్నది. 
కవిసంజీవనిలోని గ్రంథముదాహరింపంబడెను. ఉదాహృతపద్యములవలన నందలి 
కథాంశము ఒక రాజచరిత్రమువలెనున్నది. నీతిసారము కాకతిరుద్రదేవుని కృతముగా 
నితర (గ్రంథములవలనం దెలియును. వేతొక లక్షణ గ్రంథము దీనినే 
ఆంధ్రభోజకృతమని చెప్పుచున్నది. ఇంతవణకు యత్మర్శకమొ తేలలేదు. 
పురుషార్థసారము శివదేవయ్య రచించెను. శివదేవధీమణియను శతకము 
ఇతండెవ్రాసెనో పరులం కితముగావించిరో తెలియదు. ఇది కాకతీయ సామ్రాజ్యమున 
గణపతిదేవుని కాలమునంబట్టిన గ్రంథము శివదేవుండు గణపతిదేవుని మంత్రియని 
వినుచున్నారము. కామందకము పంచతంత్రి యెవరురచించినవో. ఈ పేరుంగల 
పుస్తకములితర కవితకృతములు గనవచ్చుచున్నవిగాని సింగన్న యుదాహరణము 
దీసికొన్నవి అంతకుంబూర్వములు. రమణీయములగు నా కావ్యములు రెండును 
నింతవబకు లభ్యములు గాలేదు. విమర్శక శిరోమణులగు శ్రీ మానవల్లి 
రామకృష్ణకవిగారు అనుపలబ్ధములగు గ్రంథముల యోగ్యత తమ పీఠికలో నిట్లు 
“కవితా రచనములో నీతిసార పురుషార్థసారములు చాలం బ్రౌఢములయినవి. తరువాత 
పంచతంటత్రిముద్రామాత్యము కామందకములం (గ్రమముగాం జెప్పవచ్చును. 
పురుషార్థసారములోని భావములు వక్రోక్తి చతురములై హృదయంగమములగుచున్నవి. 
తుల్యప్రదేశములం బోల్చిచూడ నీ ప్రాచీన పద్యములకుం దరువతికవుల పద్యరచన 
తీసిపోయి వస్తునిషృృష్టియు, రసభావ సమగ్రతయు, నిమిడికయు అనుటలో 
న్యూనత్వము చెందుచున్నది.” 

అని యముద్రితాంధ్రకావ్యములం బేర్కొనియున్నారు. తత్తత్మవితాప్రసక్తికీప్రశంస 
చాలుననుకొందును. లభించినవి మూండాశ్వానములైనను జాలపద్యములు 
అనంవూర్ణములుగనున్నవి. మాతృకయొక టె లభించుటయు అదియు 
నసమగ్రమగుటయు నీకొఖంతకుం గారణము. మొదటి యాశ్వాసము కొంత 


281 








లోపించుటచే నాశ్వాసాంతపద్యములు కొజంతపడినవి. సకలనీతిసమ్మతమున రెండవ 
షవ్ట్యృంత పద్యముతోం (బ్రధమాశ్వానము ముగియుటకిది యకారణమని 
నిర్ణయించుకొనవచ్చును. పాఠకులు సింగనగ్రంథములకై పరిశోధనము చేయుచో 
గొన్నియేని లభింపవచ్చును. ఇది భాషాభిమానుల కర్తవ్యము. 
మడికినింగన జీవితకాలమగు వదునేనవశతాబ్టి నువర్జ్ణయుగము. 
తెలంగాణమునం బ్రసిద్ధులగు కవులుండిరి. సంస్కృత కవులలో విశ్వేశ్వరుండు, 
మల్లినాధసూరి, సర్వజ్ఞ సింగభూపాలుండు మొదలగువారు సింగన సమకాలికులు. 
ఆంధ్రకవులలో గౌరవ భైరవకవి శ్రీనాథకవి. బమ్మెర పోతరాజు జక్కన 
అనంతామాత్యుడు కొజివి గోపరాజు పిల్లలమజ్జి పినవీరభద్రుండు లోనగు ఆంధ్ర 
కవిరత్నములీకాల మనునుండిరి. సర్వజ్ఞ సింగభూపతి, ప్రౌఢరాయలు పెదకోమటి 
వేమారెడ్డి, ముప్పరాజు, కాటయ వేమారెడ్డి మున్నగు భాషాభిమానులగు పండిత 
కవిరాజులు అను నృపాలురు కవులకు బ్రోత్సాహము కలిగించుచుండిరి. 
విశాలాంధ్రమునుండి పలువురు తెలుంగుకవులు సుభిక్షముగానుండి రాజన్వతియగు 
తెలంగాణమునకు వలసవచ్చినటులం గనుపించును. కాటయ వేమారెడ్డి ప్రఖ్యాత 
విద్వాంసుండు. గొప్ప వ్యాఖ్యాత, రసికుండు. ఈయన శాకుంతల వ్యాఖ్యానమునందుం 
దానుగెల్చిన దుర్గములను జెప్పుకొనినాండు. అందు - 
ధాటిఘోటి ఖురాగ్రతృటిత గిరితటే 
యాత్రమాక్షేదిదుర్గం 
దుర్గం కిమ్మూరు సంజ్ఞం దళితరిప్రబత 
దుర్గమంబెండపూర్ణోమ్‌ 
దుర్భేదం వజ్రకూటం జితవతిరభసా 
రామగిర్యాఖ్య దుర్గం 
విఖ్యాతం వీరఘోట్టంగళి తమసుహృదాం 
దుర్గసన్నాహ దార్హ్యమ్‌. 
అని దుర్భేదము వజ్రకూటమునగు రామగిరిని కాటయవేముండు జయించెనని 
చెప్పబడినది. కాటయ వేమారెడ్డి రాజమహేంద్రవరరాజు గోదావరిమార్గమున 
రామగిరిని జయించి యుండును. కాటయవేముండు ముప్పరాజునకుం బరిపాలనా 
ధికారము నొసంగినపిమ్మటం క్రమముగా ముప్పరాజు స్వతంత్రుండయ్యనేమో. 


282 


అప్పకవీయములో సాహిణిమారుండు చాళుక్య చొక్కరాజు రామగిరిని పాలించిరని 
చెప్పంబడినది. రామగిరి ప్రసిద్ధికెక్కిన దుర్గరాజమనుటకీప్రసంగము చాలును. 


“రామగిరీంద్రమందుం 

గవిరాజులు రాజులుగూడి కేశవ 
స్వామి యనుగ్రహంబున 

యశంబు గడించిరి, నాండు వాజ్మయ 
శ్రీమధురామృతైక రస 

సిక్తములైన నృపాలమందిరా 
రామములందుం గార్మొనె 

నరణ్యములుక్‌ శిధిలావశిష్టముల్‌.” 


283 


28. రామప్పగుడులు 


రామప్పగుడులను బాగుచేయించుటకు నిజాము దొరతనమువారు పదివేల 
రూపాయలు కర్ప్చుబెట్టుట మిగుల సంతోషకరమగు విషయము ఎన్నియో 
శిధిలములుండి నయాంధ్రశిల్పదేవాలయము పయి దొరతనమువారి దృష్టి పడుటయొక 
విధముగా నాంధ్రుల యదృష్టమనవచ్చును. ఈ యవకాశమును బురస్మరించి 
యానిర్మాణమును గుర్చిన విశేషములు శిధిలములను బాగుచేయుటలో దొరతనము 
వారు ప్రత్యేకముగ జూపవలసిన శ్రద్ధనుగూర్చి కొంచెము దెలుపదలంచితిమి. 
రామప్పగుడులకు వరంగల్లు వద్ద నుండి ములుగుమీదుగా బోవచ్చును. 
ప్రత్యేకించి మెట్టదారియు గలది జనసంచారమంతగా లేనియరణ్యమధ్యమున నీ 
రామప్పగుడులు కలవు. ఇందలిశిల్పములను నిజాము దొరతనమువారి మోడరన్‌ 
రివ్యూ పత్రికవారు ఇంక గొందరు సాలెంపట్టు శిల్పములని ప్రకటించిరి. ఈగుడులకు 
సమీపములో నుంటవలననే యీ పేరుతో వారు వ్యవహరించి యుందురు. 
అంతియగాని ఆలయమునకు బాలెంపట్టునకు సంబంధము లేదు. 
రామప్పగుడులు ఒక విశాలప్రదేశమున గట్టబడిన మూడు గుడులుచుట్టును 
ఆనాడు గట్టిన విశాలము దృఢమునగు జాతిగోడ కలదు. ప్రహరిలోనున్న 
ఆలయములు మూడింటిలో మధ్యగల యాలయమె విఖ్యాతమయినది రెండువైపుల 
గల యాలయములు, చాలచిన్నది. అందు శిల్పములేదని చెప్పవచ్చును. మధ్య గల 
శివాలయమును రామప్పగుడి యనియేల వ్యవహరింతురో నిరూపింప వీలుకలుకదు. 
ఆలయము కట్టించినది రేచర్ల గోత్రీయుడగు రుద్రసేనానియని శాసనమునందు 
రూఢము గాగలదు. ఆలయము శివాలయము ఈ పరిస్థితిలో రామప్పగుడులనుటకు 
గారణము గోచరింపలేక అచట యనాగరకులు కట్టిన శిల్పిపేరును బట్టి 
యీనామమేర్చడినదని చెప్పిరిగాని యిది యంగీకరింపదగినది కాదు. 
రామప్పగుడి (మూడుగుళ్లలో మధ్యనున్నది) ఇంచుక మెరుపురంగుగల 
సామాన్యశిలతో మిగుల నెత్తయినతావున గట్టబడినది. దాదాపు ఆలయము 
పానపట్టమును బోలియుండును. తక్కిన యాలముల యందువలెగాక నందీశ్వరుడు 
ఆలయములోపలనే యిమిడి యున్నాడు. అందుచే నందిపయినాడెన్నడో గావించిన 


284 


కురువిందపు మెబుంగులు నేటికి జెక్కుచెదరక యున్నవి. హనుమకొండ 
దేవాలయమువలె రామప్పగుడి త్రికూటాలయము గాదు. ఏకకూటాలయమె 
ఆలయములోని మండప స్తంభములందును వానిపయిని వేసి యడ్డస్తంభములందును 
గర్భాలయమునకు ముందుండు ద్వారబంధముననుగల శిల్పము అసద్భశము. అనేక 
పురాణాంశములట జితిర్రిపబడినవి. కృష్ణశిలల పైన విగ్రహములు చెక్కబడినవి గాన 
వాటిమెటుగు నేటికి దర్శనీయముగ నుండి నెడలుగ్రక్కుచున్నవి. శిల్పప్రశస్తిలో 
హనుమకొండ, పిల్లలమల్టి, నాగులపాడు, గొడిశాల, మున్నగుతావుల అన్ని 
దేవళముల కంటె నిదియగ్రగణ్యమనదగియున్నది. ఆలయమునకు వున్న 
అడ్డస్తంభముల మీద నుండి అలముమారుతున్నట్లు మూడు వైపుల పురుష 
ప్రమాణముల విగ్రహములు నిలువబెట్టబడయున్నవి.ఆ విగ్రహములు నైజాము 
విలాసమునకు అసద్భశ్యము. ఈ మధ్య ఒక అధికారి ఇట్టి విగ్రహములలో రెండిటి 
విడదీయించి అతని గృహమునకు కొనపోవుటకు ప్రయత్నించిరి. దొరతనము వారి 
సహాయముచే ఆ పని ఆగిపోయినది. ఆ విగ్రహములను పాడుచేయుచున్నారు. అందలి 
శిల్పము వరంగల్లు, హనుమకొండలలోని నందుల శిల్పమునకు దీసిపోదు. 
దీనిభారముచే వున్న శిలలువిరిగి కృంగిపోయినవి. అందువలన ఆలయమునందలి 
కొంతభాగము కప్పుచెదరినది. దీని సవరించుట యత్యవసరము ఆలయావరణలోని 
జీర్ణాలయములను బాగుపరచి లోనున్న చిన్ననూతిని సరిజేయవలసియుండును. 
ఆలయముచెంతనుండే పారు చెజువు కాలువకు మెట్లేర్పడిన గాని యాత్రార్థలకు 
సౌకర్యముగా నుండదు రామప్పగుడులలోని ఇటుకలకు నీటిపై తేలునని చెప్పగా 
మేము వినియున్నారము స్వయముగా మేమీయంశము చూడలేదు. ఇదియు సత్యమే 
కొన్ని యిటుకలు భద్రపరచి యాలయశిఖరమును బాగుజేయుట యత్యవసరము. 
రామప్పగుడులకు జెంత గొవ్ప చెజువు వొకటి గలదు. ఇందలి 
జలాధారమువలన నెంతయో భూమి సాగుఅగుచున్నది మన్నెపు ప్రదేశమని ఇచటికి 
క్రొత్తవారురారు. ఇచటిభూమి సాగుచేయదగినంత మంది కర్షకులిటలేరు. ఇందుచే 
నీప్రాంతములు దుర్భిక్షముగా లున్నవి ఈ చెజువు రెండుకొండలకు కలిపి పెద్దకట్టబోసి 
యేర్పణుపబడినది. కట్టకురెండు చివరలందును సామాన్యములగు నాలయములు 
రెండుగలవు ఇందు జిత్తరువులుగూడ గలవు. ఒక యాలయమున 
జైనవిగ్రవాములుంచబడినవి. ఈ రెండునుగూడ బాగుచేయదగినవె. 
రామప్పచెజువుండు దీసినయలుగు కాలువ చాలవింతయైనది ఈ యలుగుకొఅకు 


285 








ఒకకొండను బగులదీసి త్రోవయేర్చఅచిరి. ఆనాటి అపూర్వ పరిశ్రమల కిదియొక 
తార్మాణము ఇపుడీగండినుండి నీరువచ్చుటలేదు. ఈ గండి చెదరనీయక యుంచుట 
ప్రభుత్వమువారి కర్తవ్యము. ఆలయచరిత్రము తెలుపు శాసనము చాల అమూల్యమైనది. 
అది బహిరంగస్థలమున నుంటచే జెడినది. ఒక సురక్షిత స్థానమున జేర్చకున్నచో 
త్వరలో పాడుగాగలదు. ఇప్పటికే చాలభాగము చెడినది. సమీప ప్రదేశములలో 
లెక్కలేనన్ని గుడులున్నవి. ఆయాతావులలో గల శిల్చములు మేము గమనింపలేదు 
గాని అవియు దర్శనీయములె అందమైన శాననములు శిల్పములున్న 
గాపాడవలయును. రామప్ప గుడులలో మల్లికార్జున పండితారాధ్యులవారి విగ్రహము 
ఒక గోడపయి చెక్కబడియున్నది. అది యదార్థరూపమని మేము చెప్పుట తగదుగాని 
యాకాలపు వస్త్రధారణము వేషభాషలు గుర్తించుటకు దగినవిగా నున్నది. ఇది దక్క 
మల్లికార్జున పండితారాధ్యులవారి స్వరూపము దెలుపు విగ్రహమింకొకటిలేదు. గావున 
సురక్షితము గావింపదగినది. ఈ ప్రదేశమంతయు బూర్వము మహానగరముగా 
నున్నటుల ననేక సూచనలు గలవు. ఎటజూచినను బరిశోధనార్హములగు బ్రదేశములు 
గోచరించుచున్నవి. క్రూరమృగములకు నెలవగు నీ ప్రదేశమని నొంటరిగా 
దిరుగుటయు శోధించుటయు అసాధ్యము అందులకు దొరతనము వారు మార్గములు 
వేసి యచటి దృశ్యములన్నింటిని గాపాడి మరుగుపడిన యీ పుణ్యప్రదేశపు పూర్వ 
చరిత్రమును వెల్లడించుట యత్యవసరము. 
అన్నిదండ యాత్రలలో యాలయముకూడా కొంతవరకు దుస్థితికి లోనైనది. 
ఆలయము ముందున్న గజవిగ్రహములు రూపు మాసినవి. ఆందినంతవరకు బాడు 
చేయబడిపోయి. ఆలయసౌందర్యము మాత్రము చెడలేదు. ఈ యాలయము నందలి 
విగ్రహముల నృత్యమునకు నాట్యశాస్త్రముకు తార్మాణముగలదని విజ్ఞులు 
చెప్పుచున్నారు. జీర్ణాతిజీర్ణము కాకముందె యీ నిర్మాణము పునరుద్దరింపబడుట 
సంతోషకరమగు నంశము ఆంధ్ర చరిత్రమునకు అవినాభావ సంబంధము గల 
యీ శిల్పాలయము ప్రకృతము జంగమదేవర యర్చకత్వముక్రింద నిత్యనైవేద్య 
దీపారాధనలతో నొప్పుచుండుట యొక విశేషము. 
- (8.10.1930) 


286 


29. సువర్ణయుగము 


ఆంధ్రవాజ్మయమునకుC బ్రాణభిక్షపెట్టిన చాళుక్య రాజులు భాషాసేవకులకు 
వందనీయులు. ఆంధ్రభాషలోం గవిత్వమువ్రాయుటకుం బండితులను బ్రోత్సహించి 
ప్రత్యేకవ్యక్తిత్వమును భాషకు వీర లొనంగుట చేతనే నిరవలంబనముగా నున్నను 
(బ్రకృత మాంధ్రసారస్వత మిన్నివిధముల వికాసవంతుగ నలరారు నవకాశము 
లభించినది. చాళుక్యకాలములో బయలువెడలిన గ్రంథరాజములలో మొదటిది 
మనమెజింగినంతలో భారతము; చివరది కావ్యాలంకారచూడామణి. 
మహదైశ్వర్యముతో విపులసామ్రాజ్య భారముతో నిరవకాశుండయ్యురాజరాజు 
నన్నయ్యభట్టూరకుని భారత రచనమునకుం బ్రేరేపి వాకొన్న అమృతప్రాయ 
వాక్యములు ప్రాతస్మరణీయములు. 
“ఇవి యేనుక సతతంబు నాయెడం గరం 
బిష్టంబులై యుండుం బా 
యవు భూదేవకులాభితర్పణ మహీ 
యఃప్రీతియు భారత 
శ్రవణాసక్తియుం బార్వతీపతి పదా 
బ్దధ్యానపూజామహో 
త్సవముజ సంతత దానశీలతయు శ 
శ్వత్సాధు సాంగత్యము=” 
చాళుక్యరాజ్యము ఛిన్నభిన్నమై పరాధీనమైన కాలమునం జిన్న రాజ్యముతోం 
గాలముగుడుపుచుం దమవంశపరంవరాగతమగు భాషాభిమానమును 
బురస్మరించుకొని లక్ష్యలక్షణ సమన్వితముగం గావ్యాలంకార చూడామణియను 
దొమ్మిదియుల్లాసముల (గ్రంథమును విన్నకోట పెద్దనచే వ్రాయించిన చాళు 
క్యాభరణుండగు విశ్వేశ్వర భూపతి ఈ వంశజుల వాజ్బయచరిత్రమునకుం గడపటి 
వాండు. నన్నయ్యభట్టారకుని కవిత నిరర్గమనోహరము. సమకాలికుండగు 
నారాయణభట్టు ఆంధ్రభాషలోం గవియే కాని యాతనిగ్రంథములకు మనము 
నోంచికొనమైతిమి. ఈ యిరువురియనుంగు చెలికాండగు పావులూరిమల్లన ప్రౌఢకవి. 


287 


కాని యాతండు వ్రాసినది గణితశాస్త్రము గావునను, కవితాకళ కంత సంబంధము 
లేనిది గావునను వాజ్మయమున నాతనికి స్థిరమగుదావు లభింపకపోయెను. తరువాతి 
కవులలో నెవరికివారు ప్రత్యేకవీరులు. పాలకురికి సోమనాథుడు, తిక్కనసోమయాజి, 
ఎజ్లాప్రగడ, నన్నెచోడుండు, నాచనసోమనాథుండు, భాస్మరాదులు మున్నగుకవు 
లొకరికొకరు దీసిపోవరు. తారతమ్యచర్చకుం గడంగితిమేని యగ్రస్థానము ఇందు 
దిక్కునసోమయాజిదె. ఇది పదియవ శతాబ్దినుండి పదమూడవ శతాబ్దము వణకుం 
గల వాజ్మయ చర్చాలేశము. ప్రకృతమునకు వత్తము. 

ఆంధ్రవాజ్మయచరిత్రమున సువర్ణయుగమని చెప్పదగినది సర్వవిధములం 
బదునేదవశతాబ్దమని మావిశ్వాసము. ఆంధ్రులలో నిక్కువమగు పౌరుషము, 
ఆంధ్రకవులలో మహత్తరమగు నుపజ్ఞ ఆంధ్రవీరులలో నపూర్వమగు నుత్సాహశక్తి, 
ఈశతాబ్దముననే వెల్లివిరిసెను. ఆనాటి యాంధ్రజాతీయతావికాసములు, ఈనాండు 
లక్ష్యమునం దుంచుకొనుట భవిష్యదభివృద్ధిసూచకము. 

రాజకీయ పరిస్థితులు 

పదునేనవశతాబ్దమున ఆంధ్రదేశమున రాజకీయపరిస్థితులు మిగులదుర్భరముగా 
నుండెను. ఆంధ్రులపాలిటి పెన్నిధియనందగు ఆంధ్రసామ్రాజ్య మస్తమించెను. 
ఆంధ్రత్వమునకు సర్వస్వము ధారబోసిన ప్రతాపరుద్ర చక్రవర్తిని యవనులు బందించి 
కొనిపోయిరి. చిరకాలోపార్టితమగు నాంధ్రసామ్రాజ్యముతో నాంధ్రులసంపద, ఉత్సాహము 
కార్యదీక్ష కడబట్టెను. గ్రంథభాండారములు తగులంబెట్టం బడెను. దేవళములు 
నేలమట్టమయ్యెను. ఇంతయేల? కడుపులోం జల్లం గదలక సురక్షితముగ నున్న 
ఆంధ్రులు కాకతీయసామ్రజ్య విచ్చన్నముతోం జెల్లాచెదరైరి. హరిహరరాయాదులు 
నూతన రాజ్యస్థాపనమునకు విద్యానగరప్రాంతముల కేగిరి. 

కాటమరెడ్డి ప్రభృతులు కృష్ణా గోదావరీమధ్య భాగమున నూతనరాజ్యము 
స్టాపించిరి. పతనమైన యాంధ్రసామ్రాజ్యమును బునరుద్ధరించి రేచర్లగోత్రుండగు 
అనపోతనాయకుండు జాతీయపతాకమును. నిలువబెట్టెను ఈ పరిస్థితులలో నీముగ్గురు 
రాజ్యనిర్మాతలకును, బొత్తులు కుదురలేదు. పరస్పర ద్వేషములు, సంగ్రామములు. 
ఈయవకాశములలో యవనుల దండయాత్రులు, ఎల్లప్పుడు అశాంతియే. పరిపాలన 
విధానమున నెట్లున్నను కవుల కీయుగమునుండియే వికాస మంకురించెను. ఆంధ్ర 


288 


సామ్రాజ్యమహావృక్షము యవనమారుతముచే మొదలంట విరిగిపడెను. వేళ్లబలముచే 
మూలమున నీమూడు శాఖలు బయలువెడలెను. మూండును అభివృద్ధికి వచ్చెను. 
కవికోకిలముల కీశాఖాత్రితయము సర్వవిధముల శరణ్యమయ్యెను. ఈముగ్గురు 
స్వతంత్రరాజుల కుటుంబములలో జనించి భాషాభిమానులగు సమకాలికరాజులు 
ముగ్గురు గలరు. విద్యానగర రాజ్యమునుండి ప్రౌఢదేవరాయులును ఓరగల్లు 
రాజ్యమునుండి సర్వజ్ఞసింగ భూపాలుని, కొండవీటి రాజ్యమునుండి పెదకోమటి 
వేమభూపాలుని గైకొని ఈసమకాలిక రాజత్రితయము గావించిన వాజ్మయసేవ 
గమనింతము. విరాగశీలుండగు బమ్మెరపోతరాజు దక్క మిగిలిన కవిరాజులందణు 
నీయుగమున నీమూండు రాజ్యముల నేలుప్రభువులనో, రాజప్రతినిధులనో, 
రాజకీయోద్యోగులనో యాశ్రయించి జీవితము గడిపిరి. 
పదునేనవ శతాబ్దిలోని కవులు 


అమరేశ్వరుండు, మడికిసింగన, జక్కన, శ్రీనాథుడు, బమ్మెరపోతరాజు, 
గణపతిదేవుండు, వల్లభరాయండు, నిశ్శంకకొమ్మన, గౌరనమంత్రి, దగ్గుపల్లిదుగ్గన, 
పినవీరభద్రుండు, నందిమల్లయ్య ఘంటసింగయ్యలు, నాగనాథుండు, భైరవుండు, 
నారాయణకవి మొదలగువారీశతాబ్దిలోని యాంధ్రకవులు. అరుణగిరినాథుండు, 
పెదకోమటివేముండు, కుమారస్వామి, వామనభట్టబాణుండు, నరసింహకవి, 
విశ్వనాథకవి, కోలాచల మల్లినాథుండు, మామిడిసింగన, సర్వజ్ఞ సింగభూపతి, 
విశ్వేశ్వరుండు, ముమ్మడి దేవరాయలు, బొమ్మకంటి అప్పలాచార్యులు, మున్నగువారీ 
శతాబ్దములోని సంస్కృతకవులు. వీరల ప్రజ్ఞాప్రతిభాదులను వర్ణించుట కిది 
తావుగాదుగాన విడువక తప్పదు. 

పదునేనవ శతాబ్దమునందుం గవులు పలువురు గలరు. విప్లవములలో 
వారిగ్రంథము లెన్నియో నశించుటచే లక్షణగ్రంథములవలన వానినామములు 
మాత్రమే వినవచ్చుచున్నవి. ఆంధ్రసాహిత్య గృహమును వివిధ వస్తు సంపూర్ణ 
మొనరించిన కవులను, ఇందులకు ప్రోత్సహించిన రాజులను మనము 
మటువంజనదు. 


289 


కవుల ప్రతిభాదికములు 


ఈ శతాబ్దిలోనున్న కవులందతిలో సమపష్టిదృష్టితోం జూచితిమేని శ్రీనాథకవి 
గొప్పవాండు. సంస్కృతాంధ్రములలో సమానముగం గవితజెప్పం జాలుదిట్ట. అత్యద్భుత 
మేధాశాలి. శాస్త్ర వరిజ్ఞానమునం దీతండు అనాధారణుండు. తనకావల 
| నాంధ్రవాజ్మయము సర్వతోముఖముగాం బ్రకాశించుట కీతండే కారకుండు. దుగ్గన 
| కవి శ్రీనాథునకు బావమరిది. కానం దాను స్వయముగా నెటింగినవాండు గాన 
| శ్రీనాథు నిట్లు వర్ణించినాడు: 
సీ॥ సంస్ఫృతప్రాకృత శౌరసేనీముఖ్య 

భాషాపరిజ్ఞాన పాటవంబు 
పన్నగపతిసార్వభౌమ భాషితమహా 
| భాష్యవిద్యా సమభ్యాసబలము 
| అక్షపాద కణాద పక్షిలోదీరిత 
న్యాయకళాకౌశ లాతిశయము 
శ్రుతిపురాణాగమ సృతిసాంఖ్యసిద్ధాంత 
. కబళనవ్యుత్పత్తి గౌరవంబు 
పూర్వ కవిముఖ్య విరచితాపూర్వకావ్య 
భావరససుధా చర్వణప్రాధతయును 
. కందళింపంగం గాశికాఖందనైష 
ధప్రముఖ వివిధప్రబంధము లొనర్చి. 
- నాసికేతో పాఖ్యానము. 








శ్రీనాథునికవిత కఠినముగనున్నను అన్వయసరళముంటచే సులభముగా 
బోధయగును. అతనివచనములం దొకవింత సొంపుగలదు. సీసపద్యకల్పనమున 
నీతందప్రతి మానుండు. మూలానుసరణమగు నాంధ్రీకరణమునకుం ద్రోవదీసినవాం 
డీతందె. ఇంతయేల! వాజ్మయమునం గల యన్ని శాఖలలో నీతం డప్రతిమానుండే. 
. ఈ శతాబ్దమున ద్విపద యమోఘముగ వృద్ధికి వచ్చినది. ఆంధ్రభాషలో గౌరన 
హరిశ్చంద్రచరిత్రమును మించిన ద్విపదకావ్యము లేదు, ఇందలికరుణరసము, 
కవితాధోరణి, మనోహరభావములు, కల్పనాసౌష్టవము అటప్రతిమానము. ఈతని 





290 


నవనాథ చరిత్రముగూడ నిట్టి యోగ్యతగలదె! వదునేనవ శతాబ్చిలోని 
లక్షణగ్రంథములలో విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణి, భైరవుని 
కవిగజాంకుశము, గౌరన లక్షణదీపిక, సర్వజ్ఞుని రసార వసుధాకరము పేర్మొనందగిన 
(గ్రంథములు. రసార్జవ సుధాకరము సంస్కృతగ్రంథమైనను సులభముగ, సుబోధముగ 
నున్నది. సంస్కృత వచనరచనమున బాణుని తరువాత మరల నంతవాండు 
జనింపలేదట. అకొజంతదీర్చి నాండవని సగర్వముగాం జెప్పుకొన్న వామనభట్టబాణుం 
డీకాలమునం గొండవీటనున్న వాండు. భావసామ్యము శ్రీనాథుని గ్రంథములకు, 
నీతని గ్రంథమునకుం గానవచ్చును. ఈయుభయులలో నొకరు ఆస్థానకవి. వేటొకరు 
విద్యాధికారి. వీరలను బోషించు కోమటివేమారెడ్డి వాఖ్యాత్భ శిరోమణియేగాదు; సర్వజ్ఞ 
చక్రవర్తి. వీరలు మువ్వురు మూర్తిత్రయమునకుం దీసిపోనివారలు. అమరేశ్వరునికవిత 
అమృతస్యంది. ఈతనివిక్రమసేన మింతవఅకును లభింపలేదు. ఉపలభ్యములగు 
నుదాహృతపద్యములవలన నీతండు ప్రొఢకవియనియు, మాళవదేశాధీశ్వరుండగు 
విక్రమసేనుని కథను బ్రబంధముగ ప్రాసియుండు ననియుం దెలియుచున్నది. 
ఆంధ్రకవులలో ననంతామాత్యునికవితలో నొకవిలక్షణత్వ మిమిడియున్నది. 
తేటతెనుంగుమాటలను గూర్చుటలో నీతండు మిగులనేర్చరి. కవితలో గఠినపదము 
గానరాదు. శ్రీనాథునికవిత యెంత జటిలముగనుండునో యీతనికవిత 
యంతమృదులముగ నుండును. ఈతనిభోజరాజీయ మాంధ్రభాషకపూర్వమగు 
నలంకారము. కథలు చిత్రములుగ నీతిదాయకములుగ నుండును. ఇందలి 
యుపాఖ్యానముల సమ్మేళనము చాలవణకు పంచతంత్రమును బోలియుండును. 
ముఖ్యముగ మిందలి అనుమతికథయు, గోవ్యాఘ్రచరిత్రము ఎన్నిమాలులు చదివినను 
దవినితీఅదు. దగ్గువల్లిదుగ్గన, మల్లయనింగయలు, వినవీరభోద్రుండు 
విద్యానగరసంస్థానాశ్రయులు. కవితలో నీమువ్వురిని మూండుత్రోవలు. మధురశైలిలో 
సరళధారతో సరసభావములతోం గవితం జెప్పువాండు దుగ్గన. ఈతండు ప్రబంధయుగ 
మార్గదర్శకుండుగ నున్నాండు. పినవీరుండో! వాణినారాణియన్న గండరగండండు. 
కవితలో, ధారలో, కల్పనాశక్తిలో నీతండు గడుసరి. ఈతని శృంగారశాకుంతలము 
స్వతంత్రగ్రంథమని చెప్పందగినది. సింగయమల్లనలు (బ్రబంధ కవితకుం 
ద్రోవదీసినవారు. వరాహపురాణము వీరలు ప్రొఢముగం దెనింగించిరి. ప్రబోధ 
చంద్రోదయనాటకమును మిగులశ్రమజేసి నాటకమును (బ్రబంధముగం 


291 


గూర్చువిధమును వీరు దొలుత ప్రకటించిరి. గణపతిదేవుండు శివయోగసారము 
రచించిన కవిరాజు. ఈయనకవిత సర్వవిధములు ప్రౌఢముగా హృద్యముగా నుండును. 
మొన్నటి వజకీకవి యత్యంతాధునికుండని విశ్వనించితిమి. చిలుకూరి 
వీరబ(ద్రరావుగారి యపూర్వపరిశోధనముచేం గవి ప్రాచీనుండనియు శ్రీనాథుని 
సమకాలికుండనియు వ్యక్తమయ్యెను. మడికసింగన బహుగ్రంధ రచయిత. వల్లభ 
రాయుం డోరుగంటి వైభవమక్షరరూపమునం బ్రతిష్టించిన దిట్ట. కొమ్మన వీరశైవకవి 
మణి, భైరవుండు లాక్షణికవంశము. వీరి గ్రంధములన్నియు మనోజ్ఞతో నిండిన 
భావమనోహరములు, కల్పానాభూషితములు. ఇందజు కవులొకకాలమున నుండుట 
సుకృతము. 
ఈకవులందలును నొకయెత్తు, బమ్మెర పోతన నొకయెత్తు. పోతరాజు 
గర్భదరిద్రుడు. బహుకుటుంబ భారవహుండు, నిరాధారుండు. ఇట్టివిపరీత 
దుర్గతులలోం దగుల్మొని భాగవతము వంటి మహాగ్రంధము నెట్లు రచించపం గల్లెనో 
తోంచదు. సమకాలిక కవులందటు, భోగభాగ్యములతోం తులదూంగుచుండం తాను 
హృదయపూర్వకముగా దరిమును (ప్రేమించి తన బాహ్యదేహమును అష్టకష్టములపాలు 
జేసెను. సమకాలికులు రాజకీయవాగురలలోం దగుల్మొనియుండం దనకు రాముండు 
దక్క రాజు వేటొకండు లేండని చెప్పిన వాక్యము అభిమానవీలుండగు కవి నిత్యము 
పఠింపందగినది. 
ఇమ్మనుజేశ్వరాధముల 
కిచ్చిపురంబులు వాహనంబులు 
సొమ్ములు కొన్ని పుచ్చుకొని 
చాక్కి శరీరము వాసి కాలుచే 
సమ్మెట ట్రేటులు బడక నమ్మతి 
శ్రీహరి కిచ్చి చెప్పె నీ 
బమ్మెరపోతరా జొకండు 
భాగవతంబు జగద్ధితంబుగన్‌ 
మహాకవియగు పోతన భాగవతమున నితరులు చేయిజేసికొనవలసిన స్థితి 
తటస్థింపక గ్రంధమంతయు సురక్షితముగ నున్న ఆంధ్రుల సుకృతమునకు మేరే 
లేకుండెడిది. ఏమికర్మమొకాని భారతము, రామాయణము, భాగవతము అను 


292 


నీమూండు గ్రంధములు బహుకరృృత్వమునకుం బాలైనవి. భారతమునకుం 
గుదిరినటులుగ దక్కిన గ్రంధములకుం తగిన కవులు లభింపకుంట గొప్ప కొరత. 
పదునేదవ శతాబ్దమున అయ్యనార్యుండు, ఫణిభట్టు, నాగనాథుండు, చెన్నమరాజు, 
వెన్నెలకంటి సూరనార్యుండు మున్నగు మహాకవులింక నెందరో కలరుగాని, వారి 
గ్రంధము లిపుడు మూలమణగియున్నవి. ఈయమూల్య [గగ్రంధరత్నము లెపుడు 
లభించునో ఆంధ్రుల పుణ్య మెపుడు ఫలించునో. సంస్కృతకవులం గూర్చి కొంచెము 
జెప్పవలసి యున్నది. ఈ శతాబ్దమునంగల సంస్కృత కవులలో డిండియభట్టు 
వామనభట్టబాణుండు మిగులు బ్రసిద్ధులు. అందఅకంటె మిగులం బ్రసిద్దుంలు. 
కోలచలము మల్లికాధుండు. ఈతండు మహావిద్వాంసుండు. సమస్త విద్య లీయనకు 
ముఖస్థము. మూలగ్రంధములోని భావము వెల్లడించి రమ్యపరిణామముల 
నెటింగించుటలో నీతండింగల చతురత యేవ్యాఖ్యాతకు లేదు. కాళిదాసుని 
గ్రంధరత్నములకు వ్యాఖ్యాత లొనరించిన దొసంగుల నీతండు తొలగించుటకె 
నూతనముగా వ్యాఖ్యలు రచించినాండంట. 

“భారతీ కాళిదాసస్య కువ్యాఖ్యా విషమూర్శితాః 

ఏషా సంజీవనీవ్యాఖ్యా తా నుద్యోజ్జీవయిష్యతి” 

ఈ మల్లినాథుండు సర్వజ్ఞసింగభూపాలునిచేం గనకాభిషేకాది సత్మారులు 
నొందెనంట. సంస్కృత భాషా ప్రపంచమున మల్లినాథుండుని నమస్మరింపని 
మానవుండే లేడు. కుమరస్వామి సోమయాజియు వ్యాఖ్యాతలలో నెన్నదగినవాండు. 
పెదకోమటి వేమనృపాలుని వ్యాఖ్య మనోహరముగా నున్నంది. అమరుకమునందలి 
శృంగారభావము లీతండు మనోహరముగా జెప్పినాండు. ఉన్న వ్యాఖ్యలన్నింటిలో 
నీతనివ్యాఖ్యయే సరసమైనది. కాటయవేముండును వ్యాఖ్యాతలలోం బ్రసిద్దుందే ఇంగనీ 
శతాబ్దిలో నెందరెందరో వ్యాఖ్యాతలు గలరు. 

చాళుక్యులు, కాకతీయులు సమకూర్చిన సామ్రాజ్యములు ఛిన్నముకాంగానే 
రాజులు పునరుద్ధరించినటుల మశవిప్లవములు దండయాత్రలమూలమున (గ్రంథ 
సముదాయము నశింపంగనే కవులు పునరుద్ధరించిరి. ఇందజుమహాకవు లొక 
శతాబ్దములోనుండి యాంధ్రసారస్వతమునకు సర్వతోముఖముగం గావించిన 
సేవకతననే ఆంధ్ర వ్యక్తిత్వము నేంటిదనుక నిలచినది. ఆకాలవురాజులో 
కావ్యకవితావినోదులు. విద్వాంసులో మహామేధాశాలురు, గ్రంథరచనాకౌశలురు. ఇన్ని 


293 


విధముల వాజ్మయమున కుపకరించిన యీపుణ్యకాలమును వాబ్మయచరిత్రములో 
సువర్ణయుగమని చెప్పవచ్చును. ఈయుగమున బయలువెడలినదే నిజమైనకవిత. 
కవులలో నుద్రేకము భావనాశక్తి, ఉపజ్ఞ, బెచితి నిజముగా నీ శతాబ్దముననే యున్నది. 
మనదురదృష్టవశమున నీశతాబ్బమున రచింప బడిన గ్రంథము లెన్నియో 
యంతరించినవి. ఎడతెగని సంగరములలోం దొలుత మన దేవళములు, పిదప 
మనగ్రంథములు బలియయ్యెను. హతశేషములగు గ్రంథము లెందేనియున్న వేమో 
శోధించి సర్వాంగసుందరమగు నాంధ్రభాషను అలరించుటకు ఆంధ్రసోదరులారా, 
మన మొక్కమా సువర్ణయుగమును స్మరించి ప్రాబీనగ్రంథ సంపాదనమునకు 
బియలుదేజుదమా! 


- ఆంధ్రపత్రిక శుక్ల సంవత్సరాది సంచిక (1929) 


294 


౩౦. శ్రీకృష్ణదేవరాయల విజయయాత్ర 


ఈ క్రింద నుదహరింపంబోవు శాసనము తిరువణ్ఞామలై దేవాలయము లోపలి 
ప్రాకారము నందు ఉత్తరపువైపున శిలపై వ్రాయంబడినది. ఇంతవఅకు 
శ్రీకృష్ణదేవరాయలు పూర్వ దిగ్జెత్ర యాత్రా సందర్భమున నిజాంరాష్ట్ర మందలి సుప్రసిద్ధ 
దుర్గరాజములగు అరువపల్లి, జిల్లిపల్లి, కొందికొండ, కప్పలుకొండ, నల్లగొండ, 
కంభముమెట్టు, కనకగిరి, శంకరగిరి లోనగు దుర్గములు రాయలవారు 
లోంబడఅచుకొన్న యంశము మనకుస్పష్టముగాం దెలియదు. ఈవిషయము నీ 
శాసనము విశదము చేయుచున్నది. పైని పేర్కొనంబడిన దుర్గము లన్నియు 
మనమెటింగినవె. కనకగిరి యనునది నెల్లూరిమండలము లోని దని కొందరు 
చెప్పుచున్నారు. అది సరిగాదు. కనకగిరి దుర్గము, మధిరతాలూకాలోని (ప్రస్తుతం 
సత్తుపల్లి తాలూకాలోనిది) కల్లూరునకు సమీపమందున్నది. ఇచ్చటమిగుల దృఢమైన 
గొప్పదుర్గము గలదు. దీనిని సర్వజ్ఞ సింగ భూపాలుని దుర్గమని వ్యవహరింతురు. 
రాయలపాదధూళిచే నిజాము రాష్ట్రమునందలి యాంధ్రదేశము పావన మయ్యెనని 
తెలుపుటకా శాసన భాగము నిట నుదహరించుచున్నారము. 

“శ్రీతుభమన్తు, న్వసన్తిత్రీ మనువోరాజూధి రాజు రాజువరమేళ్చురు 
మూరురాయరగంద్య ఆదిరాయవిఫాల అపదిక్ళురాయ మనోధయంకర బావగ 
తప్పువరాయ గండ వార్చ దక్షణ వల్చిమ నమద్రాదీళ్చర యవన రాజ్బుస్థావనాచార్హు 
గజవతివిఫాల, శ్రీ వీరవత్రావ శ్రీక్టృ్హనేనవోరాయలు విజయనగరాన నుండి వూర్చుది 
గంజయ యాత్రకు వచ్చి ఉదయగిరి దురము సాధించి రావ్రతురాయ మవోప్యాత్రనిం 
బట్టుకొని అధ్ధంకి, వినికొండ, జెల్లముకొంద నాగాడ్డునకొందు తంగెడు కేతవరము, 
ఇవి మొదలైన దుర్గాలు నలదుర్హాలు ఏకదాడిని గైకొని కొండబీటిదురం కొందవీటికి 
అరలు వజ్దించి ఆ దురం వుచ్చుకొని (ప్రతావరుదరాయల కుమారుండు వీరభ్యద 
రాయండు, తుమారవొం వీర పొతునికొడుకు, నరవారిదోవు రాయబూరి 
మల్లూఖానుండు, దద్రందభానుండు జునాలకినవా ప్యొతుండు. వూనపాటీ రాబిరాజు 
శ్రీ నాభరాజు లక్ష్రీవతి రాజు వళ్చిమ బాలచంద్ర మవోప్యాత్రుండు వీడు మొదలైన 
పాత్ర సామంతులను మన్నైవారి నిన్లీ జీవగ్రావాంగా వట్టుకొని వారికి అభయదానం 
ఇచ్చు ధరణి కోట అమరేళ్చురునకు తులా వురుష మవో దానమున్ను చేయ 


295 


నవధరించి... విజయనగరానకు వచ్చి సొద్రూజ్ఞుము చేస్తున్ను మరిన్ని కళింగాదిక 
దిగ్వజయారము జెజవాదకు విబ్బేని కొందవల్లి దుర్గమును సాధించి ఆ ద్రురము 
మీద నున్న దవారేళ్చర మహో పొళత్రుండు బోడ జన మహో పొతుండు బిజిలిలానుండు 
వీరిని మొదలయిన వారిని జీవగావాం గాను వట్టుకొని వారికి అభయదానం ఇచ్చి, 
అనంతగిరి, ఉం(డగొండ,_ఉద్లుగొండ, _అరువవల్లి, కందికొండ, కవ్మలుకొండ, 
నల్లగొండ కంభంమెల్టు. కనకగిర, శంకరగిరి. ఇవి మొద్దలైన తెలుంగాణ్బువు దుర్తాలు 
ఒక దాడిని గైకొని నీంవోది పొట్నూరుకు విచ్చేని అత్తడను జయన్తంభము వేని 
మవోదానము బోేయనవభరించి తిరిగి రాజము హేంద్రవరమునకు విచ్చేని తమ దోన్రుల 
బిన్నా దోవమ్ము తిరుమల దోవమ్ము గారిబే తను నేయించ నవథరించి విజయనగరానకు 
ఎిబ్బేని నృన్తిత్రీ విజయాభ్యుదయ శాలివావాన శకవర్షంబులు ౧౪౩౮వ అగు నేటి 
ధాత నంవళ్సర వువ్వుబవుళ ౧౩ సోమవారము నాడు తిరువణ్ఞామలకు విబ్చేని 
అజ్ఞామల దోవనిన్ని డణ్ఞామల నాంచారవ్మనున్నుద ర్భింబి దేవునికి మాణిక్యాల 
వతకం బంగారం దండ బావువురి డత్తరిగె ద్రభావభి ఇంద్ర విమానం వెండిగిండి 
అభిషేకొనకు వెండి భిందౌ ఇంత వట్టుకు నమర్చించి దేవుని తిరుకాళ్లడు వెండి 
వూయింబి దోన్రుని తిడువణ వదకొండు నిలువల గోవ్రరం వోయికంబాలమంటవం 
ఇందు ముందుర వనంత తావ తిరుణాళ్లకు చేయించిన తిరుకుళం ఇంద్లకు 
(ఇందులకు) నీడు వచ్చేటట్టుగాను కట్టించిన తిరుమల దోవమ్ము నముధ్రం తిరుణాళ్ల 
యంటవం మకర నండ్రాంతి మంటవం వినాయక దోవుని తోడు తిడువిది ఇంతమట్టుకు 
కట్టించి... గోఫ్రరం వాకిటితలువు ద్వార అంధాన కున్న ఉత్తమ బోళని వాకిట 
తలువు ద్వారబంధాన కున్ను వాకిలి వీది... కిన్ని ఉత్లామల నాభమగుడి కిల్లి చట్టు 
పెరుమాళ్ల నన్నిధని వదమటి వాకిలి ద్వార బంధానకున్న ఇంత వట్టుకు వెండి 
వూయింబి దేవుని గర్భగ్భవొం వాకిటి ముందర ముఖ భీద్రకు రాతి జగతి కట్టించి 
కంబం నిలివీ మదన చేతులిబ్చి వెండి వూయించి మదవల్లి ముందరను ఆ రాముడు 
బావిత్రవ్షించి దేవునికి వంచావ్మ్రతఅభిషేకం” 
లఘు విమర్శనము 
ఈ శాసనము క్రీ.శ. ౧౫౧౬ లో స్థాపింపంబడెను. రాయలు ౧౫౧౫ 


మొదలు ౧౫౧౬ లో పలుమారు కళింగ దేశముపైకి దాడివెడలెను. అమరావతికి 
కొండవీటికి శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ.౧౫౧౫ లోం బోయి యుండునటుల 








296 


నితరాధారములచే నిర్ణయమగు కతన నిజాము రాష్ట్రములోని పై దుర్గములన్నియు 
క్రీ.శ౧౫౧౫ లో గెలువంబడినవనియె చెప్పవచ్చును. రాయలవారు సింహాద్రి 
యందును తిరుపతియందును నితరస్థలములందును నిద్దరు దేవులతం గూడ 
దానములు గావించినటుల శాసనములు గలవు. తిరుపతిలో ఇరువురి దేవులు 
తానునిలచి యున్నటుల విగ్రహములు చేయించి స్వామి వారి కభి ముఖముగా 
నెలకొల్పంబడెను. రాయలవారితోం బ్రతిదిగ్విజయ యాత్ర యందును దేవేరులు 
ప్రయాణమగుచుండి రనియు తన ద్రవ్యములోం జాలభాగము దేవాలయాదులకు 
రాయలు వినియోగించె ననియు నీశాసనము వలన గ్రహింపవచ్చును. కృష్ణ 
దేవరాయల శాసనమొకటి నేలకొండ పల్లెలోం గలదు. వీనినన్నిటిని సమన్వయించి 
చూచినచో నిజాము రాష్ట్రములోని తెలుంగు దేశ మంతయు రాయలు పాలించెననియుం 
దెలంగాణ్య మని రాయలు ప్రయోగించుటచే తెలంగానాయను నామము 
యవనప్రభులు పెట్టకముందే నిజాము రాష్ట్రమునందలి యాంధ్రదేశము తెలంగాణ్య 
మను వ్యవహారముతో సుప్రసిద్ధముగా నుండెననియు విశ్వసింపవచ్చును. ఈ 
శాసనము వలన రాయలకు నిజాము రాష్ట్రమునకుంగల సంబంధము తెలిసి 
రజతోత్సవావసరము బోధకాంగలదు. 


- శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయ రజతోత్సవ సంచిక (1927) 


297 


31. తెనాలి రామకృష్ణకవి 
(పద గుంభనము) 


ఆంధ్ర కవులలో నీతండు సుప్రసిద్ధుండు. కౌండిన్యస గోత్రుండు. రామయ 
మంత్రి కుమారుండు ఇందుమతీ పరిణయాది గ్రంధకర్త యగు తెనాలి యన్నయ్య 
కవికి అగ్రజుండని తెలియును. రామకృష్ణుని (గ్రంథములలో పాండురంగ మహత్యము, 
ఘటికాచలమాహాత్యము మాత్రము లభించినవి. ఉద్భటారాధ్య చరిత్రము తెనాలి 
రామలింగ కవి కృతము లభించినది. వంశావతారాదికముచే6 దొలుత 
శైవమతాభిమానిగా నుండి రామలింగ నామమున ఉద్భటారాధ్య చరిత్రమును వ్రాసి 
వైష్ణవ మతము స్వీకరించి రామకృష్ణ నామధేయము ధరించి ఘటికాచలమాహాత్యము, 
పాండురంగ మాహాత్యము రచించెనని విశ్వసింపందగు నాధారములు గలవు. 
రామకృష్ణ కవి గ్రంథములలో, కందర్చకేతు విలాసము ఇంత వజికును లభింపకున్నవి. 

రామకృష్ణకవి శ్రీకృష్ణ దేవరాయల కాలము వాండు కాండని ఆంధ్రకవుల 
చరిత్రము నందుంగలదు. రామకృష్ణకవి క్రీ.శ.౧౫౫౦-౧౫౬౦ ప్రాంతమున 
పాలడురంగ మాహాత్యము రచించి శ్రీకృష్ణదేవరాయల సమకాలికుండని నిర్ణయింపం 
జాలినన్ని యాధారములు గలవు. అష్టదిగ్గజములలో రామకృష్ణకవి యొకండనుటకు 
సంశయింపం బనిలేదు. 

రామకృష్ణకవి కవితానైపుణ్యమున నసమానుండు. కూర్చుబింకము నందును 
మనోభావముల వర్ణించుటయందును రచనా కౌశలమునందును నితం డప్రతి 
మానుండు. పెద్ద నార్యుండు కనక నగసీమ పచ్చరాచట్టుపై నచ్చరచేజాలు 
గరగించునటుల వీణవాయింపం జేసి సామాన్య బ్రాహ్మణుని మోహితునిం జేయింపలేక 
పోయెను. రామరాజ భూషణుండు వర్ణించినది పవిత్రమగు గృహస్థ ధర్మమునకు 
సంబంధించిన పరిణయమగు కథ. రామకృష్ణుండట్లుగాక మోక్ష గ్రంథములనందగు 
నుత్తమ భక్తిరస గ్రంథముల వ్రాసెను. కాని యందును దన నేర్చుంజూపుటలోం 
(బ్రాలుమాల లేదు. పాండురంగ మాహత్యము నందు నిగమ శర్మోపాఖ్యానము సుశీల 
చరిత్రము రసవత్తరములగు ఘట్టములు. పూర్వకవులెవరు త్రొక్కని త్రోవతో 
నీరెండుచోటుల రామకృష్ణుడు తన స్వతంత్ర రచనా కౌశలము వెల్లడించెను. ఇతని 
కథారంగములు మంచుమలలోని సెలయేటి యిసుక తిన్నెలు గావు. కొండనెత్తమ్ముల 


298 





క్రీజాయనున్న పొదరిండ్లుగావు. ఆర్యధర్మోచితములగు బ్రాహ్మణగృహములు. 
దురాచార పరవశుండగు నిగమశర్మనొక యెడం బాత్రముగం దీసికొని యద్భుత 
కల్పనా సామగ్రితో నాతని యక్కచేం జెప్పించిన నీతులు. సుశీలను బోషించుచుం 
దద్భర్త యగు కటిలబాహ్మణునిం గూర్చి వర్ణించిన వర్ణనలు కవికింగల సారస్వత 
స్వాతంత్ర్య మునకుందార్మాణములుగ నున్నవి. రామకృష్ణుండు హాస్య కధా 
కౌశలుండనం దగిన తావు లాతని గ్రంధములన్నింటను గలవు. ఉద్భటారాధ్య 
చరితమునందలి రెండవయాశ్వాసమునంగల మదాలసుని కథయు నీకవికింగల రచనా 
కౌశలమునకు నాదర్శ ప్రాయములై మనోహరతరములుగా నున్నవి. 

రామకృష్ణుని కవితలో ననుకరణము మందున కేని గానరాదు భావములు 
స్వతంత్రములు. ధారనిరర్గళము. భక్తిరసముట్టి పడునటుల శ్రీవిష్ణు క్షేత్రమాహత్యము 
లెన్ని వాకొనినను శృంగారరస ఘట్టము వచ్చెనేని, ఉదితమగు కథాంశము లభించెనేని 
యీమహాకవి తన నేరుపు కూరుపు జూపుటలో నద్వితీయుండు. ఇమ్మహాకవి యొకండె 
తెలుంగున స్వతంత్ర భావకవితా కౌశలుండు. కధా కల్పనముగల గ్రంధరచనమునకె 
యితండు పూనుకొనెనేని వాజ్మ్యయమును సర్వంకషముగ నలంకరించినవాండే! 
కృష్ణదేవరాయలకీ కవి యంకిత మీయమికిం గారణము తెలియరాదు. 


299 


౩2. గుప్త సామ్రాజ్యము 


గుప్తరాజులయొక్క శిలాలేఖనములనుండి చరిత్ర కొంతకొంత దెలియవచ్చు 
చున్నది. ఈ వంశమున రాజ్యము స్థాపించినవాండు శ్రీగుప్తండు. శ్రీగుప్తని కుమారుడు 
ఘటోత్కచుడును, మనుమడు చంద్రగుప్తుడును నైయుండిరి. ఈతడే ప్రధమ 
చంద్రగుప్తుడను పేరుతో బ్రఖ్యాతి వహించెను. బౌద్ధమతమున బ్రసిద్ధవహించిన 
“లిచ్చవి” వంశమున జన్మించిన కుమారదేవియను రాజకుమారికను పాణిగ్రహణ 
మొనర్చెను. ఇందుచే జంద్రగుప్తుని ప్రభావము “రాజాధిరాజ” అను బిరుదు 
వహించునంతటి యౌన్నత్యపదవికి వచ్చెను. ఇంకను నిందుచేతనే బీహారము, 
అయోధ్య, తిరహతు ప్రాంతదేశములు దనవశమునకు వచ్చెను. ఈతని రాజధాని 
పాటలీపుత్రమై యుండెను. పట్టాభిషేకకాలమునుండి గుప్తశకము నేర్పాటు చేసెను. 
క్రీ.శ. ౩౨౦ సంవత్సరమునుండి ప్రారంభమగుచున్నది. తన ప్రభుత్వమున ననేక 
విధములైన నాణెములు చెల్లున ట్లేర్పాటు చేసెను. వానినుండి చంద్రగుప్తనియొక్కయు, 
నాతని రాణియొక్కయు, “లిచ్చవి” వంశీకులయొక్కయు బేరులు లభించుచున్నవి. 
ఆ నాణెములు బంగారుచే జేయబడి యొకప్రక్మను రాజదంపతుల యాకారములు 
చిత్రతములై బ్రాహ్మీభాషావర్ణములతో “చంద్రగుప్త కుమారదేవీ శ్రీః” అనియు, రెండవ 
ప్రక్కను సింహవాహనయగు దేవీవిగ్రహమును, “లిచ్చవయః” అనియును 
లిఖింపబడియున్నవి. 

ప్రధమ చంద్రగుప్తుని యనంతరము వానిపుత్రుడగు సముద్రగుప్తుడు క్రీ.శ. 
3౨౬ సంవత్సరమున రాజసింహాసన మధిష్టించెను. ఇత డత్యంతశక్తిశాలి. ఇంచు 
మించు సమస్త భారతవర్షమును దన పరిపాలనలోనికి జేర్చుకొనుటనుబట్టి యితని 
పరాక్రమాదులను మనము సులభముగ గ్రహింపవచ్చును. మటియు రాజపుత్ర స్థానము 
బందేలు ఖండుయొక్క యడవిరాజులను దన పరిపాలనలోనికి దీసికొనుటయే గాక 
దక్షిణమందలి పల్లవులను, రాష్ట్రకూటులను, గళింగులను, మహారాష్టులను జయించి 
కావేరినది వణకు గూడ రాజ్యము నభివృద్ధి పరచెను. మటియు నేపాలము, 
కామరూపము, బంగాళములును గూడ యాతని యాధీనమునొందెను. పశ్చిమ 
భారతదేశ ప్రజలు గూడ నాతనిపాలనకు లోబడిరి. కాబూల్‌ లంకారాజ్యములు 
కూడ వీనిమైత్రతి నాశించియుండెను. ఈదిగ్విజయమునకు దర్వాత నీతడశ్వమేధ 


300 


యాగములు గూడ జేసెను. అనేకవిధములైన నాణెములను దనరాజ్యమున 
వాడుకలోనికి దెచ్చెను. అవియును బంగారు వైయుండి యొకప్రక్మను రాణియగు 
“మూర్చ ల్టేవి” యజ్ఞస్తంభము జిత్రింపబడి (బ్రాహ్మీభాషా క్షరములలో “రాజాధిరాజః 
ప్పధి వీవిజిత్య దివం జయ త్యప్రతివార్యవీర్యః” అని వ్రాయబడియున్నది. 
సముద్రగుప్తుడు మిగుల సద్గుణములు గలవాడును లలితకళావేత్తయునైయుండెను. 
కవిత్వమల్లుటయు, సంగీత శాస్త్రమును బ్రేమించుటయు ననువానియం దభిమానము 
మెండుగనుండెను. ఈతని పాలనమున జెల్లిన నాణిములనుబట్టి యాతనికున్న సంగీత 
శాస్త్రపరిచయాభిమానములు మనము నిర్ణయింపవచ్చును. కొన్ని నాణెములయం 
దొక ప్రక్కను సముద్రగుప్తుడు కూర్చుండి వీణను వాయించుచున్నట్లు చిత్రింపబడి 
'బ్రాహ్మీవర్ణములతో నాలుగువైపులను “మహారాజాధిరాజ శ్రీ సముద్రగుప్తుణ అని 
లిఖింపబడియున్నది రెండవప్రక్మను లక్ష్మి కూర్చున్నట్లు చిత్రింపబడి 'సముద్రగుప్తుః 
అని లిఖింపబడి యున్నది. 

సముద్రగుప్తుని యనంతరమం దాతనికుమారుడగు ద్వితీయచంద్రగుప్తుడు క్రీ.శ. 
౩౭౫ వ సంవత్సరమున పట్టాభిషిక్తుడయ్యెను. తరువాత నాతడు విక్రమాదిత్యుడను 
బిరుదును ధరించెను. తన ప్రభుత్వమున పశ్చిమ దేశపురాజులను జయించి మాళవ, 
ఘూర్డర, కధియవారు ద్విపకల్పములయందుగూడ దన ప్రభుత్వాధికారములను 
వెలయించెను. ఈ సమయముననె బౌద్ధ చైనాయాత్రికుడు “ఫాహియానా” అనునతడు 
భారతవర్షమునకు వచ్చెను. ఆతడు భారతవర్షమున నైన తత్మాలసౌభాగ్యమును 
(బ్రశంసించియున్నాడు. ఆవాక్యములను బ్రతి భారతీయుడును నబిమానముతో 
బరింపవలసినవై యున్నవి. విక్రమాదిత్యుడు తన రాజధానిని పాటలీపుత్రము 
నుండియ యోధ్యకు మార్చెను. విక్రమార్క శకమునకు మూలమీతడేయని కొందరు 
విద్వాంసుల మతమైయున్నది. విక్రమాదిత్యుని యాస్థానముననే మహాకవి కాళిదాసుండి 
యుండెను. ఈతడు మిక్కిలి పరాక్రమవంతుడును, యోధుడునునై యుండెను. విని 
నాణెములనుండి యాతని బలపరాక్రమాదులు గొంతకొంత తెలియవచ్చుచున్నవి. 
ఆ నాణెములయం దొక ప్రక్కను విక్రమాదిత్యుడొక మృగరాజుతో పోరాడుచున్నట్లును 
రెండవప్రక్కను సింహవాహనయగు దేవియును జిత్రింపబడియున్నవి. 

ద్వితీయ చంద్రగుప్తుని కుమారుడు కుమారగుప్పుడు క్రీ.శ.౪౧౩ వ 
సంవత్సరమున గుప్తసామ్రాజ్యమునకు నుత్తరాధికారి యయ్యెను. వీరిపాలనను గూర్చి 


301 


విశేషాంశము లేనియును దెలియవచ్చుటలేదు. మొత్తముమీద పూర్వార్జిత 
సామ్రాజ్యమును చెదరిపోనీయక యవకాశమునుబట్టి క్రొత్త రాజ్యమును దనరాజ్యమున 
గలుపుకొనుచుండెనని చెప్పవచ్చును. ఎట్లన సార్వభౌమాధికారమును సూచించునట్టి 
యశ్వమేధయాగము నీత డొనర్చియుండెను. వీని నామములనుబట్టి గుప్తసామ్రాజ్యాధః 
పతన మీతని పాలనముననై యుండదని నొక్కి చెప్పవచ్చును. కుమార గుప్తుని తర్వాత 
నాతసిపుత్రుడు స్కందగుప్తుడు క్రీ.శ. ౪౫౫ వ సంవత్సరమున సామ్రాజ్యమున 
కుత్తరాధికారియయ్యెను. ఈతండు సింహాసన మధిష్టించగానే యడవులయందలి 
హూణులు వీనిరాజ్యము నాక్రమించిరి. కాని స్కందగుప్తుడు పరాక్రమముతో వారిని 
బారందోలెను. తరువాత శాంతిప్రదముగా పదుమూడు సంవత్సరములు రాజ్యమేలెను. 
470వ సంవత్సరమున దిరిగి హూణులెదిరించి స్మందగుప్తునోడించిరి. ఈతని 
రాజ్యములో హెచ్చుభాగ మాహూణులవశము కాజొచ్చెను. ఈతని నాణెములబంగార 
మంత శుభ్రమైనదికాదు. నిర్మాణమునగూడ గొంత యక్రమముండెను. ఈతని 
నాణెముల నాహూణులు గ్రహించుచుండిరనియు నందు చేం జేయునది లేక 
స్మందగుప్తుండిట్టి యక్రమమును బూనవలసిన వాడయ్యెననియు దోచుచున్నది. ఇట్లు 
నిరుత్సాహియైన స్మంధగుప్తుండు క్రీ.శ. ౪౮౦ సంవత్సరమున స్వర్గమునకు జనియెను. 
వానితోంగూడ గుప్రసామ్రాజ్య మంతరింపంజొచ్చెను. ఈ వంశముయొక్కయొక శాఖ 
600ల సంవత్సరము వరకు మగధ దేశములోను మతియొక శాఖ 500ల వరకు 
మాళవదేశములోను కేవలము రాజ్య మొనర్చుచుండెను. గుప్తరాజుల నాణెముల 
నుండి రెండు విషయములు దెలియుచున్నవి. అందొకటి గుప్తరాజుల నాణెములపై 
బౌద్ధధర్మముల యొక్క చిహ్నములు లేకుండుట. పౌరాణిక దేవతలగు దేవీదేవతల 
మూర్తులుండుట. రెండవది నాణెములపై శుద్ధ సంస్కృతభాష బ్రాహ్మిలిపితో నుండుట. 
దీనిచే గుప్తరాజుల కాలమున బౌద్ధమతప్రచారము లేదనియు స్వల్పముగా సంస్కృత 
భాషావచారము గలదనియుం దేలుచున్నది. గువ్వరాజులు పౌరాణిక 
ధర్మానుష్టానపరులనియు సంస్కృత భాషాభిమానత గల వారనియు దెలియుచున్నది. 


- సారస్వత సర్వస్వము (12.1922) 


వుల 


302 








కలవకొలనుశాసనము* 
1. ఓం స్వస్తిశ్రీ జయాభ్యుదయ శకవషాకలు ౧౨౪౩ అగు దు 
2. ర్మతి సంవత్సర భాద్రపద శు॥ ౧౧ గురువారాన। స్వస్తిశ్రీ (మ) న్మ 
3. హా మన్దలేశ్వర కాకతీయ్య ప్రతాపరుద్రదేవ మహారాజు 
4. లు పృద్ధిరాజ్యంబు సేయుచుంనుండంగాను! స్వస్తిశ్రీ మ 
ర్‌ న్మహాసామంతచేఅకు జగదాళు ఇమ్మడి దేవరంగా 
6. రి సుపుత్ళ(త్రు)లు ప్రోలయరెడ్డివారు తమకు ఆయురా 
7. రోగ్యస్టెయాకొభివృద్ధిగాను కలువకొలని శ్రీప్రసన్న 
8. వల్లభ దేవరకు అంగరంగభోగార్థమై అష్టాదశప్రజ 
9. లను అనుమతించి దారబోసి ఇచ్చినవత్రము కలు 
10. వ కొలని సుంకానకు వచ్చిచూడబడిసర్వద్రవ్యాలవల 
11. నను మాడబడి అమ్మబడి వీసం లెక్కనిచ్చిరి మరిన్ని తమ 
12. వర్ణా.....త్తరినియోగముజ.....వ............. 
18. బడి యాడబడి వీనం లెక్కనిచ్చిరి। ఈ ధర్మము ఆ చంద్రార్క 


మాదిరెడ్డి కుంటశాసనము 
1. యో రామేశ్వరపండితో యమితి దిగ్వా 
2. ప్రో యశఃశ్చంద్రికా జాతై ర్యో 
3. గుణరత్నరోహణగిరి ర్మాహేశ్వ 
4. రగ్రామణీః। ఏతేషాం సురసద్మనా 
ర్‌ చ కృతవాక్‌ పుంజం ఘృణాతత్పరో 
6. దాతాన్నం వికలార్తదీనమునివిట్రే 
7. భ్య స్తపోవిశ్రుతః। (1) కృత్వా వై 
8. జనవల్యః శివపురనామ త్రిపురు 





1. ఈ శాననముయొక్డు నకలు శ్రీదూపొటి వేంకట రమణాచార్యుల వారిచే 
నౌనంగబడినది ॥సం॥ 
2 మందలివారి వద్రనున్న బ్రతిబింిమునుండి. 


303 


9. షతీర్థం। స్వదత్తం యస్య భక్యా 


10. 
Ee IW 
12. 
13. 
14. 
15. 
16. 
17. 
18. 


త్రిభువనమల్లావనీశజన కేన॥ (2) 
వేత్తా యా (యో)లకులేశ్వరాగమమ 
హాసిద్గాంన్తసారామ్సతం యే 
నాస్యం(స్యాం) ప్రకటీకృతొ పసుమతౌ 
ధర్మ స్య(శ్చ) యస్యోత్తమః॥ 

శిష్యో సౌ చలమత్తికగండనృప 

తిః ప్రోలావనీవల్లభః స్తంభం 
స్తాపితవాక్‌ స్వకీత్తికవిమల స్తం 
భాయితః శాశ్వతం॥ (3) 


304 


అనుబంధం 


305 


ఆత్మకథ 


చ. తల నెజిసె దనూపటిమ తగ్గుచునున్నది జీవయాత్రపైం 
దొలంగుచునుండె సమ్మదము దుస్తరసంసరణాంబురాశిలోం 
దలమునుకల్‌ పొనర్పంగలతాలిమి లేదింక నీపదాబ్దముల్‌ 
తలంపున నిల్చుకోందగిన స్టైర్య మొసంగవె భక్తవత్సలా ! 1 





ఉ. సేవకవృత్తిలో క్షణము చిక్కదుతీజిక యాంధ్రభారతీ 
సేవకు వీలు కన్పడదు “జీవితలక్ష్యము దేహయాత్రయే 
చావును బుట్టువుల్‌ ప్రకృతిచర్యల” టంచును దృప్తినొంద నీ 
జీవికి జేతంగా దెటులంజేకురు నూఅట భక్తవత్సలా ! 2 





గీ. కూర్చుబింకంబులును భావగుంభనములు 

| లలితశయ్యలు మధురకల్పనలు గలుగు 

| తెలుంగుకబ్బంబు లరయంగా వలనుపడని 

శిథిలజీవిత మేల యిచ్చితివి తండ్రీ ! 3 





ఉ. నన్నయభట్టభారతమునక్‌ రసవాహిను లుల్లసిల్లుమేల్‌ 
తెన్నులంజూచి సమ్మదమతిం బ్రకృతిక మజపొందియున్నచోం 
గన్నులంగట్టిన ట్లగును గౌరవపాండవసంగరంబు నా 
కెన్నటికైన శక్యమగునే? ప్రథమాంధ్రకవీంద్ర పద్ధతుల్‌ 4 

మ. ప్రతివాక్యంబున రామణీయకము నాంధ్రత్వంబు నెక్కొల్పి భా 

| రతమందున్‌ బదునేనుపర్వముల ధారాశుద్ధిమై ట్రాసి యి 

చ్చితి వాంధ్రావని కీవు తిక్కనకవీ! చేకూరునే తద్రసో 

ద్గతగట్టంబులం జూచి సమ్ముదమునొందన్‌ జిత్తసంశుద్ధిగన్‌. 5 

సీ. శంభుదాసమనోజ్ఞశైలి నుద్బోధించు 

హరివంశకవితారహస్య మరసి 
శ్రీనాథసుకవితాసేవధియై మించు 

నైషధకావ్యసందర్భ మెంచి 
సహజపాండిత్య వాచాసుధావార్ధియై 


306 


యలరుభాగవతంబు నాలకించి 
కృష్ణ్ణూయనృపాలకీర్తిచంద్రిక యగు 
నాముక్తమాల్యద నాశ్రయించి ర్‌ 


. ఆంధ్రభూమిని నాంధ్రుండనై జనించి 
ధన్యతమజీవినైతని తలంచువేళం 
జిరతి రాగతసేవకజీవితంబు 
కటకటా! యద్దుపడు నెటు గల్లు దృష్తి? 6 


. ఉత్తర రామాయణమునం 
జిత్తరువుగ సీతశూన్యజీవితమును లో 
కొత్తరుండు పాపరా... 
హత్తించెం బఠించు టొదన దహరహ మకటా! 7 


. తొల్లింటి తెన్గుకబ్బములతో నిహరించి రసప్రపంచము 
దుల్లము నిల్పి వాబ్మయశుభోదయముల్‌ తిలకింపనైతి నా 
తల్లికి నాంధ్రభారతికి దైవతవాణికి సేవంజేయకే 
యల్లన జీవయాత్ర తెగనాడితి నెంతనిసంతసించెదక. 8 


. పురువులు (మింగ జీర్ణ మగుపూర్వకృతిప్రచయంబు మందిరాం 
తరమునం జేర్చికొంటి నొకదాని లిఖింపంగ లేకపోతి నా 
కరమున జీర్ణతాళదళకావ్యపరంపర నుద్ధరింపంగా 
వెరవు లభింప దీనగపు వీడదు సైచుట యెట్లు నెవ్వగన్‌. 9 


మ. కవితల్‌ వ్రాయుదునా? పురాతనకృతుల్‌ కాపాడ యత్నింతునా? 


కవిరత్నంబులభవ్యకావ్యరచనా కల్పంబు లాలింతునా? 
భవబంధం బగు ఘోరసంసరణసంబంధంబులో నుందునా? 
అవురా! తోంచదు నాదుజీవితసమస్యల్‌ పూర్తి కానేర్చునే! 10 


మ. ప్రతివారంబును బత్రికావితతికిన్‌ వ్యాసంబు లీనైతి జీ 


వితలక్ష్యం బది మాతృసేవయని భావింపంగలేనైతి, స 
ద్గతికై యత్న మొనర్చనైతి నిజసంకల్పంబు లిట్లుండ జీ 
వితసంపూర్తి యొనర్చంబోకుము దయా్దీ! దైవచూడామణీ! 11 


307 


సీ. పఠియింపలేనైతి భావనాబంధుర 
ప్రాచీనసత్మావ్యరత్నములను 
అర్చింపలేనైతి నాంధ్ర సరస్వతీ 
మహనీయపాదపద్మద్వయంబు 
శోధింపలేనైతి సుకవికావ్యాలీన 
రుచిరవాజ్మయసుస్వరూపకలన 
విహరింపలేనైతి వివృతనాకద్వార 
ఘంటాపథాధ్యాత్మకర్మవీధి 12 
గీ. జరగె జీవితమున నొక్కసగము కడమ 
సగము రోగజరాదికసంకులంబు 
అకట! యీశూన్యజీవి కీయెహికమున 
నుచిత ఫలసిద్ధి కనుభవ మొదవదయ్యె 13 
క. పావను లగుతలిదండ్రులం 
బూవులతోం బూజసేసి పురుషార్థంబుల్‌ 
సేవింపనైతి వృధగా 
జీవితలక్ష్యంబుగూడ శిథిలం బయ్యెన్‌ 14 
మ. మును జేకూరిన సంస్కృతాంధ్ర కవితామూల్యప్రచారంబు, జీ 
వనఘంటాపథ మాచరించి చరియింపన్‌ సాగితిన్‌ భవ్యకా 
వ్యనిధుల్‌ త్రవ్వి రసజ్ఞలోకమున కీయకొజాలనైతిక మహా 
వనవిభ్రాజిత చంద్రికారుచుల ఠేవక్‌ స్రుగ్గె నానేరుపుల్‌. 15 
మ. అవధానంబు లటంచుం గావ్యకలనావ్యాసంగ మంచుక్‌ వృధా 
వ్యవహారంబులలోం దగుల్మొని కవిత్వప్రాఢిం గోల్పోతి నా 
కవునే భవ్యమృదూ శక్రిబంధురమహాకావ్యప్రతావంబు స 
త్మవిలోకం బరుదందంగా సలుపుదీక్షాదక్షధీసంపదల్‌ 16 
మ. నిగమార్థంబులు తేటతెన్గునుడులక్‌ నిండారంగాం గూర్చి ధ 
ర్మగుణాలంకృతు లైనపూర్వకవిసామ్రట్టుల్‌ మహాగ్రంథముల్‌ 
మొగింగల్పించిరి తత్తదంచితరసాపూరంబు శ్రోత్రాంజలిక 
మిగులక్‌ గ్రోలనిరిక్తజన్ముడ వశంబే? నాకు ధర్మార్థముల్‌. 17 


308 


మ. విలసిల్లెక్‌ యువకాశయంబుల రసస్విన్నంబులౌ భావనా 
జలజన్యంబులు నూత్నకల్పనము లీప్రాంద్రోనసంసారి కా 
ఫలముల్‌ వాచవి గావు ప్రాక్సృథమునం బ్రాగల్భ్యమా లేదు సం 
కులసంరంభమునందు మధ్యమ దగుల్కొనాండ నెం దేగుదు.క 18 

మ. కులధర్మంబులలోన మా ర్పొదవెం దళ్ళుల్‌ బెళ్ళులుం జూపి వ 
న్నెలు చిన్నెల్‌ పచరించువంచకుల కెందే గౌరవం బున్న దీ 
కలికాలంబున ధర్మసంగ్రహణ సంకల్పంబుం బోనాడి ని 
పృలమౌ నాస్తికజీవితం బెటుల నే సాధింతు సర్వేశ్వరా ! 19 

మ. సంభావ్యంబుగ దైవతాంధ్రకవితాసంపత్తితో శాసన 
స్తంభంబుల్‌ నెలకొల్పి రెందటొ కళాధౌరేయు లాకల్పనా 
గాంభీర్యంబుల నైతిహాసికమతిక గన్గొంటలే కీకుటుం 
బాంభోరాశిని మున్గియుండు టది శక్యంబౌనె? నా కీశ్వరా? 20 

మ. రమణీయంబుగం దీర్చి కూర్చిన సమగ్రగ్రంథభాండారరా 
జమునం జేరినవేళ నాదగునవస్థల్‌ దెల్బంగాంజాలం గా 
వ్యములం దన్నియు నుత్తమోత్తమములే భాషాచమత్మారధు 
ర్యము లే నేది పఠింపుదుక రసపిపాసాయ త్తచిత్తంబునక. 21 

సీ స్వాతంత్ర్య సౌభాగ్యసంధాయకం బైన 

కర్షకవృత్తితోం గడపనేర్చి 
కవితాలతాంగిమేల్‌కవుంగింట రేంబవ 
ళ్ళను రాగవశమున నత్తమిల్లి 
విస్కృతకావ్యార్థ విభవసంగ్రహణమే 
జీవితఫలముగాం జింతసేసి 
వాజ్మయ సేవనవ్రతమపహాదీక్షతో 
జన్మఫలంబును సంతరించి 

గీ. కవితతోం గావ్యకలనతోం గవివరేణ్య 
కవనసంపత్తితో మహాకవివిసృష్ట 
క్రీర్తకౌముదిలో నాంధ్రకీర్తనంబు 
సలుపు టొదవునె నాకు నీజన్మమందు? 22 


309 


ఉ. నన్నయభట్టకావ్యకలనంబు గనుంగొనునంతలోనం ది 
కృన్న కవిత్వవైభవము గాంచ మనస్సగు నంతలోనం బో 
తన్న మహారాసార్టకృతియందు జనించును గోర్కి యీరన 
స్విన్న మనస్కుం డేకవిత చేకొన శక్తుండొకో ప్రియంబుగక. 23 
శా. కాకత్యాంధ్రనృపాలకుల్‌ ననయశఃకన్యావరుల్‌ సద్దుణా 
స్తోకుల్‌ గట్టినయోరుగంట వితతస్తూపంబు లొప్పారె సం 
దేకాకారము నొంది శిల్చనిచయం బెంతెంత దాంగున్నదో 
నా కెన్నండది చూడంగల్లునొకొ? యానందాశ్రుధారాఫ్లతిక. 24 
సీ. పురుష వేషముతోడ భువనమోహనమైన 
సౌందర్య రేఖను జాటుపఅచి 
సేవణసైన్యంపుంజూపుం జూచినదాంక 
తురగంబు దిగనని బిరుదుంగట్టి 
నవలక్షతెన్లు సేనలకు ముందట నిల్చి 
దేవగిరికిం గ్రొత్తత్రోవం దీసి 
మహరాష్ట్రభూపతి మహదేవునవనతి 
తిలకించి హితము బోధించి యనిపి 25 
గీ. నలుబదేడులు విక్రమకలన నాంధ్ర 
దేశ మేలినరుద్రమ దేవి కీర్తి 
గీతికలం బాడుకొనుచు సంజాతమోద 
పరవశత్వంబుం గాంచిసటబ్రదుకె బ్రదుకు 26 
మ. అవలోకించితి సంస్కృతాంధ్రకృతు లర్థాపేక్షతో ముద్రణ 
వ్యవహారంబులలోనం ద్రిమ్మరితి దేశాంతస్థనానాకృతి 
ప్రవరం బెంతయు నుద్ధరించితిని నాపాపంబొ యీవాబ్మయ 
వ్యవసాయస్థమహత్వమో తనివిలే దావంత యేనాంటికిక. 27 
చ. జననము లేని నీచరణసారససేవనజీవనంబు నా 
కనువుగం గూర్చు మీశ్వర! దయానిధి! కాదని కూర్చుచో6 బున 
ర్హననము నోరుగల్లునగరంబున ద్వారచతుష్మమధ్య నా 
కొనరుచు మీంగంగానయిన నుండెద శిల్పశిలాంతికంబునక. 28 


310 





శేషాద్రి రమణకవుల వాబ్యయ సూచిక 


| 
| 
| 
| 


ఇది సమగ్ర వాజ్మయ సూచికకాదు. ఇందులో చేరనివి 
| మరికొన్ని ఉన్నాయి. మరో సందర్భంలో ప్రచురించుకొందాము. 
| ఇవిగాక మిత్రులకు రాసిన అనేక పద్యలేఖలు, 
| గ్రంథాభిప్రాయములు, పీఠికలు అనేకం ఉన్నాయి. 
| 
| 
' 
' 
| 
| 
| 
| 
311 





కావ్యాలు - కవితలు 


1. కావ్యాలు : 


1. ఉదయలక్ష్మి : ప్రథమ ముద్రణ : 1928, రచనా కాలం 1923, ప్రచురణ 
శ్రీ వీరేశలింగం కంఠాభరణ గ్రంథమాల, ఉస్మానియా ముద్రణాలయము, నల్గొండ, 
1/8 డెమ్మీ సైజు; పుటలు 8 + 26 మొదటి కూర్చు 1000 ప్రతులు, 'శ్రీయును 
శైలపుత్రి" అనే పద్యంతో ఆరంభమై “పూతమొనర్చుము మిత్రరత్నమా” అనే పద్యంతో 
కావ్యం ముగుస్తుంది. మొత్తం 112 పద్యాలు. 

2. నిజాము రాష్ట్ర ప్రశంస : ముద్రణ 1924, రచనా కాలము 1928, ప్రచురణ 
నీలగిరి పత్రికాధిపతులు; 1/8 క్రౌను, పుటలు 6+1183, వెల 0-8-0. ఇందులో 
10 శీర్షికలున్నాయి. 98 పద్యాలు ఉన్నాయి. ఇవికాక అనుబంధంలో 5 శీర్షికలున్న 
కవితలతో బాటు అకారాదిగా చరిత్ర స్థలాలను తెలిపే విషయ వివరణ పట్టిక ఉ 
౦ది. 

8. నీతి గీతములు : ఈ కావ్యం సంస్కృతంలో క్షేమేంద్రుడు వ్రాసిన 'చారుచర్య' 
అనే కృతికి తెనుగు సేత. రమణాచార్యులవారు 'తమ జీవిత చరిత్రం” (ముద్రితం) 
మొదటి భాగంలో ఈ రచన గురించి పేర్కొన్నారు. రచనా కాలము 1922-1929 
మధ్య. 

4. మందార మంజరి ప్ర.ము 1918-1914 రచనా కాలము 1910, 
రమణాచార్యులవారు తమ 'జీవిత చరిత్రం” (ముద్రితం) మొదటి భాగంలో ఈ రచన 
గురించి పేర్కొన్నారు. 

5. విక్రమోర్వశీయము : ప్ర.ము 1926, రచనా కాలము 1916, ప్రచురణ 
ప్రబంధరత్నమాల-1, ఆంధ్ర గ్రంథాలయ ముద్రాక్షరశాల - బెజవాడ, 1/8 డెమ్మీ, 
పుటలు 12+97+2, వెల 0-12-0 అణాలు, అయిదాశ్వాసాల ప్రబంధం, మొదట 
దాతృప్రశంస 10 పద్యాలు. పిదప ప్రథమాశ్వాసం కృత్యాది 'శ్రీమద్భూమి'తో మొదలై 
పంచమాశ్వాసంలో 'సమాన సుందరా అనే పద్యంతో ముగుస్తుంది. కొప్పర్తి 
నారాయణమూర్తిగారు ఈ పుస్తకానికి పీఠిక వ్రాశారు. 


312 


2. శతకాలు : 

ఎ. బాలనీతి శతకము : ప్ర.ము 1929, ప్రచురణ వావిళ్ళ రామస్వామిశాస్తులు 
అండ్‌ సన్స్‌ - మద్రాస్‌ 1/8 క్రౌను; పుటలు 19. ఈ శతకం వావిళ్ళవారు ప్రచురించిన 
నీతిశతక సంపుటంలో చేర్చి అచ్చువేయబడింది. నీతిశతక సంపుటంలో ఈ శతకం 
16 వదిగా 469-488 పుటల మధ్య చేర్చబడింది. ఇందులో 102 పద్యాలున్నాయి. 
ఈ శతకం సంస్కృతంలో కుసుమదేవ కవి రచించిన 'దృష్టాంత కళిక అనబడే 
శతకానికి తెనుగు సేత. తేటగీతి చందంలో వ్రాయబడిన ఈ శతకంలో మకుట 
నియమం పాటింపబడలేదు. 

బి. భక్తవత్సల శతకము : ప్ర.ము. 1927, రచనా కాలము 1926. ప్రచురణ 
వేంకట్రామ్‌ అండ్‌ కో బెజవాడ, రామాముద్రాక్షరశాల - ఏలూరు. 1/8 క్రౌను 
పుటలు 4 + 18, వెల 0-2-0 అణాలు ఈ శతకంలో 104 పద్యాలు ఉన్నవి. 

సి. సర్వలోకేశ్వర శతకము : ప్ర.ము 1928, రచనా కాలము 1912-1916, 
ప్రచురణ : వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్‌ సన్స్‌ - మద్రాస్‌, 1/8 క్రౌన్‌ 
పుటలు 4+28, వెల 0-0-12 పై. ఈ శతకంలో 115 పద్యాలున్నాయి. ఈ 
శకతానికి సంబంధించిన 14 పద్యాలు 1926 ఏప్రిల్‌ నాటి భారతిలో అచ్చైనాయి. 


శ. కవితలు : (143 శీర్షికలు - సుమారు 5000 పంక్తులు) 

అతిథిపూజ - పంటరెడ్డి - 16 పద్యాలు ప్రచురణ పత్రిక రెడ్డిరాణి, సం. 1-21 
పుటలు 37, 38, నవంబర్‌ 1923. 

అతిథిపూజ : 19 పద్యాలు, ప్రచురణ పత్రిక భారతి, సంచిక 2-7, పుటలు 
6-8, జులై 1925. 

అనుమకొండ : 1 పద్యం వరంగల్‌ కాలేజ్‌ సంచిక, 1/8 నోటు బుక్కులోని 
154వ పుటలో వ్రాయబడి ఉంది. 

అన్నపూర్ణాదేవి ప్రశంస : 5 పద్యాలు ప్రచురణ 'ఆంధ్రప్రతిక, పుటలు 249, 
250, విభవ ఉగాది సంచిక 1928. 

అన్యోక్తిముక్తావళి : 5 పద్యాలు. ప్రచురణ పత్రిక 'సారస్వత సర్వస్వము”, 
సంచిక 3, పుట 8, 1924, 


313 




















అన్వేషణము-రాధ : 18 ద్విపద పంక్తులు. ప్రచురణ పత్రిక “భారతి”. సంచిక 
4-5 పుట 120, మే 1927. 

అ(శ్రుభిక్ష : 18 గీతాలు. ప్రచురణ పత్రిక “సాహితి, సంచిక 5-8 పుటలు 
147-150, రుధిరోద్దాతి ఆశ్వీజ, 1928. 

అహంకారము : 4 గీతాలు ప్రచురణ పత్రిక “భారతి, సంచిక 4-7, పుట 
113, జులై 1927. 

ఆంధ్రనగరము : 8 గీతాలు ప్రచురణ పత్రిక 'శారది సంచిక 2-1, పుట 
447, జూన్‌ 1924. 

ఆంధ్రనగరము : ప్రచురణ పత్రిక 'ఆంధ్రాభ్యుదయము, సంచిక 3-2, పుట 
18, 19. మార్చి 1925. 

ఆంధ్రపతాకము : 7 పద్యాలు ప్రచురణ పత్రిక “భారతి, సంచిక 15-1, 
పుట 2, జనవరి 1938. 

ఆంధ్రభూమి : 6 పద్యాలు ప్రచురణ పత్రిక “ఆంధ్రభూమి”, సంచిక 1-4, 
పుట 12, ఆగస్టు 1933. 

ఆంధ్రభూమి : 12 గీతాలు, ప్రచురణ పత్రిక “గోలకొండ పత్రిక పుట-2, 
డిసెంబర్‌ 1935. 

ఆంధ్ర మాతృ సందేశము : 5 పద్యాలు 'గోలకొండ పత్రిక, సంచిక 4-80, 
పుట 12, మార్చి 3, 1930. 

ఆంధ్ర సామ్రాజ్యము : 22 పద్యాలు, ప్రచురణ పత్రిక 'గోలకొండి, పుట 
9-13, 1928. 

ఆంధ్రాభ్యుదయము : 1 పద్యం ప్రచురణ పత్రిక 'గృహలక్ష్మి'. పుట 666. 

ఆదిశంకరుడు - ఆంత్యజుడు : 183 పద్యాలు ప్రచురణ పత్రిక “గృహలక్ష్మి” 
సంచిక 5-12, పుట 1082, ఫిబ్రవరి 19838. 

ఆవేగము : 1 పద్యం ప్రచురణ పత్రిక 'భారతి, సంచిక 2-9, పుట 12 
సెప్టెంబర్‌, 1925. 


314 











ఆశీస్సు : 5 పద్యాలు ప్రచురణ పత్రిక 'సుజాత”, సంచిక 2-1, పుట 1, 
జనవరి 1928. 

ఇది కవిత్వమా : 17 గీతాలు, ప్రచురణ పత్రిక “శోభ, సంచిక 2-5, పుట 
౩, ఆగష్టు 1950. 

ఉదయలక్ష్మి : ప్రచురణ పత్రిక 'ఆంధ్రలక్ష్మి' 112, ౩ 1924. 

ఊహాగానము : 38 గీత పంక్తులు, ప్రచురణ పత్రిక 'భారతి, సంచిక 11-2, 
పుట 250, ఫిబ్రవరి 1984. 

ఎవడు సుకవి : 60 గీతపంక్తులు, ప్రచురణ పత్రిక “శారద”, సంచిక 2-1 
పుట 136 సెప్టెంబర్‌ 1924. 

ఓ యదృష్టమ నీకీర్తి యుజ్జ్వలంబు : 69 గీత పంక్తులు ప్రచురణ పత్రిక 
“చంద్రికి సంచిక 1-6, పుటలు 391, 392, ఆగస్టు 1934. 

ఓరుగంటి శిథిలములు - శోభనముల బావి : 8 పద్యాలు ప్రచురణ పత్రిక 
“ఆంధ్రపత్రిక, పుటలు 207, 208, 1935. 

ఓరుగల్లు : 5 గీత పద్యాలు, ప్రచురణ పత్రిక గోలకొండ పత్రిక, 1, ఆగస్టు 
1935. 

ఓరుగల్లు కోట : 18 ద్విపదపంక్తులు, ప్రచురణ పత్రిక “భారతి, సంచిక 
3-11, పుట ముఖపత్రం, అక్టోబర్‌ 1926. 

కపోతదాంపత్యము : 16 గీతాలు ప్రచురణ పత్రిక 'భారతి సంచిక 8-ర్‌, 
పుటలు 803, 804, మే 1931. 

కర్తవ్యము : 5 గీతాలు ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 6-58, పుట 
3, డిసెంబర్‌ 1951. 

కర్తవ్యము : 4 గీతాలు ప్రచురణ పత్రిక “ఆంధ్రభారతి”, సంచిక 2-5, పుట 
2, ఆగష్టు 1927. 

కవికి భాగ్యమేల : 12 గీతాలు ప్రచురణ పత్రిక ‘భారతి, సంచిక 2-11, 
పుట 32, నవంబర్‌ 1925. 

కవి జిజ్ఞాస : 14 పద్యాలు ప్రచురణ పత్రిక “భారతి, సంచిక 8-4, పుట 
99, ఏప్రిల్‌ 1926. 


315 


కవి నిర్వేదము : 10 గీతాలు, ప్రచురణ పత్రిక “భారతి, సంచిక 9-7, పుట 
38, జులై 1932. 

కవి నిర్వేదము : 9 పద్యాలు, ప్రచురణ పత్రిక “ఆంధ్రభారతి”, సంచిక 2-9, 
పుట 609, నవంబర్‌ 1934. 

కవయిత్రి మొల్ల : 5 పద్యాలు, ప్రచురణ పత్రిక “గృహలక్ష్మి, సంచిక 7-9, 
పుట 609, నవంబర్‌ 1934. 

కాకతిప్రోలరాజు : 9 పద్యాలు, ప్రచురణ పత్రిక “భారతి, సంచిక 9-3, 
పుట 451, మార్చ్‌ 19..2. 

కాకతీయాంధ్రలక్ష్మి : 1 పద్యం, ప్రచురణ పత్రిక “భారతి”, సంచిక 1-9, 
పుట 32, సెప్టెంబర్‌ 1924. 

కానరాకుండిరకట యీ కాలమందు : 1 పద్యం ప్రచురణ పత్రిక గృహలక్ష్మి, 
సంచిక 8-7, పుట 517, సెప్టెంబర్‌ 1930. 

కాపుకన్నె: 1 పద్యం ప్రచురణ పత్రిక 'భారతి”, సంచిక 1-12, పుట 189, 
డిసెంబర్‌ 1924. 

కాపుపడుచు : 5 గీతాలు, ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 11-14, 
పుట 2, జూన్‌ 1936. 

కావ్యగానము : 12 గీతాలు, ప్రచురణ పత్రిక “సుజాత”, సంచిక ?, పుట 5, 
ఫిబ్రవరి 1927. 

కావ్యనిధి చెలికాని లచ్చారాయస్పృతి ఫలే పద్యం, ప్రచురణ పత్రిక “భారతి”, 
సంచిక 1-1, పుట 144, జనవరి 1924. 

కుంతీ సందేశము : 85 పద్యాలు, ప్రచురణ పత్రిక “భారతి”, సంచిక 7-5, 
పుటలు 804-808, మే 1930 

కురంగము : 8 పద్యాలు, ప్రచురణ పత్రిక 'భారతి', సంచిక 8-10, పుటలు 
605, 606, అక్టోబర్‌ 1931. 

కృతఘ్నత : 5 గీతాలు, ప్రచురణ పత్రిక 'గోలకొండ పత్రిక, సంచిక 9, 
పుట 7, మే 1934. 


316 


కృతజ్ఞతావందనము : 5 పద్యాలు, ప్రచురణ పత్రిక 'సుజాతి, సంచిక 2-1, 
పుట 19, జనవరి 1928. 

కృతార్థత : 5 గీతాలు, ప్రచురణ పత్రిక ఆంధ్రభూమి”, పుట 811 

కృష్ణదేవరాయా : 8 గీతాలు, ప్రచురణ పత్రిక 'ఆంధ్రాభ్యుదయము”, పుట 
25, 26, మార్చి 1924. 

కోకిల : ప్రచురణ పత్రిక విభూతి, ఏప్రిల్‌ 1940. 

కోకిల గీతము : 5 పద్యాలు, ప్రచురణ పత్రిక 'శారది, సంచిక 2-2, పుట 
167, అక్టోబర్‌ 1923. 

గృహలక్ష్మి జయంతి మహోత్సవము : 5 పద్యాలు, ప్రచురణ పత్రిక 
“గృహలక్ష్మి, మార్చి 1930. 

గోరువంక : 28 పద్యాలు, ప్రచురణ పత్రిక 'భారతి% పుట 104-106, 
డిసెంబర్‌ 1929. 

గ్రామ జీవనము : 5 పద్యాలు, గోలకొండ పత్రిక, సంచిక 10-8, పుట 3, 
16 మే 1935. 

చంద్రగ్రహణము : 4 గీతాలు, ప్రచురణ పత్రిక నీలగిరి, పుట 5, 10 సెప్టెంబర్‌ 
1920. 

చాటుపద్యము : 1 పద్యం, ప్రచురణ పత్రిక 'భారతి”, సంచిక 17-1, పుట 
32, జనవరి 1940. 

చామర్తిరాజశేఖర కవిరాయస్యృతి : 5 పద్యాలు, ప్రచురణ పత్రిక 'ఆంధ్రపత్రిక', 
సంచిక 13, పుట 199, మే 10, 1922. 

చెల్లెలా : 7 ముత్యాలసరాలు, ప్రచురణ పత్రిక 'రెడ్డిరాణి, సంచిక 1-4, 
116, జనవరి 1924. 

చైత్రలక్ష్మి : 1 పద్యం, ప్రచురణపత్రిక 'భారతి? సంచిక 1-6, పుట 6, 
జూన్‌ 1924. 

జలక్రీడ : 27 పద్యాలు, ప్రచురణ పత్రిక నీలగిరి, పుట 70-72, 1924. 

జానకీ ప్రశంస : 5 పద్యాలు, ప్రచురణ పత్రిక 'గృహలక్ష్మి, సంచిక 7, పుట 
809, నవంబర్‌ 1932. 


317 


తల్లినీవెవతెవమ్మ : 118 గీత పంక్తులు, ప్రచురణ పత్రిక “ప్రబుద్ధాంధ్ర, 
సంచిక 3-6, పుట 108, 104, జనవరి 1924. 

తెనుగుతల్లి : 14 గీతాలు, ప్రచురణ పత్రిక “ఆంధ్రభూమి సంచిక 8-5, 
పుట 179, డిసెంబర్‌ 1939. 

తెలంగాణము : 6 పద్యాలు, ప్రచురణ పత్రిక “ఆంధ్రపత్రిక, పుట 46, 47, 
1938. 

నందీశ్వరుడు : 5 పద్యాలు, ప్రచురణ పత్రిక గోలకొండ పత్రిక, సంచిక 
7-81, పుట 1, 2; మార్చి 1938. 

నాగరక విప్లవము : 1 పద్యం, ప్రచురణ పత్రిక గృహలక్ష్మి, సంచిక 2-10, 
పుట 9-9, డిసెంబర్‌ 1929. 

నా గోరువంక : 48 గీత పంక్తులు, 4 పద్యాలు ప్రచురణ పత్రిక 'ఆనందభారతి', 
సంచిక 1-3, పుట 96-98, జూన్‌ 1929. 

నిజాం ప్రభువరేణ్యుని రజతోత్సవ ప్రశంస : 5 పద్యాలు, ప్రచురణ పత్రిక 
“గోలకొండ పత్రిక, సంచిక 1-8, పుట 2, 1, మార్చి 1937. 

నిరర్ధక జన్మ : 20 గీతపంక్తులు, ప్రచురణ పత్రిక “ఆంధ్ర సర్వస్వము, 
సంచిక 1-9, పుట 261, సెప్టెంబర్‌ 1924. 

నిర్వేదము : 6 గీతాలు, ప్రచురణ పత్రిక “సుజాత”, సంచిక 3-5, పుట 
380, ఆగష్ట్‌ 1929. 

నిర్వేదము : ప్రచురణ పత్రిక “విభూతి” 11-1 

నీవెవడవు : 46 గీత పంక్తులు, ప్రచురణ పత్రిక “భారతి, సంచిక 9-12, 
పుట 895. డిసెంబర్‌ 1932. 

నేను ధన్యుడ : 12 గీతాలు, ప్రచురణ పత్రిక 'భారతి”, సంచిక 2-6, పుట 
41, జూన్‌ 1925. 

పంచమ సోదరుడు : 6 పద్యాలు, ప్రచురణ పత్రిక “ఆంధ్రభారతి”, సంచిక 
2-1, పుటలు 29, 30, ఏప్రిల్‌ 1927. 

పక్షి అన్యోక్తి : 3 గీతాలు, ప్రచురణ పత్రిక “నీలగిరి, పుట. జులై 1928. 

పద్యావళి (గ్రంధాలయ ప్రశంస) 8 పద్యాలు, ప్రచురణ పత్రిక 'తెనుగు పత్రిక, 
సంచిక 3-41, పుట 5, జూన్‌ 1925. 


318 


పసిపాప : 4 ద్విపదలు : ప్రచురణ పత్రిక “సాహితి”, సంచిక 5-3, పుట 
145, అక్టోబర్‌ 1924. 

పరిశోధనోద్యమము : 5 పద్యాలు, “శ్రీకృష్ణదేవరాయ గ్రంథాలయ రజతోత్సవ 
సంచిక) పుట 38, 1927. 

పాంథప్రబోధము : 4 పద్యాలు, ప్రచురణ పత్రిక 'సుధ), సంచిక 1-12, 
పుట ౩7, 1931. 

పోతన స్మరణము ప్రచురణ పత్రిక 'తెనుగుతల్లి, మార్చి 1940. 

ప్రకృతి ప్రపంచము : 5 పద్యాలు, ప్రచురణ పత్రిక 'భారతి సంచిక 1-5, 
పుట 41, మే 1924. 

ప్రతాపరుద్ర చక్రవర్తి : 26 పద్యాలు, ప్రచురణ పత్రిక ‘భారతి, సంచిక 
5-12, పుట 551-555, అక్టోబర్‌ 1928. 

ప్రణయ రాధిక : 5 పద్యాలు, ప్రచురణ పత్రిక 'భారతి”, సంచిక 3-5, పుట 
6, మే 1926. 

ప్రబోధ గీతములు : 6 పద్యాలు, ప్రచురణ పత్రిక గోలకొండ పత్రిక, సంచిక 
11-60, పుట 19, డిసెంబర్‌ 1936. 

ప్రశంసా పద్యములు : 8 పద్యాలు, ప్రచురణ పత్రిక “గోలకొండ సంచికి 
9-86, పుట -1, మార్చి 1985. 

ప్రశంసా పద్యములు : 18 పద్యాలు, ప్రచురణ పత్రిక అభినవ సరస్వతి", 
పుట 154, జనవరి 1936. 

ప్రశంసా పద్యములు (అయ్యంకి వెంకటరమణయ్య) 11 పద్యాలు ప్రచురణ 
పత్రిక “సరస్వతీ సామ్రాజ్యము”, డిసెంబర్‌ 1942. 

'ప్రాక్తనాచారముల కెట్టి పదవి గలిగె ? 1 పద్యం, ప్రచురణ పత్రిక 'గృహలక్ష్మి', 
సంచిక 2-11, పుట 995, జనవరి 1930. 

ట్రేమగీతి ప్రచురణ పత్రిక 'కృష్ణాపత్రిక, 19 జూన్‌ 1920. 

డ్రేమతత్వ్వము ప్రచురణ పత్రిక “కృష్ణాపత్రిక, 18 అక్టోబర్‌ 1919 

బమ్మెర పోతరాజు : 10 పద్యాలు, ప్రచురణ పత్రిక “ఆంధ్రభూమి”, పుట 
318, 319, ఫిబ్రవరి 1934. 

భావ తరంగములు : 7 పద్యాలు, ప్రచురణ పత్రిక “పుష్పమాలి, సంచిక 
1-4, పుట 39, 40. 


319 


భావ తరంగములు : 17 పద్యాలు ప్రచురణ పత్రిక 'భారతి, సంచిక 1-3, 
పుట 31-838, మార్చి 1924. 

మహాప్రస్థానము : 11 పద్యాలు, ప్రచురణ పత్రిక “భారతి, సంచిక 5-6, 
పుట 523, జూన్‌ 1938. 

మహామారి : 21 పద్యాలు, ప్రచురణ పత్రిక 'చంద్రికి, సంచిక 1-11, పుట 
747-750, జనవరి 1935. 

మాతృవందనము : 18 పద్యాలు, ప్రచురణ పత్రిక “భారతి, సంచిక 4-1, 
పుటలు 115, 120, జనవరి 1927. 

మాతృవందనము : 45 గీత పంక్తులు ప్రచురణ పత్రిక 'గృహలక్ష్మి?, సంచిక 
6-10, పుట 952, డిసెంబర్‌ 1933. 

మాతృవందనము : 13 పద్యాలు, ప్రచురణ పత్రిక “ఆంధ్రభూమి”, పుట 
455, 456, మార్చి 1934. 

మాతృవందనము : 12 గీతాలు, ప్రచురణ పత్రిక “గృహలక్ష్మి, సంచిక 7-7, 
పుట 521, సెప్టెంబర్‌ 1934 

మాతృవందనము : 838 గీత పంక్తులు, ప్రచురణ పత్రిక గృహలక్ష్మి, సంచిక 
84, పుటలు 259, 260, జూన్‌ 1935. 

మాతృవందనము : 78 గీత పంక్తులు ప్రచురణ పత్రిక “గృహలక్ష్మి, సంచిక 
9-1, పుటలు 1041, 1042, మార్చి 1936. 

మాతృసందేశము : 5 సీస పద్యాలు; ప్రచురణ పత్రిక 'గోలకొండ పత్రిక, 
సంచిక 4-84, పుట 5, మార్చి 1930. 

మాలకరి : ప్రచురణ పత్రిక “విభూతి” మే 1940. 

మాలపల్లె : 25 పద్యాలు, ప్రచురణ పత్రిక 'కళ, పుటలు 269-273, పుష్య 
రుధిరోద్గారి, 1924. 

మిత్రసృతి : 9 పద్యాలు, ప్రచురణ పత్రిక “సాహితి, పుటలు 50-52, 
1922. 

రక్తాంజలి : 62 ద్విపద పంక్తులు, ప్రచురణ పత్రిక “సాహితి”, సంచిక 3, 
పుటలు 149-152. 

రాజ్జీ రుద్రమదేవి : 10 పద్యాలు, ప్రచురణ పత్రిక గృహలక్ష్మి, సంచిక 
6-1, పుట 15చ మార్చి 1933. 


320 











రుద్రమదేవి సందేశము : 9 పద్యాలు, ప్రచురణ పత్రిక “గృహలక్ష్మి, సంచిక 
8-3, పుట 209, మే 1935. 

లేఖిని : 55 పద్యాలు, ప్రచురణ పత్రిక “గోలకొండ పత్రిక, సంచిక 9-15, 
పుట 3 జూన్‌ 1934. 

విద్యార్థి ప్రబోధము : 7 పద్యాలు, ప్రచురణ పత్రిక “సుజాత సంచిక 1-12, 
పుటలు 13, 14, డిసెంబర్‌ 1927. 

విధి : 5 గీతాలు, ప్రచురణ పత్రిక 'ఆంధ్రభూమి”, సంచిక 7, పుట 276, 
27 జనవరి 1934. 

వియోగ రాధిక : 5 పద్యాలు, ప్రచురణ పత్రిక “ఆంధ్రపత్రిక, పుట 124, 
మార్చి 1925. 

వియోగ రాధిక : 18 పంక్తులు, ప్రచురణ పత్రిక “భారతి, సంచిక 5-1, 
పుట 9, జనవరి 1928. 

విరహిణి : 5 పద్యాలు, ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 4-34, పుట 
4, సెప్టెంబర్‌ 1929. 

విశ్రమించిన దేశాభివృద్ధి యెట్లు : 1 పద్యం, ప్రచురణ పత్రిక 'గృహలక్ష్మి, 
పుట 25, 1932. 

విషాద గీతములు : 11 పద్యాలు, ప్రచురణ పత్రిక 'భారతి? సంచిక 15-5, 
పుట 567, మే 1938. 

విసృత నగరము : 18 పద్యాలు, ప్రచురణ పత్రిక “ఆంధ్రభూమి”, సంచిక 
3-10, పుట 857, 858. 

విసృత మురళి : ప్రచురణ పత్రిక 'కృష్ణాపత్రిక'. 

వీడ్కోలు : 7 పద్యాలు, ప్రచురణ పత్రిక “కాలేజి మ్యాగజైను”, సంచిక 2-1, 
1932. 

వీరమాత ఉపదేశము : 5 పద్యాలు, ప్రచురణ పత్రిక (గ్రంథాలయ సర్వస్వము”, 
సంచిక 8-5, పుట 182, 1918. 

వేణుగాన స్మరణము : 7 పద్యాలు, ప్రచురణ పత్రిక 'శారది, సంచిక 2-క, 
పుట 420, డిసెంబర్‌ 1923. 

వేణుగాన స్మరణము : 7 పద్యాలు, ప్రచురణ పత్రిక “ఆంధ్రపత్రిక, సం? 
పుట 166, 1923. 


321 


వేమన యోగి : 9 పద్యాలు, ప్రచురణ పత్రిక 'సుజాత), సంచిక 4, పుట 1, 
ఏప్రిల్‌ 1927. 

వేయి స్తంభాల గుడి శాసన వ్యాసంలో చివరి పద్యం. ప్రచురణ పత్రిక 'వరంగల్‌ 
కాలేజ్‌ పత్రిక, సంచిక 1-34, జులై 1931. 

శాద్వలము : 9 పద్యాలు, ప్రచురణ పత్రిక “గ్రంథాలయ సర్వస్వము”, సంచిక 
2-2, పుట 109, 110, 1919. 

శిథిల నగరములు : 3 పద్యాలు, ప్రచురణ పత్రిక 'సుజాతి, సంచిక 3-4, 
15 నవంబర్‌ 1955, 

శివాజి ప్రశంస : 4 పద్యాలు, ప్రచురణ పత్రిక 'సుజాత', సంచిక 1-5, పుట 
1, మే 1927. 

సంతాప పద్యములు : 6 పద్యాలు, ప్రచురణ పత్రిక “గోలకొండి, సంచిక 
4-57, డిసెంబర్‌ 1929. 

సంతృప్తి : 5 పద్యాలు ప్రచురణ పత్రిక 'సుజాతి, సంచిక 1-8, పుట 18, 
ఆగష్టు 1927. 

సంవత్సరాది : 8 గీతాలు, ప్రచురణ పత్రిక 'రెడ్డిరాణి, సంచిక 2-1, పుట 
19, ఆగస్టు 1927. 

సంవత్సరాది : 8 గీతాలు, ప్రచురణ పత్రిక “నీలగిరి, పుట 50, రక్తాక్షి 
1924. 

సంవత్సరాది : 6 పద్యాలు, ప్రచురణ పత్రిక 'సుజాత', సంచిక 1-4, పుట, 
ఏప్రిల్‌ 1927. 

సహగమనము : 23 పద్యాలు, ప్రచురణ పత్రిక 'భారతి”, సంచిక 2-2, పుట 
135, ఫిబ్రవరి 1925. 

సానుస్మరణము : 1 పద్యం, ప్రచురణ పత్రిక 'భారతి% సంచిక 1-2, పుట, 
ఫిబ్రవరి 1924. 

సుకవి : 5 గీతాలు, ప్రచురణ పత్రిక 'భారతి”, సంచిక 2-5, పుట 146, మే 
1925. 

సోదరీ సందేశము : 8 గీతాలు, ప్రచురణ పత్రిక 'భారతి”, సంచిక 4-10, 
పుట 105, అక్టోబర్‌ 1927. 

సోదరీ సందేశము : 8 గీతాలు, ప్రచురణ పత్రిక 'సుజాతి, సంచిక 1-6, 
పుట 14, జూన్‌ 1927. 


322 


స్వప్న కావ్యము వ్‌ పప పద్యాలు, “గ్రంధాలయ సర్వస్వము”, సంచిక 6-1, 
పుటలు 15-17, 19283. 

స్తీ విద్య : 26 గీత పంక్తులు, 'హిందూ సుందరి, సంచిక 13-10, పుట 2. 

హంసాన్యోక్తి : 11 గీతాలు, ప్రచురణ పత్రిక 'ఆంధ్రసర్వస్వము”, సంచిక 
1-5, పుట 136, మే 1924 

హనుమకొండలేఖ : 33 పద్యాలు, ప్రచురణ పత్రిక వైజయంతి”, సంచిక 4, 
పుటలు 30-84, 1936 

హనుమకొండలేఖ : మిత్రలేఖలు TE పద్యాలు, ప్రచురణ పత్రిక వైజయంతి” 
సంచిక 5, పుటలు 32, 33, 1937 

హేమంతయాత్రికుడు : 8 పద్యాలు, ప్రచురణ పత్రిక 'శారది, సంచిక 2-6, 
పుట 783, ఫిబ్రవరి 1924. 

శీర్షిక లేదు : (స్వాగత పద్యాలు) 5 పద్యాలు, ప్రచురణ పత్రిక 'కాకతీయ 
సంచికి, పుట 290, మార్చి 1932 

శీర్షిక లేదు (కోప్పరపు కవుల ప్రశంస) 5 పద్యాలు, ప్రచురణ “కొప్పరపు 
సోదరకవుల శతావధానములు” ప్రథమభాగము, పుట 26, 27, 1963 

శీర్షికలేదు (కొప్పరపు కవుల ప్రశంస) 2 పద్యాలు, ప్రచురణ ‘కొప్పరపు సోదర 
కవుల చరిత్ర, పుటలు 61, 62, 1973 


నాటకాలు - నాటికలు 


1. నాటకాలు 


1. అర్జునపరాభవము : ప్ర.ము 1916, రచనా కాలము 1912, ప్రచురణ : 
చంద్రికా ప్రెస్‌. గుంటూరు 1/8 డెమ్మీ, పుటలు 6+104, వెల 0-10-0 అణాలు, 
మొదటి కూర్సు 1000 ప్రతులు. కృత్యాదిలో 22 పద్యాలు తక్కినది 6 అంకముల 
నాటకం. “పరమానంది అనే నాందీ పద్యంతో ఆరంభమై షష్టాంకంలో “శాశ్వత 
సౌఖ్యము గాంత్రుగావుతన్‌” అనే భరత వాక్యంతో ముగుస్తుంది. ఈ నాటకం కుమార 
రాజాగారికి అంకితం చేయబడింది. 

2. పాపారాయ నిర్యాణము అను (బొబ్బిలి సంగ్రామము) : ప్ర.ము 1921, 
రచనా కాలము 1915, ప్రచురణ : ఆంధ్ర వరిషత్తు - బెజవాడ, 


323 


ఆంధ్రముద్రాక్షారశాల, బెజవాడ, 1/8 డెమ్మీ, పుటలు 10+136, వెల రు.1-0-0 
7 అంకాల నాటకం. చామర్తి రాజశేఖరరావు పీఠిక వ్రాశారు. 
2. నాటికలు 

ఎ. క్షమా సందర్శనము : ప్రచురణ పత్రిక 'రడ్డిరాణొ, సంచిక 3-8, పుటలు 
5 పుటలు 1926 మే. 1/8 నోటుబుక్కు కాపీలో 160-164 పుటలు మధ్య ఈ 
నాటికను రమణాచార్యులవారు వ్రాసి పెట్టుకొన్నారు. 

బి. దమయంతీ సంవరణము : ప్రచురణ పత్రిక 'భారతి* సంచిక 6-2, 
పుటలు 11 (179-189) ఫిబ్రవరి 1929 శ్రీహర్షుని నైషధంలోని 5,6,7,8,9 
సర్గల ననుసరించి వ్రాయబడిన రెండంకాల రూపకము. 

సి. పాదుకా పట్టాభిషేకము : ప్రచురణ పత్రిక “సుజాత”. పుటలు 4 
(155-158), ఏప్రిల్‌ 1929. (ఏకరంగ ప్రయోగము) 

డి. ప్రచండ భార్గవము : ప్రచురణ పత్రిక 'భారతి, సంచిక 3-9, పుటలు 9 
(24-32) సెప్టెంబర్‌ 1926. (ఏకాంక నాటకము) 


నవలలు - కథలు 


1. నవలలు : 

1. అన్నయమంత్రి : ప్ర.ము 1951, రచనా కాలము 1951. ప్రచురణ : 
రాజహంస పబ్లికేషన్స్‌ - తెనాలి. 1/8 క్రౌను, పుటలు 4+1783 వెల 1-2-0 1.6, 
1-5-0 0.5; చారిత్రాత్మక నవల. కథాంశం కాకతీయ రుద్రమదేవి కాలానికి 
సంబంధించింది. 

2. కొండపల్లి ముట్టడి : పునర్ముద్రణ 1956, ప్రచురణ : వేంకట్రాం అండ్‌ 
కో విజయవాడ-కర్నూలు. కనకదుర్గాప్రెస్‌, విజయవాడ. 1/8 క్రౌను, పుటలు 2+84, 
వెల 0-8-0 అణాలు. చారిత్రాత్మక నవల. కథాంశం కృష్ణదేవయల కాలానికి 
సంబంధించింది. ఈ నవల ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖవారిచే (Approved Andhra 
Pradesh Gazette page 38 D/12-4-1956) పాఠ్యాంశంగా ఆమోదింపబడింది. 


324 


8. వసుంధర : ప్ర.ము 1922. పునర్ముద్రణ 1984. రచనా కాలము 1914. 
ప్రచురణ : ఆంధ్రగ్రంథాలయ ముద్రాక్షరశాల - బెజవాడ; 1/8 క్రౌను, పుటలు 
6+203+4, వెల రు. 1-0-0 ఈ నవలలో మొదటి ప్రతాపరుద్రునికి సంబంధించిన 
కథాంశం 18 ప్రకరణాల్లో రెండు భాగాలుగా విభజించి వ్రాయబడింది. సేవూరి 
లక్ష్మీనరసయ్యగారు ఈ నవలకు తొలిపలుకు వ్రాశారు. 

2. కథలు : 

1. ఇల్లాలు మాట తప్పుతుందా? ప్రచురణ పత్రిక 'సాహితి, సంచిక 4-78, 
పుటలు 331-336, 1923. 

2. ఎజ్జక్కసానమ్మ : ప్రచురణ పత్రిక “గృహలక్ష్మి, సంచిక 4-11, పుటలు 
974-976, జనవరి 1932. 

3. కామమ్మ సహగమనము : ప్రచురణ పత్రిక 'గృహలక్ష్మి', పుటలు 834-841, 
1931 

4. తగిన శిక్ష : ప్రచురణ పత్రిక 'ప్రబుద్ధాంధ్ర, సంచిక 5-5, పుటలు 
189-194, మే 1934. 

ర్‌. నిజమైన (ప్రేమ : ప్రచురణ పత్రిక “ఆంధ్రభారతి”, సంచిక 2-4, పుటలు 
17-20, జులై 1927. 

6. పాతివ్రత్యమహిమ : ప్రచురణ పత్రిక 'వివేకానంది, సంచిక 5-8, పుటలు 
5-7, సెప్టెంబర్‌ 1954. 

7. బాపష్పపతనము : ప్రచురణ పత్రిక 'ప్రబుద్ధాంధ్ర, సంచిక ౩-12, పుటలు 
387-891, ఫిబ్రవరి 1925. 

8. రాణి శంకరమ్మ : ప్రచురణ పత్రిక “గృహలక్ష్మి, సంచిక 1-9, పుటలు 
32-85, నవంబర్‌ 1928. 

9. వీరమాత రాణూబాయి : ప్రచురణ పత్రిక 'గృహలక్షి, సంచిక 2-5, 
పుటలు 339-341, జులై 1929. 

10. సువర్ణష్టీవి : ప్రచురణ పత్రిక “వివేకానంద, సంచిక 5-4, పుటలు 
5-7, అక్టోబరు 1954. 


325 


8, వచన రచనలు 

1. ఆంధ్ర మంత్రులు : ప్ర.ము 1923, పు.ము 1927, ప్రచురణ కాకతీయ 
గ్రంధమాల -1, 1/8 డెమ్మీ, పుటలు 10+124 వెల 0-2-0 అణాలు. ఈ 
పుస్తకంలో పూర్వాంధ్ర రాజ్యాలకు చెందిన పది మంది మంత్రుల చరిత్రాంశాలు 
వర్ణింపబడ్డాయి. 

2. ఆంధ్ర వీరులు - ప్రథమ భాగము : ప్ర.ము 1927, ప్రచురణ వేంకట్రాం 
అండ్‌ కో బెజవాడ - ఆంధ్ర గంధాలయ ముద్రాక్షరశాల 1/8 క్రౌను, పుటలు 
6+139, 0-8-0 అణాలు. ఇందులో పది మంది ఆంధ్రవీరులకు సంబంధించిన 
చరిత్రాంశాలు వర్ణింపబడ్డాయి. 

ఆంధ్రవీరులు - ద్వితీయ భాగము : ప్ర.ము 1928. ప్రచురణ : వేంకట్రాం 
అండ్‌ కో బెజవాడ: వాణీ ముద్రాక్షరశాల : 1/8 క్రౌను; పుటలు 8+194, వెల 
0-12-0 అణాలు. ఇందులో పది మంది ఆంధ్రవీరుల చరిత్రాంశాలు వర్ణింపబడ్డాయి. 

8. ఇతిహాసమంజరి : ప్ర.ము 1927, ప్రచురణ : వెంకట్రాం అండ్‌ కో 
బెజవాడ జీవిత చరిత్రం ప్రథమభాగంలో 90వ పుటలో ఈ పుస్తకం గురించిన 
ప్రస్తావన ఉంది. ఆంధ్ర వీరులు అనే పుస్తకం మొదలుకొని పందొమ్మిది పుస్తకాలను 
వెంకట్రాం అండ్‌ కో వారికి ప్రచురణార్థం ఇచ్చినట్లుగా రమణాచార్యుల వారు 
పేర్కొన్నారు. ఆ పుస్తకాల పట్టికలో ఈ పుస్తకం క్రమ సంఖ్య 3 అని ఉంది. 

4. కాకతీయ సామ్రాజ్యము : ప్ర.ము మార్చి 1924. రచనా కాలము 1921. 
ప్రచురణ 'ఆంధ్రాభ్యుదయము” పత్రికా సంపాదకులు కోకల సీతారామశర్మగారిచే 
ప్రకటింపబడింది. శ్రీ రామలింగేశ్వరే ముద్రాక్షరశాల: ఓరుగల్లు: 1/8 క్రౌను, పుటలు 
2+20, వెల 0-2-0 అణాలు; ఈ పుస్తకంలోని విషయం యధాతధంగా 
“ఆంధ్రపత్రిక దుర్మతి ఉగాది సంచిక 'కాకతీయ సామ్రాజ్యము” అనే పేరుతో వ్యాసంగా 
ప్రకటింపబడింది (1921) రెండోసారి కోకల సీతారామయ్య గారి సంపాదకత్యంలో 
“ఆంధ్రాభ్యదయము” అనే పత్రికలో ముద్రింపబడింది. (రుధిరోద్గారి - మార్గశిర - 
పుష్యం - 1923) 

కుశలవులు : ప్ర.ము : 1928, రచనా కాలము 1027, ప్రచురణ వెంకట్రామా 
అండ్‌ కో, రామాముద్రాక్షర శాల - ఏలూరు 1/8 క్రౌను, పుటలు 72+2, వెల 


0-5-0 అణాలు. 


326 


నీతికథాసారము : ప్ర.ము 1927. ప్రచురణ వెంకట్రాం అండ్‌ కో బెజవాడ. 
1/8 క్రౌను, పుటలు 2+41 వెల 0-3-0 అణాలు. ఇందులో 32 నీతిబోధాత్మకమైన 
కథలు కూర్చబడ్డాయి. ఈ కథలన్నీ పంచతంత్రము, హితోవదేశము, 
కేయూరబాహుచరితము అనే (గ్రంథాల్లోని మూల కథలను అనునరించి 
వ్రాయబడినాయి. 

పురాణ కధామంజరి : ప్ర.ము 1927, రచనా కాలము; ప్రచురణ వెంకట్రాం 
అండ్‌ కో బెజవాడ; 1/8 క్రౌను, పుటలు 2+36, వెల 0-38-0 అణాలు, ఇందులో 
భారతాది ఇతిహాస పురాణాల నుండి గ్రహింపబడిన 24 నీతిబోధాత్మక మైన కధలు 
కూర్చబడ్డాయి. ప్రతి కథకు ముందు ఒక నీతివ్యాఖ్య, చివరలో కొన్ని కథలకు 
ఒక్కొక్క నీతి పద్యమూ కూర్చబడ్డాయి. 

భక్తమంజరి : ప్ర.ము 1927; ప్రచురణ : వెంకట్రాం అండ్‌ కో, రామా 
ముద్రాక్షరశాల - ఏలూరు, 1/8 క్రౌను, పుటలు 2+76 వెల 0-8-0 అణాలు, ఈ 
పుస్తకంలో భాగవత పురాణానికి సంబంధించిన 12 మంది భక్తుల కథలు 
వర్ణింపబడ్డాయి. 

రామాయణ కథలు : ప్ర.ము 1927, ప్రచురణ వెంకట్రాం అండ్‌ కో, బెజవాడ: 
ఆంధ్ర ముద్రాక్షరశాల ముద్రణ 1/8 క్రౌను, పుటలు 4+91. ఇందులో 
రామాయణానికి సంబంధించిన 12 పాత్రలను గురించి కథారూపాన వర్ణించబడింది. 

రెడ్డికుల నిర్ణయచంధ్రిక : ప్ర.ము : 1927. రచనా కాలము 1927 ప్రచురణ 
గోల కొండముద్రాక్షరశాల- హైదరాబాదు. 1/8 క్రౌను, పుటలు 190, వెల రు. 1-0-0 
ఈ పుస్తకానికి కావ్యకంఠ గణపతి శాస్త్రిగారు పీఠిక వ్రాశారు. 

శ్రీరాముడు : ప్ర.మము 1927, ప్రచురణ వెంకట్రాం అండ్‌ కో బెజవాడ, 
రామా ముద్రాక్షరశాల - ఏలూరు, 1/8 క్రౌను, పుటలు 2+52, వెల 0-3-0 ఈ 
పుస్తకాన్ని శేషాద్రి రమణ కవులు నందిగామలో డిప్యూటి ఇన్స్‌పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్సు 
అయిన శ్రీ కొప్పర్తి నారాయణమూర్తి గారితో కలిసి రచించారు. ఇందులో రాముని 
జననం మొదలుకొని రామ పట్టాభిషేకం దాకా రామాయణకథ సంక్షిప్తంగా 
వర్ణించబడింది. 


4. వ్యాసాలు (సుమారు 170) 


అకలంకము కృష్ణమాచార్యకవి : ప్రచురణ పత్రిక “కృష్ణాపత్రిక డిసెంబర్‌ 
1919. 
327 


అనపోతనాయకుడు : ప్రచురణ పత్రిక “ఆంధ్రపత్రిక, పుటలు 157-160, 
1927 
అనపోతనాయకుడు : ప్రచురణ 'సంగ్రహాంధ్ర విజ్ఞానకోశము' ౪011, 1960 

అనవేముని ఉప్పుగల్లు శాసనము : ప్ర.ప్ర గ్రంథాలయ సర్వస్వము” సంచిక 
3-2, పుటలు 49-53, 1918 

అనవేముని ఉప్పుగల్లు శాసనము : ప్రచురణ పత్రిక 'శారది, సంచిక 
2-5,పుటలు 510-516, జనవరి 1924 

అనవేముని ఉప్పుగల్లు శాసనము : ప్రచురణ పత్రిక 'ఆంధ్రపత్రిక, పుటలు 
165-166. 

అపూర్వ నిఘంటువు : ప్రచురణ పత్రిక గోలకొండ, సంచిక 7-45, పుట 
10, అక్టోబర్‌ 1932. 

అముద్రిత ద్విపద కావ్యములు : ప్రచురణ పత్రిక “విభూతి 11-1 

అల్లాదుర్గము : ప్రచురణ పత్రిక 'తెనుగు పత్రిక సంచిక 3-40, పుట 4, 
31 మే 1925. 

అల్లసాని పెద్దనార్యుడు వైదికియా : ప్రచురణ పత్రిక 'సుజాతి, సంచిక 1-12, 
పుట 1-9, డిసెంబరు 1927. 

అల్లుడనా : ప్రచురణ పత్రిక “కృష్ణాపత్రిక, సం. 1916. 

ఆంధ్ర కవుల చరిత్రము : ప్రచురణ పత్రిక 'నీలగిరి, పుట 6, 3, ఫిబ్రవరి 
1927. 

ఆంధ్రము-కర్ణాటము : ప్రచురణ పత్రిక “కృష్ణాపత్రిక, 3, జనవరి 1920. 

ఆంధ్రుల శిల్పము : ప్రచురణ పత్రిక 'గృహలక్ష్మి, సంచిక 12-4, పుటలు 
295-296, జూన్‌ 1939. 

ఆంధ్ర సభలు : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సం 4-2, పుట 8, 11, మే 
1929. 

ఆంధ్ర సభలు - అనుమతి : ప్రచురణ పత్రిక “గోలకొండ, సంచిక 4-78, 
పుట 9, ఫిబ్రవరి 1930. 

ఆంధ్రసభలు - జోగిపేట : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 4-79, 
పుట 9, 1 మార్చి 1930. 

ఆంధ్ర సభలు : ప్రచురణ పత్రిక 'గోలకొండి, పుట 1,3 మార్చి 1931. 


328 





ఆంధ్ర సభలు : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 5-87, పుట 8, 4, 
ఏప్రిల్‌ 1931. 

ఆంధ్ర సభలు : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 10-27, పుట 7, 5 
డిసెంబర్‌ 1935 

ఆంధ్ర సాహిత్య పరిషత్తు : ప్రచురణ పత్రిక “ప్రబుద్ధాంధ్ర, సంచిక 3-9, 
పుటలు 196-203, నవంబర్‌ 1929. 

ఆంధ్రులు - ఉన్నత పాఠశాల : ప్రచురణ పత్రిక “గోలకొండ, సంచిక 
5-39, పుట 6, 27 సెప్టెంబర్‌ 1930. 

ఆలయములు - వాని దుస్థితి : ప్రచురణ పత్రిక “గోలకొండ, సంచిక 6-938, 
పుట 9, 23 ఏప్రిల్‌ 1932. 

ఉచ్చల విషాదము : ప్రచురణ పత్రిక “గోలకొండ, సంచిక 9-93, పుట 7, 
19 ఏప్రిల్‌ 1934 

ఉరుదూ-తెల్లు నిఘంటువు : ప్రచురణ పత్రిక “గోలకొండ, సంచిక 14-89, 
పుట 5, 21 మార్చి 1940. 

ఓగిరాల రంగనాథకవి : ప్రచురణ పత్రిక “కృష్ణాపత్రిక 22 నవంబర్‌ 1919. 

కట్టా వరదరాజ కవి : ప్రచురణ పత్రిక “ప్రబుద్ధాంధ్ర, సంచిక 12; 10 
మార్చి 1939. 

కాకతీయ గ్రంథమాల : ప్రచురణ పత్రిక “నీలగిరి”, పుట 5, 17 ఫిబ్రవరి 
1927. 

కాకతీయుల ఆంధ్రభాషాసేవ : ‘కాకతీయ సంచికి, పుటలు 160-163, 
1935. 

కాకతీయుల చరిత్రము - విశేషాంశములు : ‘కాకతీయ సంచికి, పుట 
245-260, 1935. 

కాకతీయ యుగము : ప్రచురణ పత్రిక “గోలకొండ, 2, మార్చి 19836. 

కాకతీయ రాజులు : ప్రచురణ పత్రిక “ఆంధ్రపత్రిక”, పుటలు 190-197, 
1931 

కాకతీయ శిల్పము : ప్రచురణ పత్రిక 'సుజాత', పుటలు 16-21, 15 ఆగస్టు 
1950. © 


329 


కాకతీయ శిల్పములు : ప్రచురణ పత్రిక “గోలకొండ, పుట 6, మే 1940. 

కాకతీయ సామ్రాజ్యము : ప్రచురణ పత్రిక “ఆంధ్రపత్రిక పుటలు 163-168, 
1921. 

కాకతీయ సామ్రాజ్యము : ప్రచురణ పత్రిక 'ఆంధ్రాభ్యుదయము*, సంచిక 
1-6, 7, పుటలు 9-8, 1928. 

కాకతీయ సామ్రాజ్యము - (కాకతి ప్రోలరాజు చరిత్రము) : “ఆంధ్రపత్రిక, 
1932, పుట. 164-168. 

కాకతీయ సామ్రాజ్యము (హనుమకొండ సంగ్రహచరిత్ర) : ప్రచురణ పత్రిక 
“గోలకొండి, పుటలు 31-39, 1 మే 1937. 

కాకతీయుల అపూర్వ చరిత్రము : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 
7-68, పుట 1, 2 జనవరి 1933. 

కాకునూరి అప్పకవి : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 11-1, పుట. శ, 
11 మే 1936. 

కాకునూరి అప్పకవి : 'గోలకొండి, సంచిక 11-8, పుట 1, 1 జూన్‌ 1936. 

కృతజ్ఞతాభివందనము : ప్రచురణ పత్రిక 'తెలుగు పత్రిక, సంచిక 3-8,4, 
పుటలు 3-20, సెప్టెంబర్‌ 1924. 

కేంద్ర సంఘ సమావేశము : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 4-32, 
31 ఆగస్టు 1929. 

కొటికలపూడి సోమనాథకవి : ప్రచురణ పత్రిక “ఆంధ్రపత్రిక (సార. 
అనుబంధం) జనవరి 1921. 

కొలనుపాకక్షేత్రము : ప్రచురణ పత్రిక 'ప్రబుద్ధాంధ్ర, సంచిక 7-4, 15, 
ఏప్రిల్‌ 1936. 

కోనయామాత్య కవి : ప్రచురణ పత్రిక 'కృష్ణాపత్రిక, సంచిక ?, పుట.?, 
10, ఏప్రిల్‌ 1920. 

ఖద్దరు పరిశ్రమ : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 5-77, పుట. 10, 
21 ఫిబ్రవరి, 1931. 

ఖమ్మంమెట్టు : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 4-56, పుట. 11, 4, 
డిసెంబర్‌ 1929. 


330 


ఖాజీపేట దరగా శాసనము : ప్రచురణ పత్రిక 'గోలకొండి, పుటలు 74-79, 
6 మే 1936. 

చంద్రికా పరిణయ వ్యాఖ్య : ప్రచురణ పత్రిక “సుజాత”, సంచిక 8, పుటలు 
35,36, ఆగస్టు 1927. 

గంగాధరుడు : ప్రచురణ పత్రిక 'ప్రబుద్ధాంధ్ర? పుటలు 113-116, మార్చి 
1934. . 

గంగాధరుని శిలాశాసనము : ప్రచురణ పత్రిక 'ఆంధ్రపత్రిక, పుటలు 173; 174 

గద్వాలరాణి ' ఆదిలక్ష్మమ్మాదేవిగారు : ప్రచురణ పత్రిక “గృహలక్ష్మి, సంచిక 
4-3, పుటలు : 11-212, మే 1931. 

గద్వాలరాణి ఆదిలక్ష్మమ్మాదేవిగారు : ప్రచురణ విభూతి”, సంచిక ?, పుట?, 
1940. 

గుప్తసామ్రాజ్యము : ప్రచురణ పత్రిక 'సారస్వత సర్వస్వము”, సంచిక 1-6, 
పుటలు-25-27, 19238. 

గోలకొండ కవుల సంచిక : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 9-38, 
పుటలు 3, 4, సెప్టెంబర్‌ 1934. 

గోలకొండ కవుల సంచిక : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 9-77, 
పుటలు 3, 4, 18, ఫిబ్రవరి 1935. 

గోలకొండ దుర్గము : ప్రచురణ పత్రిక ఆనందబోధిని, సంచిక 1-11, 
పుటలు 424-416, ఏప్రిల్‌ 1931. 

గ్రంథాలయోద్యమము : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 4-45, పుటలు 
14 సెప్టెంబర్‌ 1929. 

గ్రామ వృత్తాంతములు : ప్రచురణ పత్రిక 'ఆంధ్రకేసరి', సంచిక 1-5, పుటలు 
13-15, జూన్‌ 1941. 

చామర్తి రాజశేఖరరావు : ప్రచురణపత్రిక “సాహితి”, పుటలు 106, 
107-1922. 

చింతలపూడి రాధామాధవ కవి : ప్రచురణ పత్రిక 'భారతి”, పుటలు 318-383, 
సెప్టెంబర్‌ 1930. 

చిత్తాపుఖానుడు : ప్రచురణ పత్రిక “గోలకొండ, సంచిక 7-80, పుట 1,2, 
1 మార్చి 1938. 


331 


చిత్తూరి గంగాధర కవి : ప్రచురణ పత్రిక “విభూతి, ఏప్రిల్‌ 1940. 

జోగిపేట ప్రముఖుల ప్రశంస : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 4-80, 
పుట 3, 17 ఆగస్టు 1929. 

తాళపత్ర గ్రంథములు : ప్రచురణ పత్రిక ‘నీలగిరి, పుటలు 9, 10, 16 
సెప్టెంబర్‌ 1926. 

తాళపత్ర గ్రంథములు : ప్రచురణ పత్రిక 'తెలంగాణి పత్రిక, 17, ఆగస్టు 
1944. 

తిమ్మరుసు వ్యాఖ్యాత : ప్రచురణ పత్రిక “నీలగిరి పుట. 4 14, ఏప్రిల్‌ 
1927. 

తెనాలి రామకృష్ణకవి : ప్రచురణ పత్రిక 'శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం 
సంచికి, పుట 55, 1927. 

తెలంగాణము - ప్రాచీనాంధ్ర వాజ్మయము : ప్రచురణ పత్రిక 'సుజాత), పుట 
38-44. 

తెలుగు సామెతలు : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక, పుట 27, అక్టోబర్‌ 
1935. 

దగ్ధ గ్రంథాలయము : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 5-92, పుటలు 
9, 22, ఏప్రిల్‌ 1931. 

దానకర్ణుడు : ప్రచురణ పత్రిక 'లలిత'-1, సంచిక 2, సెప్టెంబర్‌ 1926. 

దాసబోధ : ప్రచురణ పత్రిక 'సుజాతి, సంచిక 2,8, పుటలు 19-12, 
మార్చి 1928. 

దేశచరిత్రములు : ప్రచురణ పత్రిక 'నీలగిరి”, పుట 4, 27, జనవరి 1927 

ధాన్యకటకాస్థానము : ప్రచురణ పత్రిక 'సుజాత పుటలు 22-25, 15, 
అక్టోబర్‌ 1950. 

నన్నయభట్టారకుడు : ప్రచురణ పత్రిక కృష్ణాపత్రిక, 21, ఆగస్టు 1920. 

నన్నయభట్టారకుడు : “ఆంధ్రపత్రిక (సార. అనుబంధం) 5, ఫిబ్రవరి 1921. 

నామేశ్వరాలయము : ప్రచురణ పత్రిక “కృష్ణాపత్రిక, 14, సెప్టెంబర్‌ 1929. 

నిజాము రాష్ట్ర కవులు : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 7-71, పుట 
4, 21, మే 19383. 


332 


నిజాము రాష్ట్ర కవులు (రాజలింగకవి) : ప్రచురణ పత్రిక 'గోలకొండ), సంచిక 
10-28, పుట ర్‌, 15, ఆగస్టు 1985. 

నిజాము రాష్ట్ర కవులు (సోమకవి) : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 
10-64, పుట. 15, 30, డిసెంబర్‌ 1935. 

నిజాము రాష్ట్ర కవులు (లక్ష్మణాచార్యులు) : ప్రచురణ పత్రిక 'గోలకొండి, 
సంచిక 12-1, పుట. 1, 10, మే 1937. 

నిజాము రాష్ట్రకవులు : ప్రచురణ పత్రిక 'శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయ 
రజతోత్సవ సంచికి, పుటలు 90-95, 1927. 

నిజాము రాష్ట్రాంధ్రకవులు : ప్రచురణ పత్రిక “కృష్ణాపత్రిక 6, డిసెంబర్‌ 
1919. 

నిజాము రాష్ట్రాంధ్రకవులు : ప్రచురణ పత్రిక "కృష్ణాపత్రిక 10, జనవరి 
1920. 

నిజాము రాష్ట్రాంధ్రకవులు : (పినవీరభద్రుడు) ప్రచురణ పత్రిక 'కృష్ణాపత్రిక' 
12, జూన్‌ 1920. 

నిజాము రాష్ట్రాంధ్రకవులు : ప్రచురణ పత్రిక 'శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా 
నిలయ రజతోత్సవ సంచికి, పుటలు 22-30, 1927. 

నిజాము రాష్ట్ర ప్రశంస : ప్రచురణ పత్రిక 'తెలుగుపత్రిక, సంచిక 3-3,4, 
పుట క, సెప్టెంబర్‌ 1924. 

నిజాము రాష్ట్రము - చరిత్ర పరిశోధనము : ప్రచురణ పత్రిక ఆంధ్రపత్రిక, 
పుటలు 216-222, 1926. 

నిజాము రాష్ట్రమందలి జైనాలయములు : ప్రచురణ పత్రిక 'గోలకొండి, 10 
మే 1940. 

నిజాము రాష్ట్రమందలి జైనాలయములు : ప్రచురణ పత్రిక “గోలకొండి, 16 
మే 1940. 

నిజాము రాష్ట్రమందలి శిల్పసంపద : ప్రచురణ పత్రిక “శోభ, సంచిక 2-8, 
పుటలు 54-57, నవంబర్‌ 1950. 

నిజాము రాష్ట్ర ప్రశంస : ప్రచురణ పత్రిక 'కృష్ణాపత్రిక' 5, ఏప్రిల్‌ 1923. 

నిజాము రాష్ట్రము - చరిత్ర పరిశోధనము : ప్రచురణ పత్రిక ఆంధ్రపత్రిక, 
పుటలు 216-222, 1926. 


333 


నిజాము రాష్ట్ర పరిశోధనోద్యమము : ప్రచురణ పత్రిక 'ఆంధ్రాభ్యుదయము, 
సంచిక 1-45, పుటలు 1-12, 1928. 

నిజాము రాష్ట్రమందలి ఆంధ్రదేశ ప్రశస్తి : ప్రచురణ పత్రిక 'శ్రీకృష్ణదేవరాయ 
ఆంధ్రభాషా నిలయ రజతోత్సవ సంచికి అనుబంధం, పుటలు 14-24, 1928. 

నిమ్మగడ్డ రామకృష్ణదాసకవి : ప్రచురణ పత్రిక “కృష్ణాపత్రిక 18, అక్టోబర్‌ 
1919. 

నిర్మల చరిత్రము : ప్రచురణ పత్రిక గోలకొండ”, సంచిక 14-95, పుట 4, 
15 ఏప్రిల్‌ 1940. 

పరిశోధక నివేదిక : ప్రచురణ పత్రిక 'శారది, సంచిక 2-6, పుటలు 
695-705, మార్చి 1925. 

పరిశోధక మండలి నివేదిక : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 9-74, 
పుట 3, 7 ఫిబ్రవరి 1935. 

పరిశోధకులకు సూచన : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 5-93, 
పుట 10, 25 ఏప్రిల్‌ 1931. 

పానుగల్లు : ప్రచురణ పత్రిక గోలకొండ, సంచిక 5-95, పుట 4 2 మే 
1931. 

పాల్కురికి సోమనాధకవి : ప్రచురణ పత్రిక 'గోలకొండి 1, ఆగస్టు 1935. 

పుస్తక ప్రదర్శన ప్రారంభోపన్యాసము : ప్రచురణ పత్రిక శోభ), పుట 27-34 
ఫిబ్రవరి 1950. 

పురాతన భారతేతిహాస పరిశోధన : ప్రచురణ పత్రిక “సుజాత”, పుటలు 
365-370, ఆగస్టు 1929. 

పూర్వగాథలు (బూరుగుగడ్డ) : ప్రచురణపత్రిక “గోలకొండ, సంచిక 9-4, 
పుట 4, 21 మే 1934. 

పూర్వగాథలు (బూరుగుగడ్డ) : ప్రచురణ పత్రిక “గోలకొండి, సంచిక 9-5, 
పుట 9, 24 మే 1934. 

పూర్వగాథలు (బూరుగుగడ్డ) : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 9-6, 
పుటలు 9,10,29 మే 1934. 

పృధ్వీరాజు -1 ప్రచురణ పత్రిక 'సుజాతి, సంచిక 1-5, పుటలు 11-19, 
మే 1927. 


334 


పృధ్వీరాజు -1॥ ప్రచురణ పాత్రిక 'సుజాతి, సంచిక 1-, పుటలు 7-15, 
జులై 1927. 

పూర్వకవి పరిచయము : ప్రచురణ పత్రిక 'గోలకొండి, కవుల సంచిక, పుటలు 
389-419, 1934 

పోతనామాత్య స్మరణము : ప్రచురణ పత్రిక 'ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక, 
ఫిబ్రవరి 1815. 

ప్రతాపరుద్ర చక్రవర్తి : ప్రచురణ పత్రిక “భారతి, సంచిక 8-12, పుట 
842-848, డిసెంబర్‌ 1981. 

బాలనాగమ్మ : ప్రచురణ పత్రిక “నీలగిరి”, పుట 6, 16, సెప్టెంబర్‌ 1926. 

బిజ్జల తిమ్మ నృపాలుడు : ప్రచురణ పత్రిక 'గోలకొండి, పుట 55-57, 1, 
మే 1937. 

బౌద్ధస్తూపము బయటపడుట : ప్రచురణ పత్రిక “నీలగిరి పుట 5-6, 9 
డిసెంబర్‌ 1926. 

భీమకవి నివాసస్థానము : ప్రచురణ పత్రిక “భారతి”, సంచిక 3-7, పుటలు 
18-24, జులై 1926. 

భీమరాజు-గోకర్టుడు : ప్రచురణ పత్రిక “ఆంధ్రపత్రిక, పుటలు 151-154, 
1936. 

బ్రౌను దొరవారు : ప్రచురణ పత్రిక “శోభ, సంచిక 2-8, పుటలు 30-34, 
1 నవంబర్‌ 1950. 

మల్లారెడ్డి : ప్రచురణ పత్రిక (గ్రంథాలయ సర్వస్వము”, సంచిక 2-2, పుటలు 
106-108, 1917. 

మల్లారెడ్డి (కామినేని) : ప్రచురణ పత్రిక 'రెడ్డిరాణి, సంచిక 1-1, అక్టోబర్‌ 
1923. 

మల్లికార్జున పండితారాధ్యులు : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 7-80, 
పుటలు 2, 8, 1 మార్చి 1938. 

మహద్భూత నిరూపణము : ప్రచురణ పత్రిక “వివేకానంద, సంచిక 4-9, 
పుటలు 19-21, మార్చి 1954. 

మహబూబునగర మండలము : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 6-27, 
పుట 12 ఆగస్టు 1931. 


335 


మహమ్మదీయరాజుల సంస్కృతభాషాసేవ-1: (ప్రచురణ పత్రిక 'సుజాతి, సంచిక 
1-6, పుట 27, 28 జూన్‌ 1927. 

మహమ్మదీయ రాజుల సంస్కృత భాషాసేవ-1 : ప్రచురణ పత్రిక “సుజాతా, 
సంచిక 1-11, పుటలు 38-35, నవంబర్‌ 1927. 

మాహురము : ప్రచురణ పత్రిక 'విభూతి', ఏప్రిల్‌ 1940. 

ముక్తుడెవ్వడు : ప్రచురణ పత్రిక “వివేకానంది సంచిక 4-7, పుటలు 12-15, 
జనవరి 1954. 

మొల్ల రామాయణము : ప్రచురణ పత్రిక 'గృహలక్ష్మి, సంచిక 7-5, పుటలు 
361-362, జులై 1934. 

యయాతి చరిత్రము - పొట్లచెర్ల : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 
11-95, పుట 1, ఏప్రిల్‌ 1937. 

యల్లమపల్లి గ్రంథాలయము : ప్రచురణ పత్రిక “నీలగిరి, పుట 6, 28, జులై 
1927. 

యాదవుల గ్రంథనిలయము : ప్రచురణ పత్రిక 'గోలకొండి పత్రిక, 15 మే 
1929. 

రంగనాథ రామాయణము : ప్రచురణ పత్రిక 'రెడ్డిరాణి, సంచిక 8-2, పుటలు 
39-45, 28 ఫిబ్రవరి 1931. 

రాజా మానూరి అప్పాజీకవి : ప్రచురణ పత్రిక “ఆంధ్రపత్రిక, (సారస్వత 
అనుబంధం) జనవరి 1927. 

రాజ్ఞి ఇనుగంటి సరస్వతీదేవి : ప్రచురణ పత్రిక “గృహలక్ష్మి, సంచిక 10-12, 
పుటలు 917, 918, ఫిబ్రవరి 1938. 

రాపాక లక్ష్మీపతి : ప్రచురణ పత్రిక గ్రంథాలయ సర్వస్వము”, సంచిక 5-1, 
పుటలు 19-22, 1920. 

రాపాక వేంకటదాస కవి : ప్రచురణ పత్రిక “విభూతి”, ఏప్రిల్‌ 1940. 

రామదాసస్వామి : ప్రచురణ పత్రిక “కృష్ణాపత్రిక 28, సెప్టెంబర్‌ 1929. 

రామప్పగుడులు : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 5-41, పుట 10, 
8 అక్టోబర్‌ 1930. 

రుద్రమదేవి : ప్రచురణ పత్రిక 'ఆంధ్రపత్రిక' పుటలు 176-182, 1930. 

రుద్రదేవుని అనుమకొండ శాసనము : ప్రచురణ పత్రిక 'భారతి”, సంచిక 
6-4, పుటలు 531-539 ఏప్రిల్‌ 1929. 


336 


రుద్రసేనాని చరిత్రము : ప్రచురణ పత్రిక గ్రంథాలయ సర్వస్వము” సంచిక 
3-6, పుటలు 254-257, 1918. 

రెడ్డి విద్యార్థుల ప్రశంస : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 6-28, 
పుట 10, 15 ఆగష్టు 1931. 

రెడ్రెడ్డి మల్లారెడ్డి కవి : ప్రచురణ పత్రిక 'రెడ్డిరాణి, సంచిక 17-2, పుటలు 
1-3, ఫిబ్రవరి 1940. 

రెడ్రెడ్డి మల్లారెడ్డి కవి : ప్రచురణ పత్రిక “విభూతి? ఏప్రిల్‌ 1940. 

రేచెర్ల గోత్రీయులు : ప్రచురణ పత్రిక 'సుజాతి, పుటలు 402-407, సెప్టెంబర్‌ 
1929. 

లవిత్రము : ప్రచురణ పత్రిక “అభినవ సరస్వతి, సంచిక 4-11, పుటలు 
1-7, అక్టోబర్‌ 1913 ట్‌ 

లేములవాడ భీమకవి : ప్రచురణ పత్రిక “ఆంధ్రపత్రిక, పుట 5-13, మే 
1936. | 

వసుచరిత్రము - చంద్రికా పరిణయముల కథావస్తు నిర్మాణము : ప్రచురణ 
పత్రిక “ఆంధ్రపత్రిక, పుటలు 81-89, ఏప్రిల్‌ 1924. 

వింతయిటుకలు : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక,5 డిసెంబర్‌ 1931. 

విద్యార్థులకొక మనవి : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 9-91, పుట 
3, 11, ఏప్రిల్‌ 1985. 

విశ్వేశ్వర శివదేవుడు : ప్రచురణ పత్రిక శోభి, సంచిక 2-6, పుటలు 42, 
43, 1 సెప్టెంబర్‌ 1950. 

విష్ణుమాయా నాటకము : ప్రచురణ పత్రిక “గోలకొండి, సంచిక 7, మార్చి 
1940. 

విసృత క్షేత్రము - పానుగల్లు : ప్రచురణ పత్రిక శారద”, సంచిక 2-2, 
పుటలు 185-189, అక్టోబర్‌ 1924. 

వేములవాడ భీమనకవి : ప్రచురణ పత్రిక 'గోలకొండి, పుటలు 42-55, 
1928. 

వేములవాడ భీమనకవి : ప్రచురణ పత్రిక 'గోలకొండి, 4 మే 1936. 

శంభుదాసుడు వైష్ణవుడా? : ప్రచురణ పత్రిక భారతి”, సంచిక 7-8, పుటలు 
332, 333 ఆగష్ట్‌ 1930. 


337 


శాసన పద్యమంజరి : ప్రచురణ పత్రిక “ప్రబుద్ధాంధ్ర, సంచిక 5-10, పుటలు 
405-408 అక్టోబర్‌ 1934 

శాసనములు - ఆంధ్ర కవిత్వము : ప్రచురణ పత్రిక కిన్నెర, పుటలు 34-44, 
27 మార్చి 1939. 

శివపల్లి సర్వోత్తమ కవి : ప్రచురణ పత్రిక 'కృష్ణాపత్రిక', 18, అక్టోబర్‌ 1919. 

శ్రీకృష్ణ కర్ణామృతము - మోతే పురుషోత్తమ కవి : ప్రచురణ పత్రిక 'సుజాత), 
సంచిక 1-10, పుటలు 13, 14, 15 మే 1951. 

శ్రీకృష్ణదేవరాయల విజయయాత్ర : ప్రచురణ పత్రిక “శ్రీకృష్ణదేవరాయ 
ఆంధ్రభాషా నిలయ రజతోత్సవ సంచికి, పుట 61, 62, 1927. 

శృంగార తిలకము : ప్రచురణ పత్రిక 'అభినవ సరస్వతి పుటలు 1, 2, 
అక్టోబర్‌ 1915. 

షబ్బవీసు వెంకట నరసింహారావు : ప్రచురణ పత్రిక 'గోలకొండి 1938. 

సరస్వతీ రామాయణము : ప్రచురణ పత్రిక 'గృహలక్ష్మి, పుటలు 207-210, 
1936. 

సారంగధర చరిత్ర విమర్శనము : ప్రచురణ పత్రిక 'సుజాతి”, సంచిక 3-6, 
పుటలు 243-249 జూన్‌ 1929. 

సురభి మాధవరాయకవి : ప్రచురణ పత్రిక “సారస్వత సర్వస్వము” సంచిక 
1-10, పుటలు 20-80, 1924. 

సువర్ణయుగము : ప్రచురణ పత్రిక ఆంధ్రపత్రిక’, పుటలు 78-82, 1929. 

స్వదేశీవస్తు ప్రోత్సాహము : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 5-90, 
పుట 9, 15 ఏప్రిల్‌ 1931. 

హనుమకొండ : ప్రచురణ 'సంగ్రహాంధ్ర విజ్ఞానకోశము' ౪01-1 పుట. 1961. 

హనుమకొండ : ప్రచురణ పత్రిక 'ఆంధ్రాభ్యుదయము' సంచిక 8-2,3 పుటలు 
71-78, 1925. 

హిడింబాశ్రమము : ప్రచురణ పత్రిక 'సుజాత' పుటలు 28, 29, 15 నవంబర్‌ 
1950. 

“హైదరాబాదు విశేషములు : ప్రచురణ పత్రిక 'గోలకొండి, సంచిక 10-81, 
పుట 9, 27 ఫిబ్రవరి 1936. 


338 


పాఠ్యపుస్తకాలు 
1. వాచకాలు : 
శేషాద్రిరమణ కవులు & కొప్పర్తి నారాయణమూర్తి గారలచే రచింపబడినవి. 
ప్రచురణ రామా & కంపెనీ - ఏలూరు. 
1. మొదటి తరగతి ప్ర.ము 1925 వెల 0-1-6 పై 


2. రెండవ తరగతి ”  ” ౫ 0-1-6పై 
క. మూడవ తరగతి ”  ” ౨” 0-2-0 పై ) పద్యవాచకాలు 
4. నాల్గవ తరగతి ” ౨” ౨” 0-2-0పై 
5.ఐదవ తరగతి ”  ” ” 0-2-6పై 


జీవిత చరిత్రము - ప్ర.భా.లో 90వ పుటలో ఈ వాచకాలు పేర్మొనబడినాయి, 
క్ర.సం. 16. 


1.ఆంధ్ర వాచకముల సంస్కరణము : ఈ రెండు జీవిత చరిత్రంలోని 
పుటలో పే 
111, 14 ౪ (నాలుగు, అయిదు ఫారముల సెలెక్షన్‌) | 90న సటలో పేర్కోబడ్డాయి 
క్రసం. 14, 15. 
2. వ్యాకరణము : 


1. వ్యాకరణము 1, 2, 8 భాగములు : జీవిత చరిత్రము ప్ర.భా.లోని 90వ 
పుటలో పేర్కొబడ్డాయి. పట్టికలో వీటి క్రమ సంఖ్య 7, 8, 9. 

2. వ్యాకరణ సర్వస్వము : (ఆంధ్ర వ్యాకరణ సర్వస్వము) : ప్ర.ము. 1947, 
ప్రచురణ రామా అండ్‌కో ఏలూరు. 1/8 డెమ్మీ, పుటలు 8+165. 

3. ఆంధ్ర వ్యాకరణము : (4, 5 తరగతులకు) లోయర్‌ గ్రేడు టైనింగ్‌ 
విద్యార్థులకు - ప్రకటన - ప్రచురణ పత్రిక ప్రాంభ విద్య - శ్రీముఖ సంచిక, వెల 
0-4-0, పుట 176. (గౌ.గ్రం.) 

4. వ్యాకరణ సంగ్రహము : (6,7,8 తరగతులకు) హైయర్‌ గ్రేడు టైనింగ్‌ 
విద్యార్థులకు - ప్రతి పుస్తకం వెల 0-4-0 అణాలు: ప్రకటన - ప్రచురణ పత్రిక 
ప్రారంభ విద్య - శ్రీముఖ సంచిక - పుట 176. (గౌ.గ్రం.) 


339 


అముద్రిత రచనలు* 


1. కావ్యాలు : కవితలు. 


1. సమర్థ రామదాస చరిత్రము 1/8 ఎక్సర్‌సైజు, '52602 Note 80015 
కాపీలు (8) 

మొదటి కాపీలో 216 పుటలు. 

రెండవ కాపీలో 214 పుటలు. 

మూడవ కాపీలో 92. 

మొత్తము 522 పుటల్లో ఈ కావ్యం వ్రాయబడింది. రమణాచార్యులవారు 
తమ జీవిత చరిత్రం (అముద్రితం) మొదటి భాగంలోనే 145వ పుటలో ఈ కావ్యరచన 
గురించి పేర్కొన్నారు. 7 ఆశ్వాసాల పద్య కావ్యం : మొత్తం పద్యాల సంఖ్య 971, 
రచనా కాలము 1939. 
2. ఖండ కావ్యాలు : 


ఎ. బుతు సంహారము : 1/8 సైజు ఠావు తెల్ల కాగితాలు (6), 8,9,10,27, 
28, 29 అనే క్రమ సంఖ్యలు వేసి ఉన్న ఈ ఆరు కాగితాలపై మొత్తం 31 పద్యాలు 
వ్రాయబడి ఉన్నాయి. ఆచార్యుల వారు తమ జీవిత చరిత్రం మొదటి భాగంలోని 
86వ పుటలో ఈ రచన గురించి పేర్కొన్నారు. రచనా కాలము 1915-20 మధ్య. 

బి. ప్రణయిని : ఆచార్యుల వారి జీవిత చరిత్రం మొదటి భాగంలోని 86వ 
పుటలోను 'దాసబోధ' గ్రంథం చివర ఉన్న కాకతీయ గ్రంథమాల పట్టికలోను ఇదొక 
అద్భుత కల్పనలుగల ఖండ కావ్యంగా పేర్మొబడింది. రచనా కాలము 1915-1920 
మధ్య. 
3. అనువాద కావ్యాలు : 

ఎ. ప్రతాపరుద్రీయము : 1/8 ఠావు సైజువి (9) క్రౌను కాగితాలు. మొత్తం 
పద్యాల సంఖ్య 1083, జీవిత చరిత్రం రెండవ భాగంలోని 34వ పుటలో ఈ రచన 
గురించిన ప్రస్తావన ఉంది. రచనా కాలము 19438. 





* ఇని చాలావరకు కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం భురావస్తు కేంద్రంలో వున్నాయి. 


340 


బి. మానస బోధామృతము : 1/8 ఠావు సైజువి 21 తెల్ల కాగితాలు, మొత్తం 
పద్యాల సంఖ్య 205. జీవిత చరిత్రం రెండవ భాగంలోని 158వ పుటలో ఈ రచన 
పేర్కోబడింది. రచనా కాలం 1940 ప్రాంతం. 

4. పురాణాలు : 

ఎ. బ్రహ్మ వైవర్త పురాణము : 5-1/8 నోటుబుక్కు కాగితాలు. మొత్తం పద్యాల 
సంఖ్య 38. దాసబోధ కావ్యం చివర చేర్చబడిన కాకతీయ గ్రంథమాల పుస్తకాల 
పట్టికలో ఈ పుస్తకం అచ్చులో ఉన్నట్లు పేర్కోబడింది. (పుట 7) ఒక ఆశ్వాసం, 
ర్‌. శతకాలు : 

ఎ. భాస్మర శతకము : జీవిత చరిత్రం రెండవ భాగంలోని 27, 84 పుటల్లో 
ఈ రచన గురించి ప్రస్తావించబడింది. రచనా కాలము: 1943 ప్రాంతం. 

బి. రామ శతకము : జీవిత చరిత్రం రెండవ భాగంలోని 108వ పుటలో ఈ 
రచన గురించి ప్రస్తావించబడింది. రచనా కాలము : 1955 ప్రాంతం. 

సి. సమర్థరామదాస శతకము : 1/8 సైజువి 22 నోటుబుక్కు కాగితాల్లో ఈ 
శతకానికి సంబంధించిన 120 పద్యాలు వ్రాయబడి ఉన్నాయి. రమణాచార్యుల 
వారు తమ జీవిత చరిత్రం రెండవ భాగంలోని 34వ పుటలో ఈ రచనను గురించి 
పేర్మొన్నారు. రచనా కాలము జులై 1943-ఆగష్ట్‌ 1948 మధ్య. 

6. కవితలు : 


అనామిక : 1/8 సైజు ఠావు తెల్ల కాగితాలుపయోగించి 8 పుటల్లో 13 
పద్యాలు వ్రాయబడినాయి. రచనా కాలము నవంబర్‌ 5, 1957. 

అ(శ్రుతర్ప్చణము : 1/8 సైజు నోటుబుక్కు కాగితంపై ఒకే వైపు రెండు పద్యాలు 
బ్రాయబడినాయి. 

“ఈశ్వరా” పద్యాలు : ఈ మకుటంతో వ్రాసిన 130 పద్యాలు. 87 పద్యాలు 
12 1/8 సైజుఠావు తెల్లకాగితాలపైనా, 43 పద్యాలు 5 క్యాలెండర్‌ కాగితాలకు 
వెనక వైపునా వ్రాయబడ్డాయి. మొత్తం 17 కాగితాలు. రచనాకాలము 1955 ప్రాంతం. 
ఆచార్యులవారు తమ జీవిత చరిత్రం రెండవ భాగంలోని 108వ పుటలో వీటిని 


గురించి పేర్కొన్నారు. 


341 


ఓరుగంటి పరిచయము : 1/8 సైజు నోటుబుక్కు కాపీలో పుటలు 165 
నుండి 175 మధ్య వ్రాయబడిన ఈ కవితలో 37 పద్యాలున్నాయి. 

గాంధీమహాత్ముడు : 1/8 సైజువి 2 నోటుబుక్కు కాగితాల్లో వ్రాయబడిన ఈ 
కవితలో 15 పద్యాలున్నాయి. 

దాంపత్యము : 1/8 సైజు ఠావు తెల్లకాగితంపై వ్రాయబడిన ఈ కవితలో 5 
పద్యాలున్నాయి. రచనాకాలము నవంబర్‌ 13, 1957. 

ధమ్మపధము : ఆచార్యులవారు తమ జీవిత చరిత్రం రెండవ భాగంలోని 
109వ పుటలో ఈ రచన గురించి పేర్కొన్నారు. రచనా కాలము 1956. 

పరిదేవనము : జీవిత చరిత్రం మొదటి భాగంలోని 95వ, 143వ పుటల్లో ఈ 
రచన ప్రస్తావించబడింది. ఈ శీర్షికపై 400 పద్యాలు వ్రాసినట్లు ఆచార్యుల వారు 
పేర్మొన్నారు. రచనా కాలము జూన్‌ 19838-ఆగష్ట్‌ 1939 మధ్య. 

రాజరాజ నరేంద్రుడు : (స్వగతము) 1/8 సైజుఠావు తెల్లకాగితాలు రెండు ఈ 
కవితలో 7 పద్యాలున్నాయి. రచనా కాలము నవంబర్‌ 9, 1957. 

వసంతోత్సవము : 1/8 సైజు ఠావు కాగితాలు 2. 13 పద్యాలు. 

సంతాపవహ్ని: 1/8 సైజు నోటుబుక్కు కాగితాలు 7, 23 పద్యాలు. ర.కా. 1955 

సర్వేశ్వరా : 1/8 నోటుబుక్కు కాపీలో 144-147 పుటల మధ్య వ్రాయబడిన 
ఈ కవితలో 20 పద్యాలున్నాయి. రచనా కాలము 1939. 

స్వీయ చరిత్రము : జీవితచరిత్రం రెండవ భాగంలో 109వ పుట. ఈ రచన 
పేర్మోబడింది. రచనా కాలము 1956. 

శీర్షికలేని పద్యాలు : (1) జీవత చరిత్రం రెండవ భాగం నోటుబుక్కులో వెనకవైపు 
నుండి వ్రాయబడిన ఈ రచనలో 53 పద్యాలున్నాయి. పుటలు 12. 

(2) సమర్థ రామదాసు చరిత్రం వ్రాయబడివున్న 8వ కాపీలో వెనక వైపున 
57 పుటల్లో 200 పద్యాలున్నాయి. రచనా కాలము ఆరంభం ఆగష్ట్‌ 2, 1940. 
జీవిత చరిత్రం రెండవ భాగంలోని 27వ పుటలో ఈ రచన ప్రస్తావించబడింది. 

7. నాటకాలు : 

1. ఆంధ్ర సామ్రాజ్యము (చారిత్రక నాటకం) 1/8 సైజు ఠావు 18 
తెల్లకాగితాలపై వ్రాయబడింది. ప్రథమ, ద్వితీయాంకాల్లో కొంత భాగం, తృతీయాంకం 
కొంత భాగం మాత్రమే లభించింది. 'దాసబోధ” కావ్యంలో చివర చేర్చబడిన కాకతీయ 
గ్రంథమాల పట్టికలో ఈ నాటకం ఓరుగల్లు రాజుల చరిత్రంగా పేర్కోబడింది. 


342 


2. ఉత్తరుడు : (పౌరాణిక నాటకం). 1/8 సైజు లావు 8 తెల్ల కాగితాలపై ఈ 
నాటకం వ్రాయబడింది. జీవిత చరిత్రం మొదటి భాగంలోని 95వ, 143వ పుటల్లో 
ఈ నాటకం గురించి ఆచార్యులవారు పేర్మొన్నారు. రచనా కాలము : 1938 జూన్‌ 
1989 ఆగస్టు మధ్య. 

3. ఒక పెగ్గు (సాంఘిక నాటకం) : శేషాద్రి రమణ కవులను గురించి 1977, 
డిసెంబర్‌ 26 నాటి 'జనధర్మ్శ' పత్రికలో ప్రకటించిన వ్యాసంలో వ్యాస రచయిత శ్రీ 
డి.సోమేశ్వరరావుగారు ఈ నాటకం రమణాచార్యుల వారి రచనగా పేర్కొన్నారు. 
రచనా కాలము 1936-1937. 

4. చంద్రరేఖ : (సాంఘిక నాటకం) ఆచార్యులవారి జీవిత చరిత్రం మొదటి 
భాగంలోని పుట 63, 941వ పుటలోను ఈ నాటక రచన ప్రస్తావించబడింది. 1/4 
"సైజు ఠాపు తెల్ల కాగితాలు 49 ఉన్న కాపీలో వ్రాయబడింది ఈ నాటకం : రచనా 
కాలము 1935. 

ర్‌. విచిత్రవివాహము (సాంఘిక నాటకం) : ఆచార్యులవారు తమ జీవిత 
చరిత్రం మొదటి భాగంలోని 63వ, 94వ పుటల్లో ఈ రచనను పేర్మొన్నారు. 1/4 
సైజు ఠావు తెల్లకాగితాల 3+47 ఉన్న కాపీలో ఈ నాటకం వ్రాయబడింది. 
రచనాకాలము 1934. 

6. సుశీల (సాంఘిక నాటకం) : ఆచార్యులవారు తమ జీవిత చరిత్రం మొదటి 
భాగంలోని 68వ, 94వ పుటల్లో ఈ రచన గూర్చి పేర్కొన్నారు. 1/8 ఎక్సర్‌సైజు 
నోటు బుక్కు కాపీలో 65 పుటల్లో ఈ నాటకం వ్రాయబడింది. రచనాకాలము 
1937. 

8. నవలలు : 

1. గుణవతీవిలాసము (పద్యాత్మక నవల) ఆచార్యులవారు తమ జీవిత చరిత్రం 
మొదటి భాగంలోని 78వ పుటలో ఈ రచనను పద్యాత్మక నవల అని పేర్కొన్నారు. 
కోటగిరి వెంకటకృష్ణారావుగారి “చాటు పద్యములు’ (1916) అనే పుస్తకం వెనుక 
అట్టపై గూడ ఈ రచన పద్యములు గల నవల అనే పేర్కోబడింది. 1/8 సైజు ఠావు 
తెల్లకాగితాలు 36 ఉన్న కాపీలో 52వ పద్యం నుండి 314వ పద్యం దాక మొత్తం 
262 పద్యాలు వ్రాయబడి ఉన్నాయి. రచనాకాలము 1910-11 ప్రాంతం. 


343 


2. స్వర్ణమేఖల : ఆచార్యులవారు తమ జీవిత చరిత్రంలోని మొదటి భాగంలో 
86వ పుటలో ఈ నవలా రచన ఆరంభించినట్లు పేర్కొన్నారు. ఈ రచన కొంత 
జరిగిన తరువాత ఆగిపోయినట్లుగా వారే వ్రాసుకొన్నారు. కోటగిరి వేంకట 
కృష్ణారావుగారి (చాటుపద్యములు) 1916 అట్టవెనుక భాగాన ఈ రచన 'నవలగానే 
పేర్మోబడింది” రచనాకాలము 1914 ప్రాంతం. 

9. వచన రచనలు : 

1. జీవిత చరిత్రము : 2 భాగాలు మొదటి భాగం కాపీలో 1/8 ఎక్సర్‌ సైజువి 
168 పుటలు, రెండోభాగంలో 128 పుటలున్నాయి. మొదటి కాపీ రచనా కాలం 
1939 ప్రాంతం కాగా రెండో భాగం కాపీ 1940లో ఆరంభించబడింది. 

2. నోటు పుస్తకము : 1/8 క్రౌనుసైజు బ్రౌను కాగితాల కాపీలో 73 
కాగితాలున్నాయి. నోటుబుక్కుపైన “నందిగామ” అని పేర్కొన్న దాన్నిబట్టి ఈ నోటు 
పుస్తకం వ్రాయటం ఆరంభించిన కాలం సెప్టెంబర్‌ 11, 1922 తరువాత అయి 
వుండాలి. 

8. పోతరాజు - వేమన : ఆచార్యులవారు తమ జీవిత చరిత్రం మొదటి 
భాగంలోని 88వ పుటలో ఈ రచనను పేర్మొన్నారు. రచనా కాలము 1922-26 

4. సరళ సంస్కృత ప్రవేశిక : M.S.Book 80 Pages అనే ఎక్సర్‌సైజు 
నోటుబుక్కులు (2) కాపీలు 80 పుటల్లో 20 పాఠాలు మొదటి కాపీలోను 21 
పుటల్లోను 14 పాఠాలు రెండవ కాపీలోను వ్రాయబడ్డాయి. 

10. వ్యాసాలు : 

1. అధ్యక్షోపన్యాసము : విశ్వనాథ సత్యనారాయణగారికి వరంగల్లో సన్మానం 
జరిగిన సందర్భంలో వ్రాయబడింది 1/8 సైజు ఠావు తెల్ల కాగితాలు (2) మూడు 
పుటలు. రచనాకాలము ఏప్రిల్‌ 2, 1956 

2. కొన్ని మరపురాని శతావధానములు : రేడియో ఉపన్యాసం. కాలపరిమితి 
15 నిమిషములు: 1/8 సైజుఠావు తెల్లకాగితాలు 9, పుటలు 9. రచనాకాలము 
21-9-51. 

8. కొన్ని విస్మృత గ్రంథములు : 1/8 సైజు తెల్లకాగితం (1) రెండు పుటలు. 
రాపాకవెంకటదాసకవి, సింగరాచార్యులు అనువారిని గురించిన వ్యాసం, 


344 


4. తెలంగాణము- సారస్వత వికాసము-శిల్ప వైభవము : 1/8 సైజు 
తెల్లకాగితాలు 10. పుటలు 9. 

5. తెలంగాణా ఆంధ్ర కవులు : 1/8 సైజు తెల్ల కాగితాలు 2 పుటలు 2 
పొనుగోటి జగన్నాధరాయ కవిని గురించి వ్రాసినది. 

6. తైలపదేవుడు : 1/8 సైజు తెల్ల కాగితాలు 10, పుటలు 10, 

7. నందవరీకులు : 1/8 సైజు తెల్ల కాగితాలు 23, పుటలు 23, 

8. పరశురామ పంతుల లింగమూర్తి : ఆంధ్ర సారస్వతపరిషత్తు ప్రశ్న పత్రాల 
వెనక వైపున వ్రాయబడింది. 1/8 సైజు పత్రాలు 1950 మార్చి కాలం నాటివి. 
పుటలు 4. రచనాకాలము 1950 తరువాత. 

9. రామదాసస్వామి : 1/8 సైజు ఠావు తెల్ల కాగితాలు 26. పుటలు 26. 
11. లుప్త రచనలు : 

ఈ క్రింది రచనల్ని శేషాద్రి రమణ కవులు తమ జీవిత చరిత్రం (అముద్రితం) 
మొదటి భాగంలో పుటలు (76-80) పేర్కొని, అవి లుప్తమైనట్లు కూడా పేర్మొన్నారు. 

1. ఆళువందారు స్తోత్రము (అనువాదం) ర.కా.1909-1910 


2. కృష్ణవింశతి (సీసపద్యాలు) న స అల్లా 
8. కొప్పరపు కవుల నిందాగర్భస్తుతి i 1911-19 
4. గేయాలు అ 1908-19 
5. పితృసృతి 25 లేక 80 పద్యాలు ష్‌ 1909 
6. ప్రద్యుమ్న విజయము - జంగం కథ 
(వీధినాటకం) గ్‌ 1908-1909 
7. భావపురి మహాత్యము (అనువాదం) ” శ) స్తు 


8. శేషాద్రిరముణ కపుల వివాహ చరిత్ర 
(పద్యకృతి) 100 పద్యాలు ణీ 1912-18 


345 





పీఠికలు - అభిప్రాయాలు 

1. అవధానమంజరి : తొలిపలుకు - ప్రతాప వేంకటేశ్వరకవి విరచితం, 
నందిగామ; 1-12-1926. 

2. ఆంధ్రపద నిదానము : తొలిపలుకు-తూము రామరాసకవి కృతం. 
నందిగామ, శుక్ష-మాఘ సం॥ బ 25. (1930) 

3. ఆంధ్రవిజయము : పీఠిక - దూపాటి కొండమాచార్య ప్రణీతం, నందిగామ 
1925. 

4. ఆంధ్ర సాముద్రికశాస్త్రము : పీఠిక మరియు తాత్పర్యరచన, అన్నయ మంత్రి 
కృతం, వావిళ్ళ ప్రచురణ, నందిగామ 1-8-1926. 

5. కవిరాజమనోరంజనము-పీఠిక, కనుపర్తి అబ్బయామాత్య విరచితం, వావిళ్ళ 
ప్రచురణ, 1929 

6. కాశీయాత్ర : తొలిపలుకు-వాజపేయ యాజుల రామసుబ్బారామ విరచితం, 
కవితావిలాసము, హనుమకొండ 9-9-1934. 

7. కేశవనాథ శతకము : తొలి పలుకు - ఉదయరాజు శేషగిరిరావు రచన, 
హనుమకొండ, 2-6-1954. 


346 


చరిత్ర పరిశోధక వరేణ్యులు 
- ఆచార్య ఎస్వీరామారావు 


చరిత్ర నిర్మాణంలో, తెలంగాణా చరిత్ర, శాసన పరిశోధన రంగంలో విశేష 
కృషి సలిపిన పరిశోధక వరేణ్యులు శేషాద్రి రమణకవులు. ఈ జంటలో అగ్రజులు 
దూపాటి శేషాచార్యులు (1890-1940), అనుజులు దూపాటి వెంకట 
రమణాచార్యులు (1893-1963). గుంటూరులో జన్మించిన వీరు హనుమకొండను 
స్థావరంగా చేసుకొని భాషా సాహిత్య పరిశోధన కావించారు. హనుమకొండలో 
సంస్కృతాంధ్ర పండితులుగా పని చేస్తూ చారిత్రక పరిశోధక మండలిని ఏర్పాటు 
చేసి 1931లో ఆఖిలాంధ్ర చారిత్రక సమ్మేళనాన్ని నిర్వహించారు. వెంకట 
రమణాచార్యులు నిర్మల్‌, కరీంనగర్‌ ప్రాంతాల్లోనూ, హైదరాబాదు పురాతత్వ శాఖలోనూ 
పని చేశారు. 

అవధాన విద్యా కౌశలంలో ఇనాములు పొందిన ఈ జంటకవులు శాసన 
పరిశోధకులుగా, కావ్య పరిష్కర్తలుగా, పీఠికాకర్తలుగా కీర్తి గడించారు. కాకినాడ 
ఆంధ్రసాహిత్య పరిషత్తు స్థాపకులైన జయంతి రామయ్య పంతులు కోరికపై తెలంగాణ 
అంతటా పర్యటించి తాళపత్ర ప్రతులు, పలు శాసన ్రతిబింబాలను సేకరించి 
వారికి పంపించారు. రామప్ప, పాకాల, కొలనుపాక మొదలైన శాసనాలను 
ప్రకటించారు. సురవరం ప్రతాపరెడ్డి సంకలించిన “గోలకొండ కవుల సంచికలో 
(1934) పూర్వకవుల వివరాలను అందించిన శేషాద్రి రమణ కవులు పలువురు 
నిజాం రాష్ట్రంలోని కవుల చరిత్రను వెలుగులోనికి తెచ్చారు. రుద్రమదేవి గణపతిదేవుని 
కూతురని, మల్లికార్జున పండితుడు, మల్లినాథసూరి తెలంగాణ వారని తొలిసారిగా 
నిరూపించారు. వసుచరిత్ర వ్యాఖ్య, మేదినీహారావళి నిఘంటు వివరణము, ఆంధ్రపద 
నిదానము, రెడ్డికులచంద్రిక పీఠికలు మొదలైనవి వారి పాండితీ ప్రతిభను చాటుతాయి. 
పరిశోధన రచనలే కాక ఈ జంట కవులు సృజనాత్మక సాహిత్యాన్ని కూడ 
వెలువరించారు. 'నిజాం రాష్ట్ర ప్రశంసి పద్యకృతి, “కొండపల్లి ముట్టడి” నాటకం, 
వసుంధర, ప్రతాపరుద్రుడు నవలలు రచించారు. 

1920-1940 మధ్య ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక, భారతి మాసపత్రిక, 
సుజాత, శారద, రెడ్డిరాణి, సారస్వత సర్వస్వము, గోలకొండ పత్రిక, ఆంధ్రభారతి 


347 


మొ॥ పత్రికల్లో కాకతీయ సంచికలో శేషాద్రి రమణకవులు వెలువరించిన విసృత 
వ్యాసాలు తెలంగాణ చరిత్రకు సంబంధించిన విలువైన సమాచారాన్ని వెల్లడిస్తున్నాయి. 





కాకతీయ సామ్రాజ్య చరిత్రకు సంబంధించిన అమూల్య పరిశోధన వ్యాసాలు 
ఈ సంపుటిలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నిజాం రాష్ట్ర ప్రాచీన కవులు- 
చారిత్రక స్థలాల వివరాలు కూడా వీనిలో చేరటం గమనార్హం. 











] 
| 





348 


తొలి తరం చారిత్రక, శాసన పరిశోధకులు 
దూపాటి వెంకటరమణాచార్యులు 


- కుర్రా జితేంద్రబాబు 





దూపాటి వెంకటరమణాచార్యులు తెలుగుభాషా సాహిత్యోపాధ్యాయునిగా, శాసన, 
చరిత్ర, సంస్కృతి పరిశోధకులుగా తెలంగాణా అంతటా విసృతంగా పర్యటించి 
చారిత్రక సాహిత్య విశేషాలను రాశులుగా పోసిన మహానుభావుడు. శేషాద్రి రమణ 
కవులుగా ప్రసిద్ధికెక్కిన జంటకవులలో మొదటివారైన దూపాటి శేషాద్రి గారు, 
వెంకటరమణాచార్యులవారి మూడవ అన్నగారు. 20వ శతాబ్ది ఆరంభంలో 
అవధానోద్యమం సంస్థానాల్లో ఊరేగుతున్నపుడు ఈ సోదరద్వయం కూడ 
జంటకవులుగా అవధాన కవితారంగంలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించి 
విఫలమైనారు. ఆనాటికే అవధాన సాహిత్య బ్రాహ్మణికం, నియోగి, వైదిక భేదాలచేత 
రెండుగా చీలింది. వైష్టవులయిన ఈ జంటకవులు నిలబడటానికి కష్టమై ఎవరికివారే 
జీవికకోసం వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 





దూపాటి వెంకటరమణాచార్యులు తెలంగాణా ప్రాంతానికి జీవికకోసం వచ్చి 
ఉపాధ్యాయులుగా స్థిరపడి యిచ్చటే ఉద్యోగించి చివరి వరకు తెలంగాణాలోనే గడిపినా 
రచనలు మాత్రం శేషాద్రి రమణ కవుల పేరునే జీవితాంతం ప్రచురించారు. 

దూపాటి రంగాచార్యులు, లక్ష్మమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు, ఇద్దరు 
కుమార్తెలు. ఇందులో నాల్గవ కుమారుడు వెంకటరమణాచార్యులు. ఇతను గుంటూరు 
జిల్లా పెద్ద ఎనమదల గ్రామంలో నందన నామ సంవత్సరం (క్రీ.శ. 1892లో) 
మేనమామ ఆకలంక రామాచార్యుల ఇంట్లో జన్మించారు (వారు స్మూలు రికార్డులో 
15 జూన్‌, 1893 అని వ్రాసుకున్నారు). ప్రాథమిక విద్యాభ్యాసం తండ్రివద్దనే 
చిలకలూరి పేటలో కొంతకాలం, సత్తెనపల్లిలో రెండవ అన్నయిన శ్రీనివాసాచార్యుల 
వద్ద కొంతకాలం, ఆ తరువాత వినుకొండ, కమ్మవారి పాలెం గ్రామాల్లో పెద్దన్న 
వద్ద కొంతకాలం జరిగింది. ఆ కాలంలోనే స్వేచ్చా సంచారం, దుస్సాంగత్యంతో 
అన్ని దురలవాటులకు లోనయ్యారు. దీనితో రమణాచార్యుల తండ్రి వారిని 
తిమ్మాపురంలో ఉన్న పెద్దకుమారుని వద్దకు పంపగా అక్కడ అన్నతోపాటు వీధిబడిలో 
చదువుచెప్తూ కొంతకాలం గడిపారు. అన్నతో కలిసి కవితారచన సాధన చేసి గ్రామ 


349 


సంచారం కూడా చేశారు. 1908లో తిమ్మాపురం వీధిబడి మూతపడడంతో సొంతంగా 
వీధిబడిని ప్రారంభించి క్రీ.శ. 1909లో తండ్రి మరణించడంతో దానిని 
మూసివేసినాడు. అక్కడ నుండి బాపట్ల చేరి ప్లీడరు వద్ద గుమస్తాగా కుదిరి ఆ పని 
నేర్చుకుంటూనే బాపట్ల, నాదెండ్ల గ్రామాల్లో గల కవిపండితులతో పరిచయం 
పెంచుకొని సంస్కృతాంధ్రభాషా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్నారు. కొంతకాలం 
పత్తిపాడు వీధిబడిలో రమణాచార్యులు, వీరిసోదరుడు శేషాచార్యులు తక్కెళ్ళ పాడు 
వీధిబడిలో ఉపాధ్యాయులుగా పనిచేశారు. 

ఆ రోజుల్లో అనగా క్రీ.శ. 1910 ప్రాంతంలో చింతలపాడులో శతావధానులైన 
కొప్పవరపు సోదరులు ఆశుకవిత్వ సభను నిర్వహించారు. ఆ సభలో దూపాటి 
శేషాచార్యులు, రమణాచార్యులు తమ కవిత్వ ప్రతిభను ప్రదర్శించటంతో కొప్పవరపు 
సోదరులు వీరికి 'శేషాద్రిరమణికవులని నామకరణం చేశారు. ఆ తరువాత 
కొంతకాలానికి కొప్పవరపు కవుల సాంగత్యాన్ని వదిలి తిరుపతి వెంకటకవుల 
అనుయాయులుగా మారి నియోగి, వైదిక వివాదాల్లో తలదూర్చి ఉపాధ్యాయవృత్తికి 
స్వస్తి చెప్పి మాచర్లలో తొలిసారి అవధానం చేశారు. 

క్రీ.శ. 1912లో తమ బంధువుల కుమార్తె అయిన అండాళ్ళమ్మను 
మార్మాపురంలోని చెన్నకేశవుల ఆలయంలో రమణాచార్యులు వివాహం చేసుకున్నారు. 
వివాహానంతరం బుణాలక్రింద వున్న ఆస్తి ఊడ్చి పెట్టుకు పోవడంతో ఉద్యోగాలు 
దొరకక జీవితం నడవటం కష్టమై క్రీ.శ. 1912 ఆగస్టులో మదరాసు సంచారార్థం 
వెళ్లి తిరిగి రెండునెలల తరువాత రమణాచార్యులు మాచెర్ల చేరారు. ఈ సోదరులిద్దరు 
ఒకసారి తెలంగాణా ప్రాంతానికి వచ్చి, నల్లగొండలో షబ్బవీసు నరసింహారావు 
సహకారంతో ఒక అవధానాన్ని హైదరాబాదులో రెండు, కరీంనగరులో ఒకటి, 
హనుమకొండ, హుజూరాబాద్‌, భూదాన పోచంపల్లిలలో అవధానాలు చేసి కొంత 
డబ్బు సంపాదించారు. 

ఈ కాలంలోనే రమణాచార్యుల వారు 'గుణవతీ విలాసం” అను దాదాపు 815 
పద్యాలతో నవలను రచించారు. నేటి వరకు ఈ నవల అముద్రితంగానే ఉండిపోయింది. 

ఆ కాలంలో గుంటూరులో అసిస్టెంటు కలెక్టరుగా వున్న జయంతి రామయ్య 
పంతులుగారిని రమణాచార్యులు దర్శించి తాను రచించిన అర్జున పరాభవము'లోని 
కొన్ని పద్యాలను వినిపించి, ఆశుకవిత్వాన్ని కూడా చెప్పగా వారు ఆంధ్రసాహిత్య 


350 


పరిషత్తు పక్షాన నైజాం రాష్ట్రంలో పర్యటన చేసి శాసనాలను సేకరించవలసిందిగా 
కోరినారు. శేషాచార్యుల వారికి గుంటూరు జిల్లాలో శాసనాలు సేకరించే పని 
అప్పచెప్పినారు. రమణాచార్యులునకు రూ. 25/- అడ్వాన్సు, రూ.20/- నెలజీతం 
రోజుకు 0-8-0 భత్యం, రైలు ప్రయాణపు ఖర్చు మైలుకు 0-2-0 ఇస్తానని 
వాగ్దానము చేయటంతో తెలంగాణ ప్రవేశించి, ఎర్రుపాలెం చేరి, జమలాపురం 
వెంకటకిషన్‌రావు, మాడపాటి తిరుమలరావుల సహకారంతో వరంగల్లు, కరీంనగరు, 
నల్లగొండ జిల్లాలలో అనేక ప్రాచీన గ్రంథాలను, శాసనాలను సేకరించారు. వీరి 
పనికి సంతోషించి జయంతి రామయ్య పంతులు వేములవాడ భీమకవి నివాస 
స్థలచర్చ 'కవిజనాశ్రయము' పీఠిక వ్రాయటానికి అవసరమైన వివరాలు సేకరించమని 
వేములవాడకు వెళ్ళమని రమణాచార్యులకు పని పురమాయించారు. 

వీరు వేములవాడకు వెళ్ళకుండానే అక్కడికి వెళ్ళినట్లు, అది వేములవాడ భీమకవి 
నివాసంకాదని అక్కడ భీమేశ్వరాలయం లేదని నివేదిక పంపటంతో జయంతి 
రామయ్యపంతులు ఇతను అక్కడికి వెళ్లలేదని గమనించి మందలించడంతో క్షమాపణ 
కోరి ఈసారి వరంగల్లునుండి నడుచుకుంటూ రమణాచార్యులు వేములవాడ వెళ్లి 
వివరాలు సేకరించి జయంతిరామయ్య పంతులుకు అందించారు. ఆ సందర్భంలోనే 
పోతన వరంగల్లు దగ్గరి బమ్మెర గ్రామస్థుడని ఆధారాలు సేకరించి జయంతిరామయ్య 
పంతులుకు అందించడంతో పాటు, కడపలో జరిగిన ఆంధ్రసాహిత్య పరిషత్తు 
వార్షికోత్సవ సభలో ఈ ఆధారాలతో వ్యాసం కూడ చదివినారు. 

1916లో ఒక సందర్భంలో జగ్గయ్యపేట దగ్గర గ్రామమైన మక్యపేట గ్రామంలో 
ఒక వైన్ళవుని ఇంట రమణాచార్యులు దిగి భోజనాది కార్యక్రమాలను 
ముగించుకొన్నారు. ఆ సమయంలో ఇంటి యజమాని లేడు. ఇంటి యజమాని 
తరువాత వచ్చి తన భార్య తన ఇష్టం లేకుండా సంపాదించుకొన్న అల్లునిగా 
రమణాచార్యులను భావించి కొంత గోల చెయ్యటం జరుగగా ఆ గ్రామస్థులు కొందరు 
అతని మాట నమ్మి వివాదం చేసినారు. ఎలాగో బయటపడి జగ్గయ్యపేట చేరి ఆ 
తరువాత కృష్ణాపత్రికలో “నేనా, అల్లుండనా?” అనువ్యాసం కూడ ప్రకటించారు. 

రమణాచార్యులు గంపలగూడెం కుమారరాజాతో పరిచయం పెంచుకొని 
రూ.30/-లు వేతనం మీద వారి సంస్థానంలో ఆస్థాన విద్వాంసులుగా చేరి వారి 
పుస్తకాలు సంస్మరించుటకు ఒప్పుకొని “పాదుషా పరాభవం”, 'యౌవన నిగర్హణము”, 


351 





“గోషావ్యాసఖండనము”, “చాటుపద్యాలు” పరిష్కరించారు. వారిపేరుతో కొన్ని 
వ్యాసాలను కూడా రచించారు. కృష్ణరాయ గ్రంథమాలను స్టాపించినప్పటికి ఆ తరువాత 
“పాపారాయ నిర్యాణము” అన్న నాటక రచనతో కొంత వివాదము ఏర్పడి కుమారరాజా 
వద్దనుంచి తప్పుకున్నారు. రమణాచార్యులు తిరువూరులో ఒక అవధానాన్ని 
నిర్వహించినారు. చిత్రాడ జమీందారు చెలికాని లచ్చారావు నిర్వహించిన 
ఆంధ్రపరిశోధనా మండలి వార్షికోత్సవ సభలో నిజాం రాష్ట్రకవుల గురించి వ్యాసం 
చదివినారు. 

గంపలగూడెం సంస్థానం వదిలివేసిన తరువాత 1921లో బెజవాడలో 
గ్రంథాలయ (ప్రెస్సులో పనిచేస్తూ తన రచనలైన 1. పాపరాయనిర్యాణము (1921) 
చారిత్రక నాటకం, 2. వసుంధర (1922) చారిత్రక నవల, 3. ఆంధ్రమంత్రులు 
(1923) రచనలను ఈ ప్రెస్సులో ముద్రించుకొన్నారు. 

1. “ప్రణయిని” (ఖండకావ్యం), 2. 'బుతుసంహారంి (ఆంధ్రీకరణం), ౩. 
“సర్వలోకేశ్వర శతకం), 4. “విక్రమోర్వశీయం” పద్యకావ్యం మొదలైన గ్రంథాలను 
రచించారు. మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావులను కలిసి 
ఛాదర్‌ఘాట్‌ హైస్కూలు, మహబూబ్‌కాలేజిలలో ఉద్యోగ ప్రయత్నం చేయగా 
ఫలించలేదు. 

నందిగామ బోర్డు హైస్కూలులో ప్రధాన ఆంధ్రోపాధ్యాయ పదవిని, బెజవాడలోని 
తుర్లపాటి వెంకటేశ్వరరావు సహకారంతో సంపాదించారు. నందిగామలో ఉద్యోగం 
చేస్తున్న కాలంలో తను సేకరించిన 250 తాళపత్ర గ్రంథాలను పిఠాపురం రాజావారికి 
ఇచ్చివేశాడు. వారు వరంగల్‌ జిల్లా రామప్ప గుడిలోగల శాసనప్రతి తెచ్చుటకు 
రూ.50/-లు ఇచ్చినారు. అదే శాసనప్రతిని సంపాదించి ఇవ్వమని కొల్లాపూరు 
రాజా రూ.50/-లు, మునగాల సంస్థాన దివాన్‌ కొమజ్టాజు వేంకటలక్ష్మణరావు 
కూడా ఆ శాసనప్రతిని సేకరించుటకు రూ. 20/-లు ఇచ్చారు. వేంకట రమణాచార్యులు 
వారి బావమరిది సింగరాచార్యులను వెంటబెట్టుకొని రామప్ప శాననప్రతిని 
సంపాదించటంతో పాటు, నల్లగొండ జిల్లాలోని కొలనుపాకలో గల కొన్ని శాసనముల 
ప్రతులను కూడా సేకరించారు. 

నందిగామ బోర్డు హైస్కూలులో తొమ్మిది సంవత్సరములు ఉపాధ్యాయునిగా 
రమణాచార్యులు పనిచేశారు. ఆ సమయంలో 'పోతరాజు వేమన' అను చిన్న పుస్తకాన్ని 


352 





ప్రచురించారు. నందిగామలో ఉన్న కాలంలోనే ఆంధ్రభారతి, అభ్యుదయ, నీలగిరి, 
కళ విద్యార్థి, కృష్ణాపత్రిక, 'ప్రబద్దు ఆంధ్ర, గృహలక్ష్మి, శారద లాంటి పత్రికలకు 
అనేక వ్యాసాలు రచించారు. ఆ కాలంలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు వరంగల్లు 
జిల్లాలో ప్రాచీన గ్రంథాలయ సంపాదించుటకు నెలకు రూ. 100/- వేతనం చొప్పున 
రమణాచార్యులను నియమించి ఇచ్చారు. మద్రాసులోని వావిళ్ళ వారి సంస్థకు అనేక 
కావ్య ప్రబంధాలు పరిష్కరించి పీఠికలు రచించి ఇచ్చారు. క్రీ.శ. 1923లో “నీలగిరి” 
పత్రికా సంపాదకులు షబ్బవీసు నరసింహారావుతో వున్న మైత్రిని పురస్కరించుకొని 
ఆయన భార్య జానకీబాయి మృతి సందర్భంగా ఉదయలక్ష్మి అను సృృతి కావ్యాన్ని 
కూడా రచించారు. ఈ కావ్యంలో 1 నుంచి 107 పద్యాల్లో జానకీబాయి బాల్యం, 
నిర్యాణము, జీవిత చరిత్రము రచించబడింది. కావ్యం చివరలో “శాంతి పంచకం 
అనుపేరుతో అయిదు పద్యాలను రచించారు. ఈ గ్రంథములో 

“రమణిగాత్రంబు పంచభూతములం గలిసె 

సాధ్వి శీలంబు భాషతో సంగమించె 

భావవీధిని జానకీబాయి గలదు” (ఉదయలక్ష్మి - 95వ పద్యం) 

జానకీబాయి ఫొటొకింద పై పద్యాన్ని పేర్కొన్నారు. 

నందిగామలో ఉన్న కాలంలో వరంగల్లులో స్నేహితులైన తూము వరదరాజులు, 
దేవులపల్లి వేంకటా చలపతిరావుగారల ప్రద్బోలంతో “కాకతీయ గ్రంథమాల”ను 
స్థాపించి 'ఆంధ్రమంత్రులు”, వసుంధరా, 'విక్రమోర్వశీయము”, 'దాసబోధి”, “ఆంధ్ర 
పదనిదానము” వంటి గ్రంధాలను ప్రచురించారు. 

“నిజాం రాష్ట్ర ప్రశంస' అను కావ్యాన్ని 1926లో రమణాచార్యులు ప్రచురించారు. 
1920 ప్రాంతంలో నీలగిరి పత్రికలో ఐదు పద్యాలు, నిజాం రాష్ట్రాన్ని ప్రశంసిస్తూ 
రచించగా అవి ప్రఖ్యాతి పొందినవి. దానితో మరొక ఇరవై పద్యాలు వ్రాసి పై 
గ్రంథాన్ని ప్రచురించారు. ఇది చారిత్రక ఖండకావ్యము. ఈ గ్రంథానికి చరిత్రాచార్యులు 
సిరుగూరి హనుమంతరావు పరిచయం రచించారు. 

వావిళ్ళ ప్రచురణ సంస్థకు 1. వేమన పద్యాలకు తాత్పర్యం దిద్ది వ్రాయుట, 
పీఠిక 2. వసుచరిత్రమునకు పీఠిక, కొత్త వ్యాఖ్య 3. సీతారామాంజనేయం పీఠిక 4. 
విష్ణుపురాణం పీఠిక 5. సాముద్రిక శాస్త్రం పీఠిక తాత్పర్యం 6. మేదిని, హారావళి, 
ఏకాక్షర నిఘంటువు, విశ్వనిఘంటువు, అమరశేషము మొదలైన గ్రంథాలకు అర్థాలు 


353 








వ్రాయుట 7. మనుచరిత్ర వ్యాఖ్యానము 8. భాగవతమునకు పీఠిక 9. 
కవిరాజమనోరంజనమునకు పీఠిక 10. మార్మండేయ పురాణం పీఠిక 11. కేతన 
దశకుమార చరిత్రకు పీఠిక 12. హరివంశము పీఠిక, పాఠాంతరముల శుద్ధి మొదలైన 
పనులు చేసిపెట్టారు. వెంకట్రామా అండ్‌ కో వారికి వెంకట రమణాచార్యులు రచించిన 
పుస్తకములు : 1. ఆంధ్రవీరులు (రెండు భాగాలు), 2. ఇతిహాస మంజరి, 8. 
భక్తమంజరి, 4. పురాణకళామంజరి 5. నీతికథలు 6. వ్యాకరణం (మూడుభాగాలు) 
7. రామాయణ కథలు ర. భక్తవత్సల శతకం 9. వ్యాకరణ సర్వస్వం 10. కుశలవులు 
11. ఆంధ్రవాచికముల సంస్మరణ 12. 1V,V ఫారముల సెలక్షన్‌ 13. పద్యవాచకము 
1 నుండి 5 తరగతులు 14. భాగవత సార ముక్తావళి దిద్దుట 15. భారత 
సారముక్తావళిని దిద్దుట 16. కొండపల్లి ముట్టడి మొదలయిన సాహితీ పరిశ్రమను 
రమణాచార్యులు చేసినారు. 

దోమకొండ సంస్థానాధీశుల కోరికపై 'రెడ్డికుల నిర్ణయ చంద్రిక అను గ్రంథాన్ని 
రచించినారు. దాన్ని వేంకటకృష్ణకవి అనునతడు తాను పైగ్రంథాన్ని రచించినట్లుగా 
సంస్థానాధీశులకు తెలిపి తన పేరున ్రచురించినాడు. ఈ విషయాన్ని శ్రీకృష్ణ 
దేవరాయాంధ్రభాషానిలయ రజతోత్సవ సభలలో ప్రసంగించటానికి వచ్చిన శ్రీ 
కావ్యకంఠగణపతిమునికి తెలిపి తరువాతి ముద్రణలో వేంకటరమణాచార్యులు తమ 
పేరు పునర్ముద్రణలో వేయించుకొన్నారు. హనుమకొండ నందలి రాజరాజ 
నరేంద్రభాషానిలయ వార్సికోత్సవ సభకు వచ్చినపుడు మాదిరాజు రామకోటేశ్వరరావు 
సలహా, సహాయాలతో హనుమకొండలో 28 జూన్‌, 1930లో ఉపాధ్యాయులుగా 
ప్రవేశించినారు. హనుమకొండలో ఉండగా 'విచిత్ర వివాహము’, “చంద్రలేఖ, 'సుశీల” 
అను నాటికలను విద్యార్థులకొరకు రచించినారు. 1938 జూన్‌ ఆదిలాబాద్‌ జిల్లా 
నిర్మల్‌కు బదిలీ అయినారు. 

1939 డిసెంబర్‌లో రమణాచార్యులవారికి కరీంనగర్‌ బదలీ అయింది. 1941 
జూన్‌ 6న కుడిచేయి పక్షవాతము వచ్చినది. 1942 వేసవి సెలవలలో కిషన్‌పూర్‌లో 
ఇల్లు మరమ్మత్తు చేసుకొని, కరీంనగర్‌ జిల్లా మంతెన దగ్గర గ్రామమైన తూండ్లలో 
1945లో వ్యవసాయ భూములుకొని వ్యవసాయం ప్రారంభించినారు. 1949 మేనెలలో 
కరీంనగరులో ఉద్యోగవివరణ చేసినారు. ఆ తర్వాత వరంగల్‌ ఏ.వి. హైస్మూలులో 
1951 జూన్‌ వరకు ప్రయివేటు స్కూల్‌లో పని చేశారు. ఇదే సంవత్సరము పురావస్తు 


354 





శాఖలో శాసన పరిశోధకుడుగా ప్రవేశించి అజంతా, ఎల్లోరా, మహబూబ్‌నగర్‌ జిల్లా, 
వరంగల్‌ జిల్లాలో కొంత భాగము పర్యటించి అనేక శాసనాలు సేకరించినారు. 
రాయచూర్‌ జిల్లా మాస్కిలో అశోకుని శాసనముల ప్రతి తీయుటకువెళ్లి మార్చి 1952 
అనారోగ్యం పాలైనారు. పురావస్తు శాఖలో పనిచేసిన రెండు సంవత్సరాలలో 400 
తాళపత్ర గ్రంథములు, 300 శాసనములు, 4 తాళపత్ర శాసనములు సేకరించినారు. 
వీరు సేకరించిన తాళపత్ర గ్రంథాలు పరిష్కరించే నాధుడు లేక రాష్ట్ర పురావస్తు 
శాఖ మ్యూజియం పబ్లిక్‌ గార్డెన్‌లో నేటికి ఎదరు చూస్తున్నాయి. 1954 దాకా పురావస్తు 
శాఖలో ఉద్యోగించారు. 

ఆ తర్వాత ఏ ఉద్యోగానికి అర్హత కాని వయస్సు, వ్యవసాయంలో నష్టం, 
తరచూ అనారోగ్యం, ఎదిగి చేతికి అందని సంతానం, అనేక కుటుంబ సమస్యలు 
రమణాచార్యులవారిని వృద్ధాప్యంలో చుట్టుముట్టాయి. 

లక్ష్మణరాయపరిశోధకమండలి పక్షాన తెలంగాణ అంతా తిరిగి శాసనాలను 
సేకరించారు. మధిర, సూర్యాపేట, జోగిపేట, ఖమ్మంమెట్టు, షాదనగర్‌లలో జరిగిన 
ఆంధ్రమహాసభలలో, వారు నిర్వహించిన కార్యక్రమాలలో వెంకటరమణాచార్యులు 
వక్తగా అనేక ఉపన్యాసాలు చేశారు. ఆదిలాబాదునందలి శ్రీకృష్ణ దేవారాయాంధ్ర 
భాషానిలయంలో మూడుసార్లు, బాలసరస్వతీ గ్రంథాలయంలో ప్రధాన వక్తగా, 
వరంగల్‌ గ్రంథాలయ వార్షికోత్సవంలో ముఖ్య ఉపన్యాసకునిగా, హనుమకొండ 
రజతోత్సవ సభలలోను, కాకతీయ సభలలోను, నిజాం కాలేజి చర్చా సంఘంలోను 
ఉపన్యసించారు. వెంకటరమణాచార్యులవారు కాకతీయ చరిత్రగురించి ఆంధ్రపత్రికలో 
రచించిన వ్యాసాన్ని కోకిల సీతారామశర్మ గ్రంథరూపంగా ముద్రించారు. తూము 
రంగయ్య, వరదరాజులు గారలు వారి తండ్రిచేత రచించబడిన 'ఆంధ్రపద నిదానము” 
అను గ్రంథాన్ని వెంకటరమణాచార్యులు ప్రచురించారు. భక్తవత్సల శతకం, 
సర్వలోకేశ్వర శతకం, బాలనీతి శతకం, స్త్రీ బోధ శతకం, సూర్య శతకంలను 
రచించారు. 

ఆంధ్రదేశ పురావైభవము, కాకతీయ రాజ్య వైభవములపై అనేక కవితలను 
దూపాటి వారు రచించారు. అవి: ఆంధ్రనగరం, (1924 జూన్‌, శారద పత్రిక, 
సం. 2-1, పుట-447), మాతృవందనం (1927 జనవరి, భారతి, సం.4-1, 
పుటలు 119, 120); ఆంధ్రసామ్రాజ్యము (1928 గోల్కొండ పత్రిక, పుటలు 9-13); 


355 





ఆంధ్రభూమి (1933 ఆగష్టు, ఆంధ్రభూమి, సం. 1-4, పుట-12); ఆంధ్రభూమి 
(1935 డిసెంబరు 5, గోల్మొండ పత్రిక, పుట-2); ఆంధ్రపతాకం (1988 జనవరి, 
భారతి, సం. 15-1, పుట-2), తెలంగాణ (1938 ఆంధ్రపత్రిక, ఉగాది సంచిక, 
పుట-46-47); తెలుగు తల్లి (1939 డిసెంబరు, ఆంధ్రభూమి, సం. 8-5, 
పుట-179); కాకతీయాంధ్రలక్ష్మి (1924 సెప్టెంబరు, భారతి, సం. 1-7, పుట-82); 
ఓరుగల్లు కోట (1926 అక్టోబరు, భారతి, సం.3-11, కవరుపేజి); ప్రతాపరుద్ర 
చక్రవర్తి (1928 అక్టోబరు భారతి, సం.5-10, పుట-551-555) కాకతీయ 
ప్రోలరాజు (1932 మార్చి, భారతి, సం.9-8, పుట-451), రాణి రుద్రమదేవి 
(1933 మార్చి, గృహలక్ష్మి, సం.6-1, పుట-15); ఓరుగంటి శిథిలములు - 
శోభనముల బావి (1935, ఆంధ్రపత్రిక, పుటలు 207-208); ఓరుగల్లు (1931 
జూలై 25, గోల్మొండ పత్రిక, సం.10-28, పుట-2); విసృతనగరం, (1935 
ఆంధ్రభూమి, సం.3-10, పుట-857); శిథిల నగరములు (1952 నవంబరు 
15, సుజాత, సం. 3-4, పుట-1); దేశభక్తి పూరితమైన ఈ కవితలను ఒక సంపుటిగా 
ప్రచురించిన ఎంత ఉపయుక్తం కాగలదు. 
తన మిత్రులు ఆత్మీయులు చనిపోయినప్పుడు అనేక స్మృతి కవితలను రచించారు. 
అవి: చామర్తి, రాజశేఖర రాయస్మృతి (ఆంధ్రపత్రిక, దుందుభి ఉగాది సంచిక); 
అక్రుభిక్ష (సాహితి 1923); కావ్యనిధి చెలికాని లచ్చారాయస్కృతి (1924 జనవరి, 
భారతి); సంతాప పద్యములు (నీలగిరి పత్రికా సంపాదకులు, షబ్బవీసు 
వేంకటనరసింహారావు మరణించినపుడు రచించినవి, 1929 డిసెంబరు 7, గోల్మొండ 
పత్రిక, సం. 4-57, పుట-4); 
“రసవంతముగం గృతి వ్రాయుడంకితమేను 
కొనదనటంచు వాక్రుచ్చినావు 
మిమ్ముం బోషింతు మామిళ్ళ గూడెమునకు 
రండని జాబులు వ్రాసినావు 
పరిశోధనంబున బడలిన మముం జూచి 
మించువేడుక కౌగిలించినావు 
నేను స్వతంత్రుండనైనచో మిము వీడి 
పరితపింతునె యంచుం బల్మినావు 


356 








దినమునకు నొక్మమాజు మీ తెనుగుకైత 
చెవిని పడకసైపలేనని చెప్పినావు 
అకట యా యైహికంబు లెట్లడిచి పరము 
చేరితివి షబ్నవీసు నృసింహరాయ” (శివ పద్యం) 

ఈ పద్యం వల్ల శేషాద్రి రమణకవులకు షబ్బవీసు వేంకటనరసింహారావుకు 
మధ్య గల అనుబంధాన్ని గమనించవచ్చు. 

విషాదగీతములు, (1938 మే భారతి, కాశీనాథుని నాగేశ్వరరావు సృత్యర్థం 
రచించింది); అన్నపూర్ణాదేవి ప్రశంస (మాగంటి బాపినీడు సతీమణి అన్నపూర్ణాదేవి 
(1927 అక్టోబరు 10న మరణించినపుడు రచించిన స్మృతి (1928 ఆంధ్రపత్రిక) 
మొదలయినవి. 

దూపాటి వారు 5000 పేజీలు పద్య సారస్వతముతో, పదాల సంఖ్యతో, చారిత్రక 
నవలలతో పాటు వందలాది చారిత్రక పరిశోధనా వ్యాసాలను, ఆనాటి వివిధ 
పత్రికలలో ప్రచురించారు. ఈ సాహితీ సంపదను పరిశోధన సంస్థలు గాని, 
విశ్వవిద్యాలయాలు గాని సంపుటాలుగా ప్రచురిస్తే చరిత్ర వునర్నిర్మాణంలో 
ఉపయోగపడగలవు. ఎన్నో వ్యాసాలు క్రిందటి శతాబ్ది తొలి దశలో చరిత్ర నిర్మాణ 
క్రమములో దూపాటి వెంకటరమణాచార్యులు స్వయంగా విసృతంగా తెలంగాణ 
అంతటా పర్యటించి సేకరించిన ఎన్నో చారిత్రక విశేషాల సమాహారం. 

తెలంగాణ చరిత్ర నిర్మాణానికి శేషాద్రి రమణకవులు చేసిన కృషి మరువరానిది. 
వీరు రచించిన వ్యాసాలను పునర్ముంచి భావి పరిశోధకులకు అందుబాటులో ఉంచగలిగితే 
చరిత్ర పునః నిర్మాణానికి, చరిత్ర ఆధారాల పునర్మూల్యాంకానికి ఎంతగానో 
దోహదపడుతాయి. దాదాపు 34 చరిత్ర వ్యాసాలను ప్రచురిస్తున్న సారస్వత పరిషత్తు 
వారిని అభినందిస్తున్నాను. ఇందులో ఎన్నో విశేషాలు, చారిత్రక వివరాలు తెలియచేసే 
గొప్ప వ్యాసాలున్నాయి. వారు చూసిన కొన్ని చారిత్రక శిధిలాలు, శాసనాలు ఈనాడు 
కాలగర్భంలో కలిసిపోయాయి. కాని శేషాద్రి రమణకవులు ఆ శాసనాల, (గ్రంథాల 
ఆధారంగా ప్రకటించిన వివరాలు విశ్లేషణలు భావితరాలకు, చరిత్ర 
అధ్యయనాభిలాషులకు, పరిశోధకులకు మార్గదర్శకంగా నిలుస్తాయని భావిస్తున్నాను. 
ఈ గ్రంధ అనుబంధంలో శేషాద్రి రమణ కవుల వాజ్మయ సూచిని పాఠకుల సౌకర్యార్థం 
కూర్చడం జరిగింది. 


357 


1955 నుంచి వ్యవసాయం చేయించుకుంటూ కరీంనగర్‌ జిల్లాలోని కొంపల్లి 
(గ్రామంలో జీవితాన్ని గడుపుతూ 1961 మార్చి 2న సాయంకాలం గం॥ 4. 301॥1లకు 
మరణించారు. 





1940లో వారి స్వీయచరిత్రను రచించటం ప్రారంభించి అసంపూర్తిగానే 
వదలివేశారు. కాకతీయ విశ్వవిద్యాలయ తెలుగు విభాగము పురావస్తు కేంద్రము | 
1987లో “దూపాటి వేంకటరమణాచార్యులు జీవితచరిత్రము” పేరున వారి 
స్వీయచరిత్రను ప్రచురించి మహోపకారం చేశారు. అలాగే రమణాచార్యులవారి 
అనేకానేక రచనలను ఏ విశ్వవిద్యాలయమైనా సంపుటాలుగా ప్రచురించిన 
తెలుగువారికి, భవిష్యత్తరాలకు ఎంతో ఉపయుక్తం. 


358 








మనవి 
- దూపాటి శేషుకుమారాచార్యులు. 


తెలుగు భాషపై మక్కువ పెంచుకొన్న సాహితీమూర్తులు ఎందరో ప్రాచీన 
(గ్రంథకర్తలు నుండి నేటి ఆధునిక రచయితలు వరకు చాలా కృషి చేసినారు. 
అసలు ఈ సాహిత్యం ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుట్టింది దానికి గల ఆధారాలు 
కావాలంటే ప్రామాణికాలు ఉండాలి. అలాంటి |ప్రామాణికాల కోసమే చేసిన పరిశోధనే 
శాసనాలు తీయడం. అలాంటి కార్యక్రమాలు చేయాలంటే అవగాహన, పట్టుదల, 
శ్రమ చాలా అవసరం. దూరాభారాలు నడుస్తూ, కాలాన్ని తలవక అనేక 
వ్యయాప్రయాసలకు లోను కావాల్సి వస్తుంది. 

ఒక ప్రక్క ఆహారనియమాలను పాటిస్తూ ఆకలి నిద్రను అలసటను 
లెక్కచేయకుండా మనకు అందించిన గుప్త సంపద ఇది. ఎవరూ దొంగిలింపరాని 
సొత్తు. కాని రానురాను తెలుగు భాషపై కొద్దిగాఅభిమానం తగ్గుతున్నదనే విషయం 
తలుచుకుంటే చాలా బాధ వేస్తున్నది. శాసనాల లిపి, ద్రావిడం, నాగరలిపి, కొన్నిచోట్ల 
తెలుగులోను అర్థం కాని భాషలో వుంటాయి. వాటిని పరిశోధించాలంటే తగిన 
పరిజ్ఞానం అవసరం. అలా కృషి చేసినవారు జంటకవులుగా ప్రసిద్దులు కీ.శే. దూపాటి 
శేషాద్రి రమణకవులు. 

శ్రీ దూపాటి శేషాద్రి రమణకవులు రచించిన అనేక వ్యాసాలు ప్రముఖ పత్రికలు 
భారతి, ఆంధ్రపత్రిక, రెడ్డిరాణి, శారద, మొదలగు వాటిల్లో ముద్రితమయినాయి. 
1921 నుండి 1945 వరకు విస్తారంగా పర్యటించి అనేక కష్టనష్టాల కోర్చి పగలనక 
రేయనక చాలా దూరం నడచి వివిధ కోణాలలోని వీలున్నన్ని శాసనాలు బయటకు 
తీసి కాకతీయుల ఉనికిని మనకు అందించి తెలుగులో వాటిని కనుల ముందు 
అగుపడుటట్లు చేసి ప్రాచీన భాష లో కాకుండా మనకు అర్థం అయ్యేలాగా అందించిన 
మహానుభావులు శతావధాన కర్తలు శ్రీదూపాటి శేషాద్రి రమణకవులు. వీరు పండిత 
వంశములో జన్మించారు. వీరి తాతగారు శ్రీదూపాటి కొండమాచార్యులు. వీరి 
తాతగారు, తండ్రి గారు గుంటూరు జిల్లా నుండి ఉద్యోగరీత్యా వరంగల్లు వచ్చారు. 
శ్రీ రంగాచార్యులుగారి కుమారులు, శ్రీశేషాచార్యులు, వెంకట రమణాచార్యులు 
ఇరువురు కలసి జంట కవులుగా ప్రసిద్ధిచెంది వృత్తి పరంగా ఉపాధ్యాయులుగా పనిచేస్తూ 
అవధానాలు చేస్తూ శాసనాలు వెలికి తీయడం చేస్తుండేవారు. 

అనేక ప్రముఖ పుస్తకాలకు పీఠికలు, అనేక నవలలు, నాటికలు, పద్య ఖండికలు 
రచించారు. నిజాం నవాబు దౌర్జన్యంను రూపుమాపుటకు ఉత్తేజపరచి “నిజాంరాష్ట్ర 


359 


ప్రశంస” అనే పద్యకావ్యమును, రుద్రమ గొప్పదనం చాటు కాకతీయ చరిత్రలను, 
కొండపల్లి ముట్టడి అనే నాటకం, వసుంధర ప్రతాపరుద్రీయం అనే నవలలు, అనేక 
పండుగల గురించి వ్యాసాలు, పద్యాలు, కవితలు, కథలు వ్రాసారు. అసలు ఈ 
సంకలనానికి కావలసిన సమాచారంను నా సోదరుడు శ్రీదూపాటి శ్రీనివాసాచార్యులు 
చాలా శ్రమపడి వివిధ పాత సంచికల లోంచి సేకరించి అందించి తోడుపడ్డాడు. 
వారికి చాలాకృతజ్ఞతలు. వీరి రచనలు ఎక్కువగా వెంకట్రామా & కో వారు, వావిళ్ల 
వారి ద్వారా ప్రచురించారు. 

కవులు, శాసన కర్తలు, మరుగున పడిన వారు సాధించిన ప్రగతి, ప్రజ్ఞ 
పాటవాలను మనకు అందించడం లో చేసిన కృషి శ్లాఘనీయం. రాళ్లే కదా అని 
తేలికగా తీసిపారేయడానికి లేదు. వాటి నుండి చక్కని సంగీతం, సాహిత్యం సంస్కృతి 
సంప్రదాయములు గురించి తెలుసుకోవడానికి జీవనాడులుగా నేటికి చిరస్థాయిగా 
చెరగని ముద్రలు వేసాయి. శారద కరుణా కటాక్ష వీక్షణములు లేనిదే ఏమి సాధించలేరని 
భక్తితో వాణి ఉపాసన చేసిన ఘనులు వీరు పరమపదించినా వారి గుర్తులు మనకు 
మిగిల్చారు. 

అలాంటి వారిని సంస్మరించుకోవడం మన కర్తవ్యంగా భావిస్తున్నాను. 
అవధాన విద్యతో : అనేక మందిని మెప్పించి గొప్ప ఈనాములు పొందిన 
శతావధానులు. వీరి అవధానం స్ఫూర్తి శ్రీతిరుపతి వెంకటకవులని అనేక సభలలో 
తెలియజేసారు. అర్ధ శతావధానంతో ప్రారంభించినారు. చెట్ల కొమ్మలకు పద్యపాదాలు 
కట్టి కళ్లకు గంతలు కట్టుకొని అందలి పద్యపాదాలను ఒకరు రెండు పాదాలుచెప్పి 
మిగిలిన పాదాలను రెండవవారు పూరించేవారు. ఒకసారే 100మంది దొరకరు కాబట్టి 
ఈరకంగా సాధన చేసారని పెద్దవాళ్ల ద్వారా తెలిసింది. 

వీరి రచనలు ఎక్కువగా పరిశోధనలకు పనికి వచ్చే విధంగా వుండటం వలన 
నలుగురికి ఉపయోగపడాలనే దృష్టితో శ్రీదూపాటి వారి సాహిత్యాన్ని మీకు 
అందిస్తూన్నాము. ఈ మహా యజ్ఞంలో మాతో పాలు పంచుకోన్న మా చినతాతగారు 
వెంకటాచార్యులు గారి మనుమలు. కోడళ్లు సంతానం 1 దూపాటి నారాయణాచార్యులు 
(సుందరవరదాచార్యులు గారి అబ్బాయిలు)2.దూపాటి రమాదేవి (శ్రీయుత 
రంగాచార్యుల గారి ధర్మపత్ని వారి సంతానం) 3.దూపాటి శేషుకుమారాచార్యులు 
(వెంకటరమణాచార్యులు) గారికి శేషాచార్యులు గారి తాలుకు 1. వి.యస్‌. 
రంగనాయకమ్మ (శేషాచార్యులుగారి వుత్రిక) 2. దూపాటి సౌభాగ్యలక్ష్మి 
(సంపత్ముమారాచార్యులు) వారి సంతానమునకు ముఖ్యంగా ఈ సమాచారం 
అందించిన దూపాటి శ్రీనివాసాచార్యులకు సోదరునకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. 


360 








